Telugu Classics - Popular Edition Series 


శ్రి 








సంపాదకులు 
డాక్టర్‌. కేతవరపు వేంకట రామకోటిళాస్త్రి 





ప్రచురణ 


ఆం|ధ|పదేక్‌ సాహిత్య అకాడమి 


కఖాభవన్‌ - సైఫాబాద్‌ -- హైదరావాదు-క్తీ 


నవంబరు 1971 
[వతులు : 5000 


వెల: రూ. శి?₹5 
( రండురూపాయల డెబ్బదియెదు మెనలు ) 


ముదణ : 
ముది వవథత్‌ (వెస్‌ 
కుత్ఫీ గూడ, హూదాణాూదు-27, 


తొలిపలుకు 


ఆం(ధ(పదేశ్‌ మాజీ మంత్రివర్యులు (శ్రీ యం. ఆర్‌. 
అప్పారావుగారు చేసిన సూచన ననుసరించి ఆంధ్రపదేశ్‌ 
సాహిత్య అకాడమి "తెలుగుభావలోని [పాచీన సాహిత్యము 
అందరికి అందు బాటులో నుండునట్టుగా మదించి [పకటింపవలె 
నని నిశ్చయించినది. 'తెలుగుభామలోని పూర్వగంథ సముదా 
యము యీనాడు పాఠకునకు సక్రమముగా సరనమైన ధరకు 
లభ్యమగుట లేదు. ఈ లోటును తీర్చి పొచీన|గంభసంచయ 
మును విడివిడిగా (పకటించుటకు సాహిత్య అకాడమీ ఒక (ప్రణా 
శికను సిద్దము చేసినది. ఈ [పణాళిక (పకారము యీ కార్యక 
మము మూడు తరగతులుగా విభజించనై నది. మొదటిది |పాచీన 
(పబంధాల పకటన; రెండవది మహాభారతము (ప్రచురణ; మూడవది 
హరివంశము, భాన్కర రామాయణము, బసవపురాణము, భోజ 
'రాజీయములను సం|గహించి (ప్రకటించుట; సె (ప్రణాళిక [పకా 
రము (పచురింపబడు ప్రతి [గంథములో (గంథకర్తను గూర్చి, 
(గంథ [పాళ_స్త్యమును గూర్చి వివరించు నుమూరు 40 “పేజీల 
పీఠికను చేర్చవలెనని నిశ్చయించనై నది. 


ఈ కార్య| కమములో (పాచీన (పబంధాల (పకటనము 
పూర్తి మైనది. సంటి_ప్త [గంథ [ప్రచురణ కార్య క్రమములో 
బసవపురాణ, పపరరామా ఆల. వారివంశ, భోజరాజీయ 
ములు (వచురింపబడినవి, (పస్తుతము ఆం|ధ- మవోభారత 
(పకటనము చేవట్టనై నది. |పసిద్దులె న విద్వాంసులచే మవో 

ల) = 
భారత సంపుటముల పరిష్కూరము నిర్వహింపబడు చున్నది, 


iv 
ఆంధ మహాభారత సంపుటములలో ఆరవదైన ఖమ్మ 
పర్వమును పరిష్కరించి, పీఠిక వెలయించి మా కంద జేసిన 
డాక్టర్‌. "కేతవరపు వేంకట రామకోటిళాస్రిగారికి అకాడమి 


పతాన కృతజ్ఞతలు. 


పెన పేర్కొనబడిన [గంథ సంపుటాల (వాత తులను 
సిద్దము చేసి ము|ద్రించుటకు అవసరమైన డబ్బును పూర్తిగా 
అకాడమికి యిచ్చుటకు "కేంద రాష్ట్ర) [పభుత్వాలు 'వాగ్దా 
నము గావించి అందులో చాలమట్టుకు డబ్బును విడుగలకూడ 
చేసినవి. అందుకు అకాడమి పజాన శేంద రాష్ట్ర) [ప్రభుత్వా 
లకు ధన్య వాదాలు. సాధ్యమైనంత త్వరలో మవోభారత సంపు 
టముల నన్నింటిని సిద్దము చేసి, ఆంధపాఠకలోకానికి అంద 
"జేయుట జరుగగలదని విశ్వసించుచున్నాను. 


పైదరాబాదు, దేవులపల్లి రామానుజరావు 
20.11.71. కార్యదర్శి 


విషయసూచిక 
ఫీష్య పర్వము - చథమాశ్వానము 


విషయము 
ఉపోచాతము 
(ew) 
ధృత రాష్ట్రంనికడకు వేదవ్యానుండు వచ్చుట 8-2-1 
సంజయుడు ధృత రాస్ట్రుఏనకు భూవరిమాణంబు సెప్పుట 6-5-9 
సంజయుండు ధృత రాష్టు9నకు భారతవర ౦బునం గల 
6౬ యి 


విశేషంబులు సెప్పుట 6.0.1 
ధృత రాష్టు)(డు ఖీషు శ్రమరణంబు విని విలపించుట 6_14.1 
సంజయుడు ధృత రాష్ట్రనకు భారతయుద్దంబు సెప్పు 

బూనుట 616.7 


ఖీష్తుండు నిజయోధుల కెల్ల ను శావాంబుగా6 చెగువ సెప్పుట 6.17.7 
పాండవ యోధులు యుద్ద ంబునకు వెడలుట 


ధర్మజునకు నర్జును6 డుత్సాహంబు గలిగించుట 6_1_98 
ధర్మరాజు పొదచారియై భీష్మ నియొద్దకు( బోవుట 6_41_6 
ధర్మరాజు గురుకృపళల్యుల చేత యుద్ధమున కనుజ్ఞాతుం 

డగుట రి_శీ1=4ల 
అర్జును (డు స్వజననంవోరంబునకు శంకించి మోవహోవిష్టుం 

డగుట 6.28.80 


(శ్రీకృష్ణుం డర్జునునకు( ద త్త ్వజ్ఞానోవ దేళంబు సేయుట 6-24-19 

అరును(డు శ్రీకృష్ణుని విశ్వరూ పంబు గనుంగొని నుతించుట 6-ల8.5 
జి షా వాజి 

భీష్ముని [పథమదివసయుద్ధము 6.42.1 

భీష్ముండు దురోధన(_పేరితుండై. పాండవనవీరుల నొపష్పించుట 6.45.1 


పుట, 


11 


14 


వ 
26 


82 


86 
89 
41 
45 
58 


vi 


భీష్మ పర్వము =ద్వి వీయాశ్వానము 


ధర్మజుడు గోపాలదేవుపాలికిం జనుట 6461 
భీష్ముని డ్వితీయదివసయుద్ధ |కమము 6-47-1 
అర్జునుండు భీష్మునిమీ:ది! రథంబు దోలించి విజ్బంభించుట 6-48-9 
ధృష్టద్యుమ్న [(దోణా చార్యులయుద్దము 6.49.1 
భీమసేనుని చేశ భానుమంతుండు చచ్చుట 6.5.80 
భీష్ముని తృతీయదివసయుద్ధము 6.62.1 


దుర్యోధనుడు భీమునితో యుద్దము శా మూర్భిల్లుట 6-54.15 
అర్జునుడు (శ్రీకృన్ణపేరితుం డై భీష్మునివై( గవియుట -క్‌క్‌-40 
(శ్రీకృష్ణుడు చకంబు ధరించి ఫీష్మునిమీంది కలుకుట 6-55.84 
భీష్ముని చతుర దివసయుద్ధము 6.566_1 
శల్యనందను(డు ధృష్టద్యుమ్నునితో యుద్దంబుసేసి చచ్చుట 6-57.25 
దుర్యోధను(డు భీముని మార్కొని మూర్చ. బొందించుట 6-6-7 
ఘటోత్క చుండు మాయాబలంబున గారవసేనచె 


విజృంభిం చుట 6.68.49 
భీష్ముని వంచమదివసయుద్ద | క మము 6_65-1 
[దోణుండు దుర్యోధన _పరితుండై పాండవ న్యంబువై( 

గవియుట 6-65.21 
అభిమన్యు లత శ్ర కుమారులయుద్ద ము 6.69_80 
భీష్ముని షస్ట్రదివస యుద్ధ[కముము 671-1 
ధృష్టద్యుమ్నుడు ఖీమ సేనునకు. దోడ్పడుట 6.73.8! 


ధృష్టద్యుమ్నుడు |దోణులితో యుద్దము సేయుట 6_78_67 
ఖష్మ్కపర్వము - తృతీయాశ్యా నము 


భీష్మ గాంఛాకేయుల సంవాదము 6.76.9 
భీష్ముని న ప్తమదినన యుద్ధ క్రమము 6-77-11 


60 
68 
65 
67 
70 
75 
78 
88 
8b 
88 
91] 
97 


100 
14 


106 
112 
115 
119 
122 


127 
128 


vii 


ధృష్టద్యుమ్నునిచే దురో్యధను(డు విరథులడె పోవుట 6-78.44 


చేకితాన కృపా చాక రాల ద్వంద్వయుద్దము 6.80.20 
భీష్ముని యస్టమదివస యుద్ద [కమము 6.88.1 
సునాభుండు మొదలగు కురుకుమారులు ఫీమునిశేజచ్చుట 6-54-12 
అలంబునుని చేశ నిరావంతుండు మృతుం డగుట 6.96.48 
ఘటోత్కచుడు [దోణా చార్య[పభథృతు ఇతో యుద్దంబు 

సేయుట 6.88.25 
అర్జును. డిరావంతునిచచ్చుట భీమ నిచే విని దుఃఖంచుట 6.92.1 
భీష్ముని నవమదివసయుద్ద [క్రమము 6-95-1 
అలంబును(డు దుర్యోధన పేరితుై యభిమన్యు వై 6 

గవియుట 6.96.24 
అర్జునుండు (దోణాచార్యులతో యుద్దము సేయుట 6.98.4 
దుర్యోధనుడు శకునిదుశ్ళాపనుల ఖీష్మునకు వవోయముగా. 

బంపుట 6.10! _52 
ధర్మరాజు రవాన్య| పకారంబున భీష్ముని యొద్దకు. 

బోవుట 6_108-_50 
భీష్ముని దశమదివనయు ధ్రాను కమము 6_104_9 
అర్జునుండు శిఖండికి [బో త్సావాంబు గలిగించి థీష్ముైం 

గవియించుట 6-104-51 
(దోణాచార్యు లశ్షశ్లామను థఫీష్మనకు సవోయంబుగాం 

బంపుట 6.108! 
విరటుతమ్ము. డగు శశానీకుండు భీష్మునిచేం జచ్చుట 6-118-24 
భీష్ముడు శరతల్పగతుం డగుట 6-114-80 
కర్ణుడు భీష్ముని యొద్దకుంబోయి వినతుం డగుట 6-117-1 


181 
184 


189 
140 
144 


148 
152 
157 


1E9 
162 


170 


175 
179 


181 


184 
190 
194 
198 


ఉపోదాతము 
ఇల 


వ్యాసభ ట్టార కుడు 


శ్రీమన్నారాయణుడే వ్యానభట్టారకుడుగా అవతరించెను. భగవంతుడు 
ధర్మసంస్థాపనార్థ మప్పుడప్పు డవతరించుట కద్దు. ధర్మ నంస్థాపనము 
కొరకే వ్యాసుడు మహాభారతమును రచించెను. ఇంత మహాభారతమును 
రచించుటచేతనే ఆయన భగవంతుడై యుండునను విశ్వాసము పరివ్యా ప్రమైనది, 
అంత పరమాశ్చర్యకర మెన బుద్ధివై భవము భగవంతుడు తప్ప అన్యము 
కాదు. మహాభారతము పంచమవేదము. అనాదులై న బుగ్యజుస్సామా ధర్వణ 
వేదములు నాల్లును భగవన్ముఖ నిర్ణతములు. అందువలన వ్యాసుడు భగవంతుడే 
కావలయును. కానిచో ఇ ట్టింతటి లోకహితనిష్టాపరు డగుట కాతని కేమిపట్టినది? 
ఆతని బుద్ధి ఆగమ విధాన నిధానము. యోగ సాంఖ్యము లతని మనస్సు 
నుండి సముదితములై నవి. ఆగమ విధానమంతయును యజ్ఞయాగాది కర్మ 
లక్షణము. యోగసాంఖ్యము లవి రెండు పృథగ్విషయములు కావు. ఒకటి 
జ్ఞానము యొక్క మొదలు. రెండవది దాని తుది. వ్యాసుడు కర్కకజ్ఞానెక 
మూరి. భగవంతు డవతరించినపు డ టై యుండును. ఆపనుల నిమిత్తమే 
భగవంతు డవతరించును. ధర్మ సంస్థావన మనగా కర్మజ్ఞానములను 
స|క్రమముబేని నెలకొల్పుటయు. కర్మ జ్ఞానములకు ధర్మ రూపమున 
అదై ఇతము నిద్ధించును. మరియు ధర్మ మనగా కర్మ. అదైగతము జ్ఞానము, 
ధర్మాద్వైత స్థితి యనగా కర్మజ్ఞానముల యునికి. వ్యాను డాయునికివాడు. 
మహాభారత మాయునికి కలది. లోకమును ద్వి విధా నిష్టము_జ్ఞానయోగము 
నందును, కర్మ యోగమునందును. లోకమును వలనే మహాభారతము. 
లోకము ననునరించియే వ్యాసుడు. సమాజమువల్రన లోకము. తానున్న మహో 
భారత సమాజమునందు వ్యానభట్టారకుడు తన బాధ్యతను సంపూర్ణముగా 
నిర్వహించి చెతులు కడుగుకొనెను. భవ్య కవితావేశ మనగా నట్టు కడుగు 


ii 


కొనుటయే. మౌసల పర్వము చూచినచో భగవదావేశము పర్యవసానము 
లక్షణము తెలియును, భవ్యకవితావేశము గల కవి సమాజమున కట్టు 
బాధ్యత వహించును. సమాజము కర్మజ్ఞానాత్మకము. వ్యాసుడు దానినే 
[పబోధించెను. మహాభారత మనగా అది. 


నుహాఖార తము 


ధర్మార్థకామమోక్షములు పురుషార్థములు. వీనిని సాధించిపెట్టుటకు 
మహాభారత మవతరించినది. వేదములు - స్మృతులు = పురాణములు-అన్ని 
యును పురుషార్థ సిద్ధిని వివరించి చెప్పు తాత్పర్యము కలవియే. ఆయావిషయ 
నిరూపణములయం దవి ఎక్క_డేని పరస్పరము విరోధింపవచ్చును. అట్టి 
"చోట్ట ఆ విరోధమును పరిష్క్టరించుటకు తగిన పామాణ్యబలము మహా 
భారతమున కున్నది, మనున్మృతిమీద మెధాతిథి వ్యాఖ్య కలదు. ఆ 
వ్యాఖ్యానము చాల చోట్ల మహాభారత కోకములను [పమాణముకొర కుద్ధరించి 
చూవినది. మనుస్మతియందును మహాభారతమునందును కొన్ని వందల 
శ్లోకములు కొద్దిగనో, గొప్పగనో సమానముగా నున్నవి." మరియు తంత 
వార్రికమునందు కుమారిలభట్టును, న్యాయవా ర్రికమునందు ఉ ద్యోతకారు 
డును, మహాభారతమునుండి శ్లోకముల నుదాహరించియే విశేషవ్యాఖ్య చేసిది. 
పతంజలి యోగభాష్యమునందుకూడ మహాభారత వాక్యములు [ప్రమాణము 
లుగా _ఉఊదాహరింవబడినవి.?  శ్రీమచ్చంకర భగవత్సాదాచార్యులవారు 
ఛాందోగ్యము, బృహదారణ్యకము మొదలైన ఉపనిషత్తులకు భాష్యము 
వాయుచు మహాభారతమునుండి పమాణవాక్యముల నుద్ధరించుకొనెను. 
శ్రీమద్భగవద్దీతాభాష్యమునందును మహాభారత వాక్యము లుద్ధరింపబడుటను 
మనము గుర్తింపవచ్చును. మదియు (బబ్రహ్మస్నూత భాష్యమున శ్రిమచ్చంకర 
భగవత్పాదులు వేదాంత నూ|త్రార్థమును సమర్థించుటకు మహాభారతమునుండి 
వాక్యముల నుద్ధరించి సమన్వయవరచిన తావులు చాల యున్నవి. మహా 
1. A.B.R. (Annals of the Bhandarkar Criental Research 

Institute, Poona.) Vol. XLVIT. Parts 1I—IV. Page 33. 


2. A. B.R. Vol. XIX, Part I!. Pages 161—172, 
3, A. B.R. XIX, Part 11. Page 164. 


iii 


భారతము వేదాంతనూ[తములకంటె ముందటి [గంథముగా శ్రీమద్భగవత్సా 
దులు భావించిరి. పూర్వమీమాంసాస్తూత భాష్యమున శ్రీ శబరాచార్యులును 
మహాభారతమునుండి [వపమాణవాక్యముల నుద్దరించుకొ నెను,“ 


లోకమున ధర్మార్గములు కలిసిపోవు. _కామమోక్షములును పోవు, 
అంతే కాదు. అవి పరస్పరము విరోధము కలవిగా కూడ నున్నవి. తద్ది 
రోధమును పరిహరించి సమాజమున కీ నాల్గుపురుషార్థములును కడు [ప్రాధా 
న్యము కలవిగా చూవించుటకు మహాభారతము నడుము కైను, అందుకే 
దాని విషయమున అంతటి (పామాణ్యబుద్ధి (ప్రబలినది. పురుషార్థములన్న 
మాటయే చి[త్రమెనది. శరీరమునం దుండువానిచేత కోరబడునవి మరియు 
పార్థింవబడునవి అవి. శరీరమునం దుండువాడు శరీర ధర్మములను కల 
వాడు. ఈ ఉపాధివల్లనే అర్థకామములు కోరబడుచున్నవి. అవి దుఃఖమును 
గొనివచ్చుచున్నవి. శరీరమునం దుండువాడు దుఃఖ మలవాటులినివాడు, 
వాని కాదుఃఖమునుండి మోక్షము కావలయును. కామమునుండి మోక్షబుద్ధి 
పుట్టుటకు వీలున్నది. అర్థమునుండి ధర్మబుద్ధి పుట్టదు. అందుక ని 
లోకహితకాములు ధర్మమునుండి అర్థములను వురుషార్థముగా చెవ్పిరి. 
సమాజము దేనిని కోరును? ధనమును కోరును. ఒకని నెందుకు |పార్థించును? 
ధనమునని (ప్రొర్థించును. కోరిక లీరికలెత్తు స్వభావము కలవి. ప్రార్థన 
యాచనాదైన్యమును తెచ్చునది. [పజ లా విధముగా దీనులు కాకుండుటకై 
ముందు ధర్మమును బో ధించిరి. అర్ధ కామములు మానవులకు తెలియును. 
తెలియనిది ధర్మము. మరియు మోక్షము. ధర్మము కర్మ. మోక్షము 
జ్ఞానము. కర్మజ్ఞానములు [పవృ త్తిరూవములై న అర్థకామములను పాలించుట 
విశ్వశేయము దృష్ట్యా అవసరము. ఆ యవసరమును తీర్చుటకే మహి 
భారతము రచింపబడినది. 


సమాజమునకు ధర్మము కవచము. ఆ కవచమును రక్షించినవో 
అది మనలను రక్షించును. ధర్మరక్షణభారము నెందరు బుమలు 
వహించిరో చెప్పలేము. ఇప్పటికి మనకు తెలియవచ్చుచున్న వారే మను = 
విష్ణు = యమ . అంగిర = వసిష - దక్ష - సంవర్తన ౬ శాతాతప = పరాశర - 
గౌతమ . శంఖలిఖిత - హారీత - ఆపస్తంబ - ఉశన = వ్యాన. యాజ్ఞవల్క్య క్‌ 


4, A.B, R. Vol, XLVII, Parts I—1V. Page 16. 


iv 


కాత్యాయన . బృహస్పతి = దేవల - నారద . వైరీనన___ ఈ మొదలుగా 
ఇరువదిమందికి పైగా కలరు. వీరందరు నమాజకవచమును యథాశక్తి 
రక్షించుటకు పాటువడ్డవారె. 


ధర్మ మనగా నేమి? ఏమి చెప్పిన ధర్మము చెప్పిన ట్రగును ? ప్రజకు 
ముందు ధైర్యము కావలయును. ఓర్పు కావలయును. వారు ఏ రూవము 
గాను దొంగతనమునందు (పవ ర్రింపరాదు. సమాజము రోగములతో తీసి 
కొనరాదు. ఇం|దియని|గహము నలవాటుచేయవలయును. విషయవిచారణ 
చేయ బుద్ధిపాట వము ముఖ్యము. సత్యమునకు దూరమై సమాజము 
పోకూడదు. సమాజ మిట్టు సంపూర్ణముగా వికసించియుండుటను |వబోధించి 
నచో ధర్మమును (ప్రబో ధించినట్టు. మరియు హింసా పవృ తి [ప్రజల కలవాటు 
కారాదు. [కోధము మంచిది కాదు. దయాదాక్షిణ్యములు మానవత్య లక్షణ 
ములు. అవి భదముగా కాపాడుకోవలసినవి. శమదమాదు లెంత ముఖ్యమో 
కుటిల పవృత్తి లేకపోవుట అంతకంటె ముఖ్యము. ఆయా విషయములను 
[పబోధించినచో ధర్మ [ప్రబోధము జరిగిన SD ఇంతమా|త్రముతో నరిబోదు; 
ఇందుకు విరుద్ధమైన అధర్మవవృత్తిని నిర్ద్వంద్వ్యముగా ఖండించివేయ 
వలయును. ఆదియును ధర్మ|ప్రబో ధములోని భాగమే. ఇంతకును ఈ ధర్మ 
[వబోధ మెందుకు ? ఎందుకనగా లోొక్కపవృత్తి సక్రమముగా నుండుటకు. 
లోక పవృతి అభ్యుదయమార్ష మును వీడకుండుటయే సృకమముగా నుండుట. 
ఆ మార్గమును వీడకుండుటయే లోకమునకు కావలసినది. అదే దానికి శేయము. 
విశ్వుశేయము నెరిగి పవర్తించుటయి లోకజ్జత్యము : మహాభారతము లోకజ్ఞ 
త్వమును పుక్కిలించుచున్నది. అది ధర్మశాస్త్రము. అర్థశాస్త్రము. కామ 
శాస్త్రము. మోక్షశాస్త్రము. ఈ చతుర్విధవురుషార్థములనుగురించి ఇందు 
చెప్పబడిన విషయములే తరువాత తరువాత వాజ్మయమునందు బహుథా వెలసి 
నవి, ఇందు లేని వందును లేవు అందువల్లనే సాంగములై న వేదములు-అష్టా 
దశ మహాపురాణములు--అన్ని ధర్మశాస్త్ర ములు--ఈ మొత ముతో ఒక్కా 
మహాభారతము సమానముగా చెప్పబడుచు వచ్చుచున్నది. పురాణకర్తలు 
కూడ మహాభారతమును ఖని|గంథముగా గౌరవించిరి. వైష్టవవురాణములు 
మహాభారతమునకు చాల బుణవడియున్న వి. శ్రీకృష్ణుడు విష్టవతార ముగా 
మహాభారతమునను, హరివంశమునను నిరూవింవబడియుండుటను చూచి 


శూ 


ఆయా పురాణము లింకను మహనీయముగా రచింపబడినవి. మరియు కాళిదాసాది 
మహాకవులకు కావ్యవస్తువు నందించినది మహాభారతము, ఇక దేశభాషా 
కపుల విషయమున అది కామధేను వనియే చెప్పవలయును. 


భారత ఉపఖండము భౌగోళికముగా ఎంత విచిత్రమైనదో సాంస్కృ 
తికముగా కూడ అంత చిత్రమెనది. [ప్రపంచమున చాల దేశముల సంస్కృ 
తులు నాగరకతలు నశించిపోయినవి. గీను-రోములు కనివించుచున్నవి 
కదాః రాజకీయముగా ఛిన్నా భిన్నమయ్యును సాంన్కృతికముగా మన దేశము 
ఆసేతుహిమాచలమును ఏకాకృతిగనే ఉన్నది. అట్టుండునట్టు పునాదులు 
గట్టిగా వసిన మహర్షులు వ్యాసవాల్మీకులు, ఆ జాతీయమహాకవులు గానము 
చేసిన కావ్యము లిప్పుడును భారతీయులను ఆబాలగోపాలముగా నలరించు 
చున్నవి. ఇన్ని వందలనంవత్సరములుగా భారతీయుల నిత్యజీవితమున 
ఆలో చనావిధానమును సరిదిద్దుచు వచ్చుచున్న మహేతిహానము మహాభారతము. 
పోమరు చేసిపోయినదాని ఫలితము ఆదేశీయులం దింకను కనివించుచున్నదో 
లేదో చెప్పలేము. కాని వ్యాసుడు తన భవ్యకవితావేశమును మహాభారత 
ముగా ఆవిష్కరించి భారతీయుల రకమాంనములుగా దానిని వరిణమింప 
జేనెను, మహాభారత మావిధముగా భారతజాతి నరమునకు పట్టియున్నది, 
మనము కర్మవాదులము. ఆమాట ఇప్పు డంత మంచిగా కనిపించుటలేదు. 
మానవులందరును కార్మికులు. కర్మ చేయవలె. తగిన ఫలము ననుభవింపవలె, 
నేను కర్మ చేయ ననుటకు మానవునకు హక్కు. లేదు. ఈ సత్యమునే మహా 
భారతము బోధించినది. మరియు నీకు రావలసిన వాటాను నీవు వదలుకొన 
రాదు. అందుకు నీవు తిరుగబడితీరవలయును. నీది కానిదానిని నీవు కోర 
రాదు. అది నీ పతనహేతువు. ధర్మరాజున కన్ని ధర్మములు తెలియును? 
ఆయన ఎంత శాంతమూర్తి? తన వాటాకొర కాయన యుద్ధము చేయవలని 
వచ్చినప్పుడు చేయనే చేసెను. అందరి వాటాలను తానే అనుభవింపవలయు 
ననుకొన్న దుర్యోధనుని తొడలు విరుగగొట్టి వడగొట్టుటకు ధర్మరాజు ఎను 
కాడలేదు. అందుకే మానవజాతికి ధర్మరాజు ఆదర్శము. దుర్యోధనుడు 
కాదు. మహాభారతకథ ఏమి బోధించుచున్నది? సామాజికుడైన మానవుని 
యందు చైతన్యమును బోధించుచున్నది. ఆ మహేతిహాన మిన్న వందలనం 
వత్సరములు (ప్రజల కతినన్నిహితముగా |బతుకగలుగుట కదియే హేతువు, 


న. 
vi 


శ్రామికులు బుద్ది జీవులు ఎప్పుడును బానిసలు కారు. వారు కర్మ 
యోగులు, జ్ఞాన యోగులు. మానవజాతి ఏ రాజకీయ సిద్ధాంతవాదము 
ఇులము నీడను పరిపాలింపబడినను కర్మ చేయక తప్పదు-ఫలము ననుభవింపక 
తప్పదు. జ్ఞానమును పొందక తప్పదు. ఈ వరమార్థమునే మహా భారతము 
జుపువిధములుగా (పతిపాదించినది. మానవుడు చేయ కర్మలలో ,శేష్టమై 
నది యుద్ధము. యుద్ధము మానవజాతికి స్వధర్మము. యుద్ధము యుద్ధము 
కారకు కాదు. ధర్మసముద్ధర ణముకొరకు. అప్పుడే భగవంతు డవతరించును. 
మనలో నీవు నేను అని లేము. మనమంతా ఒకటి. ఇది జ్ఞానము. ఇంతకంటె 
నుఖము లేదు. ఈ విధముగా కర్మజ్ఞానముల విషయమును లోకహిత 
నిష్టతో వ్యాసుడు భవ్యకవితావశమును తెచ్చుకొని |పవచించెను. మహో 
ఇారత మట్టు నిద్ధమైనది. మహాభారతము మనుష్యుల కొరకు. “యద్యదా 
త్యాని చేచ్చెత తత్పరస్యాపి చింతయేత్‌” నీవు నీకేమి కావలె నని కోరుకొం 
యువో దానిని ఇతరులకొరకుకూడ కోరుకొనుము. ఇది సార్వకాలికమైన 
దాని [పబోధము. 


భార తయుద్దము 


మానవజాతిచర్మితలో యుద్ధము లెందుకు జరుగుచున్న వో మహాభారత 
యుద్ధమును అందుకే జరిగినది. యుద్ధము లెప్పుడును ద్వేషమూలములు, 
కౌరవులకు పాండవులయందు ద్వేషము పుట్టినది. బడిచదువుల ఈడునుండియె 
దయురఠ్యోధనునకు పాండవులతో పడలేదు. చదువులలో పాండవు లించుక 
చురుకు. కౌరవులు కొంచెము[మందము. తాము స్థానికులు. పాండవు లెత్తి వచ్చిన 
చూరు. తాము చ[కవర్తి బిడ్డలు. పాండవులు చక్రవర్తి, తమ్ము ని-చనిపోయిన 
మాని--బిడ్డలు. రాజ్యము తమది. రాజకుమారులకంచె అన్యులు అన్నింటిలోను 
తగ్గియే యుండవలయును. తమకంటె చదువులో పాండవులు ముందుకు 
మోరాదు. వారు పోవుచున్నారు. అది తమ కవమానము. పాండవులు తమ 
నవమాసించుచున్నారు. దానిని సహించి తా మూరుకొనరాదు. వారి నంతకంటె 
ఆవమానముపాలుచేసి తమ ఆధిక్యమును తాము నిలబెట్టుకొనవలయును. 
మనస్సులో ఈ విధముగా దుర్యోధను డాలోచించుటకు మొదలు వెట్టెను. చలికి 
చిలికి గాలివాన యెనది. మహాభారత యుద్ధము జరిగాను, ధర్మపక్షము 


జయించెను. 


vii 


మహాభారత యుద్ధమే యుద్ధము. అదే భారతము. దానికి ముందున్న 
దంతయు అది యగుటకు కావలసిన ప్రాతిపదిక. దానికి తరువాత ఉన్న 
దంతయు ఇక దాని పరిణామము. ఈ విధముగా యుద్ధము మంచి కీలక 
స్థానమునం దున్నది. పదునెనిమిది దినములు పదునొకండక్షౌహిణుల 
సైన్యముతో వఏడత్తాహిణులు ఐదుగురు సేనావతులతో ఒక సేనాపతి తలపడి 
చేసిన మహాయుద్ద మది. అది ఖష్మ-(దోణ-కర్ణ-శల్య--సౌవ్లిక పర్వముల 
మీద పరచబడి వర్ణింపబడినది. మొదటి నాల్ల్గుపర్వముల కున్న 'వెర్లు కౌరవ 
సర్వసేనాధిపతులవి. సౌవి కపర్షమున అశ్వత్థామ కౌరవసేనాధిపతి. 
పాండవవక్ష-నైెన్యములకు సేనాపతిత్వమునకు పూని తుదిదాక నడపినది ధృష్ట 
ద్యుమ్నుడు. ఆయన [దౌపదికి అన్నగారు. సౌవ్మికవర్య మున అశ్వత్థామ 
వానిని పశువును చంవినట్టు చంవినాడు. 

ఈ మహాభారతయుద్ద మెప్పుడు జరిగినదియు కచ్చితముగా చెప్పుట 
క్రవకాశము లేదు. అందువలన భీన్నాభిప్రాయములు వెలువడినవి. ఇతిపి 
సమునందలి వస్తువు-యుద్ధము-- చారిత్రక నత్యమై యండుననుటనుబట్టి 
భారతయుద్దము జరిగిన కాలమును చారితకముగా నిరూవించుటకు చాలమంది 
ప్రయత్నము చెసిరి. శ్రీ కె.వి, అభయంకర్‌ గారు ఖగోళ శాస్త్రమును పట్టు 
కొని జ్యోతిర్వేదము ననుసరించుచు మహాభారత యుద్ధము సరిగా సంవత్సర 
"మును మాత్రమును చెప్పుటకు ఏీలుకాక మార్గశీర్ష శుక [తయోదశి రోహిణీ 
నక్షతమున మొదలైన దనియు, మార్గశిర్ష కృష్ణ చతుర్దశి సాయంకాలమునకు 
ముగిసిన దనియు |వాసిరి.” మహాభారత యుద్దము బహుశః |కిస్తు పూర్వము 
మూడువేల సంవత్సర ములనాడు జరిగియుండవచ్చును. అప్పటినుండియ 
కలియుగము మొదలైనది. శ్రీ వి. ఆర్‌. చిదంబర అయ్యరుగారును ఈ విధ 
ముగానే లెక్క_చేసి మహాభారతయుద్ధము కలియుగము [ప్రవేశించిన తరువాత 
అరువదియెదు సంవత్సరములకు [కేస్తుకు పూర్వము మూడువేల ముప్పది 
యెనిమిది సంవత్సరములనాడు జరిగియుండునని |వాసిరి.* ఈ విషయమున 
= ఏకాభి పాయము వచ్చుటకు వీలులేదు. [పాచ్యపాళ్చాత్య విమర్శక విద్వాంను 
లుభయులయందును ఈ విషయమున ఏ ఇద్దరికిని పొత్తు లేదు.” 

5. &. ౨. 2. XXV, Parts 1, II, III. Page 133. 
6. A. 9. మ. XXVIII, Parts I, Il. Page 83. 


7. A Mahabharata Primer, Pages 20—29 and A. B. R. XLVI, 
Parts I~—IV: Pages 20—29. 


vili 


ఒకరు మహాభారతయుద్దము |కీస్తు పూర్వము వదుమూడవ శతాబ్ది 
మున జరిగిన దందురు. ఇంకొకరు ఇరువదియవ శతాబ్ద మందురు. మరొకరు 
పదిహేను పదహారు శతాబ్దములు--వెరొకరు వన్నెండవ శతాబ్దము-ఇంకొకరు 
[క్రీస్తు పూర్వము ముప్పది రెండవ శతాబ్దము--ఇది (పాచ్యవిద్వాంసనుల ధోరణి. 
ఇక పాళ్చాత్యులు-ఒకరు క్రీస్తు పూర్వము ఐదు వందల సంవత్సరము [పాంత 
మనగా వేరొకరు బుద్దుడు వుట్టిన తరువాత యనును. మరొకరు |క్రీస్తుపూర్వము 
పదియవ శతాబ్ద [పొంతమందురు. ఈ విధముగా మహాభారతయుద్ధ కాలము 
కౌరవుల కొలువుకూటము వలెనే నానాపకారములుగా నున్నది, 


ధృతరాష్ట్రుడు (గుడ్డివాడు. ముసలివాడు కూడ. ఆయన యుద్ద 
భూమికి వచ్చువాడు కాడు. న్‌కు యుద్ధము చూడవలయు నని యున్నచో దివ్య 
దృష్టిని (పసాదింతు నని వ్యాసుడు ధృతరాష్ట్రనితో అనినాడు. నే నా కూర 
ముగా పోరుటను కనుగొనలేను. వినగా వలతును. మీరు నా కది అనుగహించిన 
చాలును. ఇట్లు ధృతరాష్ట్ర డనినమీదట వ్యాను డొక ఏర్పాటు చేసినాడు. 


ధృతరాష్ట్ర డింటివద్దనే యుండును. సంజయుడు యుద్ద భూమికి సోను 
ఆయన తిరిగివచ్చి అక్కడ జరిగినదంతయును ఈయనకు చెప్పును. అట్టు 
చెప్పుటకు కావలసిన శ క్రిసామర్థ్యములను వ్యాసుడు సంజయున కను గ హించెను* 
సంజయుడు యుద్దము చూడ బోయినవాడు (ప్రతిదినము ధృతరాష్ట్రుని యొద్దకు 
రాడు. అప్పుడప్పుడు వచ్చి విశేషములు చెప్పిపోవును. మొదటిసారి పోయిన 
వాడు పది దినముల తరువాత వచ్చెను, తిరిగిపోయి అయిదు రోజుల విమ్మట 
వచ్చెను. మరల పోయి రెన్నాళ్లకు వచ్చెను, ఈసారి పోయినవాడు మర్నాడే 
వచ్చెను. ఈ విధముగా పదునెనిమిది దినముల యుద్ధమును నాల్గుసార్దుగా సంజ 
యుడు ధృతరాష్టు0నకు వినివించెను. సంజయు డెప్పుడు వచ్చినను రాత్రిపూట 
వచ్చును. తెల్పవార్డును యుద్ధమును చెప్పి తిరిగి తెల్లవారువరకు కురు క్షతము 
చేరుకొనును. చిట్టచివరిసారి వచ్చినప్పుడుమ్మాత ముదయముపూట వచ్చెను, 
కౌరవపక్షమున సేనానాయకునకు మారకము వచ్చినదాక సంజయుడు ధృత 
రాష్ట్రినివద్దకు రాడు. వచ్చినవాడు రాగానే తమ పక్షమున నాయకుడు పడి 
పోవుటను పెర్కొనును. ధృతరాష్ట్రడు నెత్తినోరు కొట్టుకొని ఏడ్చును. ఆ 
పిమ్మట ఆ చనిపొయిన నర్వనైన్యాధివతి జరిపించిన యుద్ధమునాక్ట్ర విశేష 


b 
1X 


ముల కథనము సాగును. అది ఎన్నాళ్ల యుద్దమైనను కనీనము ఒక రాత్రిలో 
పూరికావలయును. తిరిగి తెల్పవారువరకు సంజయుడు ఆ తరువాతి యుద్ధమును 
చూచుటకు పోవలయును కదా: అందుకని. శల్యు డొక పగలు కౌరవ సేనలను 
నడిపించి ధర్మరాజు చేతిలో చచ్చినాడు. ఆ రాతికి సంజయుడు హసీనా 
పురమునకు రావలనినదే. రాలేదు. అశ్వత్థామ కౌరవ సెన్యాధివతియె ఆరాత్రి 
యుద్ధము సాగించినాడు. అందువలన దానిని గూడ చూచి దుర్యోధనుడు మర 
ణించుటను గూడ చూచి-యుద్ధము ముగిసినందున ఆ ఉదయమున సంజయుడు 
ధృతరాష్ట్ర)ని చూడవచ్చెను. 

మన భారతయుద్ధ కథన విధానమును వ్యాను డీవిధముగా అల్లిక చేసి 
నాడు. 


ఈ మహాభారతయుద్ద మగుటకు దుర్యోధనుడే కారణము. యుద్ధము 
కాక తప్పని పరిస్థితులు కల్పించినక్రు కురు షేతమున పాండవులమీదకు 
చైన్యములను నడిపించి యుద్ధము [పారంభము కాక తప్పని పరిస్థితిని కల్పించి 
నది కూడ దుర్యోధనుడే. ఆగ పహోద్యగుడై ఆజ్ఞావించినది దుర్యోధనుడు. 
సైన్యమును పురికొల్పినది దుశ్శాసనుడు. సైన్యమును ముందుకు నడివించినది 
భీష్ముడు. పాండవుల వక్షమున కౌరవులను మొదట ఎదుర్కొన్నది భీముడు, 
కౌరవ పాండవ సైన్యములు ఒండొంటిని తలపడుటను గూర్చి తిక్కన్న 
గా రిట్టు (వాసిరి: 


“పదవడి దుర్యోధను డు 

న్మదుడై తజుమంగ ధర్మనందనుడు జయా 

స్పదముగ పురికొల్పగ బె 

ట్టిదముగ నొండొంటి దలవడియె సైన్యంబుల్‌ ”. (1-241) 


అటు [ప్రతినాయకుడు దుర్యోధనుడు, ఇటు నాయకుడు ధర్మరాజు 
తమతమ డైన్యములను ముందుకు దూకించుటలో నే నాయకుడు జయాస్పదముగ 
పురికొల్చి విజయలక్ష్మిని వరింవబోవుటను నూచించిరి. దుర్మోధను డున్మదుడు 
గనుక వాని కెప్పుడైనను పతనము కావలసినదె. _భారతయుద్భముయొక్క. 
పర్యవసానమును ఈ విధముగా యుద్ధము మొదలనే నిరూపించి ప 
మికిి-లి బుద్ధికుళ లుడైన కవి చేయగలడు. 


x 
భీష్మ పర్వము 


ఫీష్యపర్యము యుద్ద పర్వము లై దింటిలో మొదటిది. కౌరవులపక్ష్షమున 
సర్వనేనాధిపతి భీమ్మడు. వదునెనిమిది దినముల మహాయుద్ధములో పది 
దినములు ఈ కురువృద్దుడే నిర్వహించెను. యుద్ద వర్వముల పెర్సన్నియు 
కౌరవవక్షము సేనానాయకుల పేర్తమీద వెట్టబడినవి. పాండవవక్షమున 
మొ త్రము పదునెనిమిది దినముల యుద్ధమును ప ధృషద్యుమ్నుడే నాయ 
కుడె నడివించెను. కౌరవపక్షమున నలుగురు సేనావతులు నేల కొరిగిరి. 
వారువారు నేనావతులుగా నున్నంతవరకు జరిగిన యుద్ధము వారు జరిపించి 
నన్తకదా: అందువల్లనే ఆయా వర్యములకు వారి పేద్ద. సౌ విక వర్వమున 
నాయకుడు అశ్వత్థామ. ఆ పర్వమునకు వానిపేరు లేదు. 


భీష్మ పర్వమున 117 అధ్యాయములు. 5084 కోకములు. అధ్యాయ 
ముల సంఖ్య కింకొకటి కలుపుటకు వీలున్నది. కోకములకు లేదు. శ్లోకముల 
విషయమున ఇ స్రైకవాక్యత కొదుగు ఆరు పర్యములలో భీష్మపర్వము 
మొదటిది. మిగిలినవి శల్య - సౌవ్లిక. శాంతి _ మౌనల _ స్వర్గారోహణ 
పర్వములు. నన్నయ్యగారును ఈ పర్వముల కోకసనంఖ్య నిద చెప్పెను. 9 
అధ్యాయముల సంఖ్య ఆయన ఏ పర్వమునకును చెప్పడు గనుక దీనికిని 
చెప్పలేదు. 


నన్నయగారు పర్వాను[క్రమణికలో ఇల్లు చెప్పిరి: జంబూషండ 
వినిర్మాణంబు, భూమి పర్వంబు, ఖష్మాభి షేకంబు, భగవద్గిత, భీష్మవధ క 
ఇది భీష్మ పర్వము. పర్వ నంగహమునందు కూడ ఇదే విషయ మించుకంత 
వివరించి చెప్పబడినది. నన్నయగారి వర్యనం[గహము ననునరించియే 
తిక్కన్నగారు పదునైదు వర్యములను రచించిరి. 


జంబూషండవినిర్మాణము, భూమిపర్వము రెండును మూలభారతమునకు 
తరువాత చేర్చుబడియుండు నని చాలమంది అనుకొనుచున్నారు. జంబూషండ 
వినిర్మాణము వద్మ పురాణములోనిదట.!? 
8. A.B. R. Vol. XXII, Parts I—IV. Pages 551, 553, 55ర్టి, 
9. ఆం. ఆ 1-45. 
10. V. Venkatachellam lyer, The Mahabharata, Page 250, 


Xi 


“భూమికి గాగ |ప్రాణముల పోక దలంపక రౌదఘోర నం 
[గామము సేయుచుండుదురు రాజులు తొల్రియు నెంత తీపొకో 
ర నాకు నీ 

భూమి తెజంగు నెప్పుము” (1-15) 


అని ధృతరాష్ట్ర) డడిగినమీదట సంజయుడు జంబూషండ వినిర్మా ణ 
భూమిపర్వములను వినిపంచినాడు. వినిపించి, 


“వెరవు లావు గలుగు నరనాథు లింత దే 
శంబు గలదు తమకు చాలు ననరు 

తండి బిడ్డ యన్న తమ్ముడు నా కెత్తి 
పోయి పోటులాడి పుడమి గొండు.” (1-42) 


“కావున కౌరవ పాండవు లీ 
వనుధకునై వెనంగు” (1-48) 
టెగ్గు కాదని యుద్ధమును నమర్థించుచు మాట్టాడినాడు. 


చారిత్రక విషయములను గాని, భౌగోళిక విషయములను గాని (పత్యేక 
ముగా వివరించి చెపు [గంథములు మనకు లేవు. మన వురాణేతిహానముల 
యం దాయా విషయము అప్పుడప్పుడు చోటు చేసికొనుచుండును. మరియు 
నక్క డెకటి అక్క డొకటిగా చెప్పబడియుండును. వాటినే జ్యాగ త్తగా ఒక 
చోటికి చేర్చుకొని చూచుకొన్నచో మన పూర్వచర్మిత తెలియును. మన 
భౌగోళిక విషయములు తెలియును. 


ఖీష్మపర్వము (ప్రధానముగా నాలుగు ఉవపర్వములతో నున్నది. 
1) జంబూఖండ నిర్మాణ పర్వము. 2) భూమి పర్వము. శ) భగవద్గీతా 
పర్వము. 4) భారత యుద్ధము. ఇందులో ఏ విధమైన ఉపాఖ్యానములును 
గాని లేవు. మొదటి రెంటిని కలివి భూమిపర్వ మనియు, చివరిదానిని భీష్మ 
వధపర్వ మనియు మనము వ్యవహరించుకొన్నచో. విషయవివేచనమున కింకను 
వెసులుబా టెక్కువ దొరుకును. 


జంబూద్వీపము [ప్రపంచమును చేయుచున్న ఏడు ద్వీవములలో నొకటి, 


xii. 
జీ 


మీగిలీనవి .- శక ద్వీపము, కుశ ద్వీపము, శ్యామల ద్వీవము, [కౌంచ ద్వీపము, 
గోమెధ ద్వీపము మరియు వుష్క_ర ద్వీపము. జంబూద్వీపము భారత 
వర్షమే. జంబూద్వీపమును గూర్చి బౌద్ధమత [గంథములుగూడ చెప్పు 
చున్నవి. జంబూద్విపము భారతదేశమే అనుట కుపపత్తు అంత అనుకూల 
ముగా లేవని చార్మితకపరిళోధకు లందురు. 11 


జంబూ ద్వీపమునందు ఏడు వర్షము లున్నవి. 1) ఇలావ ర్ర వర్షము 

2) రమణక వరము లి) శ్వేత వరము 4) ఉతర కురు వరము 
ఇ ష షు 

3 భారత వర్షము ర కింపురుష వర్షము 7) హర వర్షము, ఈ 
ఏడింటికిని తరువాత భదాళ్వ వర్షము, గంధమాదన వర్షము అని మరి రెండు 
కలువబడినది. మత్స్య, (బ్రహ్మాండ పురాణములయందు ఈ వెన చెప్పబడిన 
"పేర్ద భిన్న నామములతో నున్నవి. మహాభారతమునందున్న పెర్టు కూడ 
అన్నియు ఈ పురాణములయం దున్నట్టు లేవు. 


భారత వర్షము మిక్కిలి దక్షిణమున కున్నది. ఉ తరమున హిమాలయ 
పర్వతములనుండి దక్షిణమున సము[దము వరకు ఇది వ్యావించియున్నది.'? 
మరియు పురాణములం దీఖారత వర్షము నవఖండ మండితముగా పేర్కొన 
బడినది. ఆయా విషయముల నన్నింటిని సమన్వయముమిద చూచినచో 
(పస్తుత మున్న మన భారతదేశమునకం టె అప్పటి భారత వర్షము మిక్కిలి 
విసృత మైనదిగా కనివించుచున్నది. మరియు భారతవర్షములోని నవఖండము 
లలో ఒక్క కుమారి ఖండము ఇప్పటి భారతదేశముగా నున్నది. మిగిలిన 
ఖండములను గు రించుటలో పరిశోధకులకు ఏకాభిపాయము కుదురలేదు. 13 
భారతదేశమునకు కూర్మచ [క మనికూడ పేరున్నది. పరాశర వరాహమిహి 
రాదు లట్టు పెర్కొనిరి. ఈదేశము కూర్మాకృతిగా నున్నట్టు వారు 
భావించిరి. 


భారతీయు లీనాడును జంబూద్వీపమును, భరతవర్ష మును, భరత 
ఖండమును మరియు నీభారతఖండము మెరువునకు దక్షిణ దిగ్భాగమున 
యందుండుటను సంధ్యావంద నములందు స్మరించుచున్నారు, 
11. A.B. మి. XV, Parts I—II. Page 4. 
12, విష్ణుపురాణము ౨.9.1, నారదవురాణము 8-46. 
“13. A. ౨. R. XVII, Part III. Page 219. 


ఇళ. | 


వసుంధర స ప్రద్వీపములుగా నున్న దనుమాటయు కలదు. జంబూ 
ద్వీపము చేరే కాశ్మీరములోని జమ్మూ రాష్ట్రమునం దింకను నిలచియున్నది 14 
భారతవర్షము హిమాలయములనుండి దక్షిణమున సముదముదాక వ్యాపించి 
యుండుటను బట్టి జంబూద్వీవ మింకను ఉత్తరము ముట్టియున్నది 
కావలయును," 


శ్రీమద్భ గవద్దిత 


దీనిని అనంతగీత అనుటయు కలదు. దీనిని కలుపుకొనియె (బ్రహ్మ 
సూత్రములు- ఉపనిషత్తులు దస్థాన తయముగా ప్రసిద్ధి పొందినవి. బాదరా 
యణుని నూ[తములకే (బబ్రహ్మన్నూతము లని (పసిద్ధి. బాదరి- బొడులోమి- 
మొదలైన వారి నూత [గంథములకును |బహ్మనూూతము లనియే పేరు. కాని 
ఆది బాదరాయణుని వేదాంత న్యూతగంథమునందే రూడము.!? 


ఇప్పుడు మన కున్న భగవదిత యందు మొత్తము ఏడు వందల కోక్రము 
లున్న వి. ఏడు వందల నలుబదియిదు కోకములతో నొక భగవద్గిత యున్నది. 
వనేక దీఠాదివతు సౌరావ 3 చా 
శ్రీ భువనేశ్వరి రం (సౌరాష్ట్ర, గోండాల్‌) ఆచార్య శ్రీ అర్రణ తీర్థ 
మహారాజుగా రాగితను నంపాదించి అసలు భగవద్గిత 745 శ్లోకములతో 
నున్నదే కాని 700 శ్లోకములతో నున్నది కాదని నిరూవించు పీఠికతో (ప్రక 
టించిరి. దానివల భగవదీతా విజానములో హచ్చుతగ్న లేర్పడలేదు. మత 
లు Mn (Sy ౧ 
తయమువారి భాష్యము 700 శోకములకే యున్నది. 


(స్థాన త్రయనులో భగవద్గిత ఉపనిషత్తులతో సమానముగా నున్నది. 
(బహ్మసూ త్రార్థనిరూపణమునకు ఉపనిషత్తులు [ప్రమాణములు. ఇవన్నియును 
దుఃఖనివృత్తి ని సాధించుటకు (పవర్తించినవి. దుఃఖనివృత్తి జ్ఞానమువల్ల 
కలుగును. జానము చిత శుదిద్వారా కలుగును. చితశుది కర్మయోగము వల 

ఖ్‌ వు 2 అత ట్య ల 
కలుగును. దుఃఖనివృత్తి యే మోక్షము. 
14. A. B. R. XVIII, Part III. Page 231. 
15. A. ౨. R. XII, Part 111. Page 231. 


16. A. ౨. R. Vol. XLVII, Parts [—IV. Page 15. 
17. Ibid. Page 16. 


xiv 


భగవద్దీత ఎప్పుడు (వవర్తించినది ? కౌరవులు పాండవులు కురుశ్నే|త్ర 
మున యుద్ధమునకు తలవడిరి. ఇరుపక్షములును పరస్పరము ఎదురెదురై 
మీదబడుటకు సిద్దముగా నిలబడిరి. అర్జునుడు ఇరుపక్షములను తేరిపార జూచి 
నాడు. ఇరువక్షముల వారును బంధువులుగానే కనివించినారు. హఠాత్తుగా 
కృపావిషుడె మోహమును పొందినాడు. యుద్ధము చేయ ననినాడు. యుద్ధము 
లో స్వజనమును చంవిన తరువాత వచ్చెడి కయ మేదియను లేదన్న విశ్వాస 
మేర్పడిన దర్జునునకు. బంధుజనమును చంవినమాత్రమున సుఖ మెట్టు కలుగునో 
అర్జునున కర్థను కాలేదు, యుద్ధమున కనభిముఖుడై శోకసంవిగ్నమానను 
డె నాడు. భగవంతుడు గీతను | పవర్తింప జేసినాడు. తత్సలితముగా అర్జు 
నుడు యుద్ధముచేసి జయించినాడు. మహాభారతములో భగవద్గీతకు సద్యః|[ప 
యోజనము యుద్ధము చేయుటకు నిరాకరించిన అర్జునుడు యుద్ధమునందు సమ 
ధికోత్సాహముతో [వవర్తించుట. 


మహాభారత సందర్భమును బట్టి ఇంత మహాదీర్హనుగా భగవంతు డుప 
దేశించియుండుటలో జౌచిత్యము కానవచ్చుట లేదను అభిప్రాయ మొకటి దేశమున 
వ్యావించి యన్నది. ఇక దానిమీద చిలవలు పలవలుగా ఎన్నేని ఊహలు 
చేయబడినవి. _బౌద్ధమతము దేశమున వ్యాపించిన తరువాత తాత్త్విక మార్గ 
మొకవిధముగా లేని వివరీత పరిస్థితి ఏర్పడినది. దానినుండి భారతీయ తాత్త్విక 
తను సముద్ధరించుటకు జరిగిన [పయత్నములలో భగవద్గతారచన ఒకటి. 
అందువల్లనే అది అంత వెద్దగంథముగా తయారైనది. అవి ఈమాదిరిగా 
నుండును . 


ఈ భగవద్దీతను తిక్క_న్నగారు పూర్తిగా అనువదించలేదు. ఆంధ 
మహాభారతమున భగవద్గీతాఘట్టి మున్నది. దానిని తిక్కన్న గారు నిర్వహించిన 
విధము మహాకుశలముగా నున్నది. 


ఉభయకటకములవారును రణరంగమున నమావేశమైరి. అర్జునుడు 
కౌరవపాండవసైన్యసమూహములు రెండింటిని తేరిపారజూచినాడు. అప్పుడు 
వానికి పరమకృపావేశ మెత్తినది. విషాదము కలిగినది, తాను తనరక్త 
బంధువులతో యుద్ధమునకు దిగిన ట్టనివించినది. అట్టు యుద్దమును చేయట 
ఛనకు తగదని తోచినది. దుఃఖము ముంచుకొనివచ్చినది. నే నీయుద్ధము 


ర 
శః 


Xv 


చేయలే నని గాండీవమును జారవిడిచి యతడు రథముమీద కూలబడినాడు. 
అప్పుడు శ్రీకృృష్ణు డన్నాడు: 


“దెప్పరపుంజోట సీ క్రీ 

యొప్పనివిధ మెచటనుండి యొదవెను విను మీ 

చొ ప్పవివేకులయడి యిది 

దప్పించును సద్గతియ నుదాత్తయళంబున్‌.' (1-191) 


అర్జునున కప్పుడు కలిగిన విషాదవిహ్వ్యలత కలుగరానిది. ఆస్థలము దెప్పర 
మైనది. అచట అట్టియూహలు రాకూడదు, దెప్పర మనగా ఆపత్కరము 
మరియు విషమము అని. కౌరవ పాండవుల మధ్య గల లావాదేవీలు యుద్ధ 
భూమికి సన్నద్ధ మై వచ్చి పరిష్కరించుకొనవలసినంత గా విషమించినవి, 
అంతగా ఆపద ముంచుకొని వచ్చినది. ఆస్థల మట్టిది. ఆసమయ మట్టిది. 
ఆ స్థలమునకు, ఆ సమయమునకు తగిన విధముగా అర్జునుడు (ప్రవర్తించుట 
లేదు. అందుకనియే (శీకృష్ణు డనినాడు ఈ చొప్పు అవివేకులయది అని. 
భగవద్గీత కిది పునాది తీయుట. అవివేక మనగా వివేకము కానిది వివేకమనగా 
నేమి ? వివేక మనగా జానము. [పకృతి నుండి పురుషుని వేరుగా ఎరుగుటయే 
జ్ఞానము. [వకృతియైన మాయకు అతీతుడుగా వర్మబహ్మమైన ఆత్మని తెలిసి 
కొనుట ఏది కలదో అది వివేకము. ఈవివేకము నశించుటచేతనే అర్జునునకు 
విషాదము వట్టుకొన్నది. దానిచే అతడట్టు వట్టుబడుట అవివేకము. అర్జును డవివే 
కి యని (శ్రీకృష్ణుడు స్టాపించుచున్నాడు. అవివేక మిట్టిట్టి దని తెలసిన తరువాత 
వివేకము ద్వారా దానిని తొలగించుకొనవచ్చును. నీ వవివేకుడ వని శ్రీకృష్ణుడు 
అర్జునునకు చెప్పినాడు. వీరు బంధువులు వీరు నావారు, వీరిని నేను చంవబోవు 
చున్నాను. వీరిని నేను చంపను. ఈమొదలై న ఆలోచన అంతయు అవివేకము. 
అప్పటి అర్జునుని ఆలోచన అంతయు నదియె. బంధువులు లేరు, శ[తువులును 
లేరు. నావారు లేరు నావారు కానివారును లేరు. ఒకరినొకరు చంపువారు లేరు. 
ఎవరినివారు చంపుకొనరు. ఎవరును చంవరు. ఎవరును చావరు ఆత్మ నిత్యము, 
ఆత్మకానిది లేదు, అందుకనే అది అద్వైతము. ఉపాధి ఎప్పుడును శాశ్వుతము 
కాదు. ఆత్మ ఎప్పుడును నశ్వరము కాదు. ఈవిషయమున నెరుకయే వివేకము. 
అదే జ్ఞానము, గీకృష్ణుడు భగ వద్గీతాముఖమున టోధింపదలచిన వివేకమంతయు 


xvi 


నిదియే. అందుకు |ప్రాతివదికగా అర్జునుని విషాదమును గూర్చి ఈచొవ్పు అవి 
వేకులయది అని |క్రీకృష్ణు డనినాడు. అవివేకిని వివేకినిగానేగదా నద్దురువు 
మార్చును. (శ్రీకృష్ణుడు సద్గురువు. భగవద్దీత అంతయు వట్టి వివేకము; మరియు 
భగవంతు డనినాడు. ఇది తవ్పేంచును నద్గతియును ఉదాత, యశ మును అని. నత్‌ 
అనగా అద్వితీయ పర్మబహ్మము. ఆ బహ్హ్హమును గూర్చి పోవుటయేగతి. సద్గతి 
యనగా మోక్షము. [బ్రహ్మమును పొందుట-[బహ్మమగుటయే మోక్షము. అవివే 
కము మోక్షమును తప్పించును. ఇది పారమార్థికవిషయము. మరి ఐహికము 
మాటయో? ఎవనిని అవివేకము ఆవరించునో వాని కిహామున యకోహానిని కలి 
గించును. మన అసమర్థతను మనశతువులు భావించుటయే మన కయశము. 
ఈజీవితమున నంతకంటె మిక్కిలికష్టము లేదు. అవివేకికి ఇహము లేదు వరము 
లేదు. వివేకికి ఇహము కలదు పరము కలదు. కృష్ణుడు గీతోపదేశము చేసినాడు, 
అర్జునుడు వివేకి యెనాడు. యుద్ధముచేసి విజయియై ఇహమున ఉదాత్తయశ 
మును, కాలాంతరమున వరమున మోక్షమును పొందినాడు. భగవద్దీత ఇహపర 
సాధనమైనది. ఈదృశమైన భగవద్గీతను తిక్క_న్నగా రనువదింవలేదు. 


తిక్కన్నగారు భగవద్గితను అనువదింపలే దని చెప్పటకు ముందు 


మరియు ఆలోచించవలెను. 


అర్జునుని యుద్ధ విముఖతను సివారించుట సందర్భముగా భారతమున 
గీత ప్రనకించినది. అనగా రణోత్సాహకారణము గా స్వధర్మావలంబనము 
వదలదగమిని అర్జునుడు తెలిసికొనుట కేయేవిషయము లు శ్రీకృమడు చెప్పి 
నాడో అదంతయును భగవద్గిత. పదునెనిమిది అధ్యాయము లలోని ఏడు 
వందల శోకముల తాత్సర్యమును అదియే కావలయును. కేవలము 
శ్రీకృష్ణ వరమాత్మ చేసిన ఉపదేశము ఐదువందల డెబ్బదినాల్లు శ్లోకము లమేర 
వ్యావీంచియున్న ది. కాని యథార్ధమునకు గీత ఒక్కకర్మ [ప్రాధాన్యము నే 
చెప్పుటలేదు “లోకే౭స్మిన్‌ ద్వివిధా నిష్టా,జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయో 
గేన యోగినామ్‌” (8-8) కర్మజ్ఞానము లు రెండింటిని గీత చెప్పినది. భాష్య 
కారులు నిష్కామ మైన కర్మను జ్ఞానసాధనము గా చెప్పినారు. మరి అర్జునుని 
విషయమునను ఈయర్థమునే భావించినచో వానియుద్రమున [పవర్తించుట జ్ఞాన 
మునకు సాధనము కావలయును. కాని కాలేదు. మహాభారతమున గీతకు అరునుడు 


డ్‌ 


యుద్ధమున (వవర్తించుటయే భలము, అశ్వ మథపర్వమున అరునుడు 
థి 


xvii 
శ్రీకృష్ణునితో ఇ ట్రనినాడు : 


“అనికి దొడంగునప్పుడు మదాత్మ కలంగిన కొన్ని తత్త బో 
ధన మహానీయవాక్యము లుదాత్తకృపం దగ నీవు నెప్పి తే 
మనమున వానియర్థములు మూవ నిల్పగజాల నైతి-” (1.158) 


(శ్రీకృష్ణుని ఉపదేశము పూర్తిగా అర్హునున కప్పుడు పట్టలేదు. 
స్వధర్మ మునందు (పవరించుట ఒక్కటే అర్జునున కానాడు పట్టినది. 
తదనుగుణముగా (వవర్తించినాడు. అట్టిచో భగవద్దీతను మొత ముయథాతథముగా 
భీష్మపర్వమున తిక్కన్నగారు [వాసియన్నచో అర్జునునియందు ఫలము 
నకు రాని అనగా వానిబుద్ది కెక్క_ని విషయముకూడ వాయ బడిన ట్రగునుక దాః 
పయోజనరహిత మెన విషయము నంతగా నేల వాయవలయునుః? ఆందువలన 
తిక్కన్న గారు భీష్మపర్వమున భగవద్గీతను మొత్తమునకు మొత్త ముగా అను 
వదించ లేదు. 


అయినచో భగవద్దితాగత బహువిషయములు తెనుగు భారతమున లేకుండ 
పోయిన జై కదా అనవచ్చును. ఎక్క_డకును వోతదు, శాంత్యనుశాసనాశ్యమెధ 
పర్వములయందు గీతార్థము రకరకములుగా వ్యాపించియున్నది. మొదలు 
త్రీపర్యమున ధృతరాష్ట్రుని ఉపశమింవజేయుటకు విదురుడు చెప్పిన మాట 
లయందే గీతార్థము గుబాళించుచున్న ది. ఎట్టును తరువాతిపర్యములలో [పయో 
జనసహిత ముగా జ్ఞానబోధ జరుగ బోవునప్పుడు [ప్రయోజనరహితముగా పదు 
నెనిమిది అధ్యాయముల గీతను ఏడువంద లక్లోకములతో డిదానిని తుచ 
తప్పక |1వాయవలసిన పనిలేదు. అందుకే తిక్క_న్నగారు [వాయలేదు. 


భగవద్గీత ముఖ్యము గా సాంఖ్యయోగములనుగూర్చి చెప్పినది. 
శాంతితయమున గల వేదాంత విషయమంతయు నదియె. భారతమున శాంతి త్ర 
యాదిక మునం దున్న సాంఖ్యయోగవిషయములను పరిశీలించినచో అవి గీత 
యందలివె అని తెలియగలదు. గీతకు అతిరికములు కావు. అందువల్ల తిక్కన్న 
గారి భారతమున గీతార్థము లేకుండ పోయిన దన్నచింత అక్కరలేదు. అర్జు 
నుడు యుద్ధమున |వవర్తించుటకు భగవద్గీతలోని ఏభాగము మిక్కిలిగా 
తోడ్పడిన దని తిక్కన్న గారి కనివించినదో ఆభాగమునే ఆయన వానెను, 

11] 


xviii 


లౌకికముగా చూచినచో శ్రీకృష్ణుడు చెప్పిన మాట అర్జునుడు వినుటయే 
జరిగినది. ఆయన యుద్ధము చేయమనగా ఈయన చేసెను. నిత్యజీవితములో 
మనము చూచుచు నేయున్నాము. ఒకడు చెప్పును. ఇంకొకడు చేయును. 
చేయువానికి చెవ్పినవానియందు భయభక్తులుగాని _గౌరవమర్యాదలుగాని 
ఉండవలయును. ఓఒకనిమాట నొకడు చేయుటకు భయభక్తులే ముఖ్యకార ణము. 
గీతోవదేశనందర్భమున గ్రీకృష్ణుడు విశ్వరూపమును [వదర్శించి అర్జునునియం 
దాభావములను కల్పించినాడు. ఎకాదశాధా్యాయమునం దున్న అర్జునుని మాట 
లను నిబానముగా విచారించినచో ఆవిషయము స్పష్టము కాగలదు. విశ్వరూప 
మును చూచిచూది అర్జునుడు చివర కనినాడుగదా “నహి |ప్రజానామి తవ 
[పవృత్తిమ్‌” (11-81) ఈ మోరరూపముతో నీవు _ప్రవర్తించుటలోని సీయాంత 
ర్యము నాకు బోధవడుట లేదు-అని. అప్పుడు నేను లోకనాళనముకొరకు వృద్ధి 
నొందిన యముడ నని చెప్పచు శ్రీకృష్ణుడు “ఉత్తిష్ట యశో లభన్య జిత్వా 
శతూన్‌.” (88) లెమ్ము శత్రువులను జయించి యశమును పొందుము అని 
అర్జునుని హెచ్చరించినాడు. శ్రీకృష్ణుడు విశ్వరూపమును |పదర్శించినది 
అర్జునుడు శత్రువులను జయించుటకొరకు. అదియే శ్రీకృష్ణుని ఆంతర్యము. 
అర్జునుడు యుద్ధమున వవరించుటకు వదునొకండవ అధ్యాయము (ప్రబల 
మైన హేతువు. 


“ధర్మ కేల కురు క్షేతే, జ యత యోగీశ్వరః కృష్ణో. అను ఈ మొద 
లెన భగ వదీతయొక ఆద్యంత కోకములను యథాతథముగా తిక్కన్నగారు 
— ౧ లొ 
ఖీష్మపర్వమున గీతోవదేశమున కాద్యుంతములుగా నిషెపించిరి. ఇందువల్ల 
ఆద్యంతములుగా వ్యావించిన భగ వద్దతయొక్క- తాత్పర్యము ఇందు మాచేతను 
నిక్షిప్త మగుచున్న దన్న సూచనను మనము భావించ వన్సును. మరియ జాగ 
తగా పదిశీలించినచో తిక్కన్నగారు (వానిన గీతోవదేశమున ఎక్కువగా 
ఏకాద శాధ్యాయమునంద లి శ్లాకముల యర్థమునే మనము చూడగలము. అర్హు 
నుడు యుద్ధమున (పవర్తించుటకు (్రుకృష్ణునిమాట వినుట కే అధ్యాయము 
ముఖ్యమో ఆఅధ్యాయమునంద లి శ్ఞాకార్థనముల నెక్కువగా [గహించి [వాసెను. 
మొత్తము గీతనుండి రెండు మూ డటునిటుగా నూరు శ్లోకముల యర్థమును 
తిక్కన్నగారు తెనుగున వాసిరి. అందు నలుబది శోకములయర మొక్క 

(గ థి 
ఏకాదశాధ్యాయమునుండి (గహింపబడినది, ఈభగవర్గీతానువాద విష యము 


xix 


నెంత నూక్షముగా విచారించి తిక్కన్న గారు సర్యతం|తస్వతం తముగా 
[పవర్తించినదియు ఇక బుద్ధిమంతు లూహింపవచ్చును. కనుక గీతను మొత్తము 
భీష్మపర్వమున తిక్కన్నగా రనువదింవలేదు. అనువదింపక పోవుటయె 
జిచిత్యవంతముగా నున్నది. మరియు నక్క_డక్క_డ గీతాళ్టోక ముల కివి అను 
వాదపద్యములా అన్న ట్రున్నవి కొన్ని తిక్కన్నగారి భారతమున కనివించునవి 
కలవు. 

1) “శేయాన్న్వధర్మో విగుణః”- (కి-కిక) ఇత్యాది శ్లైోకమునకు 
“ఒప్పకున్నను నాత్మకులో క్రకర్మ మూర్హ్యగతి జేరు.” (శాంతి 1 279) ఆని 
తిక్యున్న గారి పద్యము. 

2) “యదృచ్చాలాభ సంతుష్టో. (4.22)” ఇత్యాది శ్లోక మునకు శాంతి 
పర్వమున 

“అనఘ సుఖదుఃఖములు వచ్చినపుడు మదవి 

షాదములు లేక సం|పాప నమువభోగ 

రతుండు నపావ్యవాంఛానిరాసకుండు 

నగుట సారతపోరూప మండు బుధులు ”(ఈ-501) అని తెనుగుపద్యము. 

ల “విద్యా వినయ సంపన్నే బాహ్మణే గవి హస్తిని. (5-18) 
ఇత్యాది కోక మునకు తిక్క_న్నగారి తెనుగుపద్యము 

“వినయము విద్యయుం గలుగువి|వునియందును గోవునందు నొ 

పునజయు హ స్తియందు సనొకపోకకుల.చటోవసి కుక,_యందు దా 

ని నడచి తెచ్చి వండి తిను నీచపుమాలనియందు తుల్యచ 

ర్శనులు తదంతరాత్ముని నిరంజనునిం గనునట్టి పండితుల్‌ ”. (5-109) 

4) “సర్వతః పాణి పాదం”. (18-14) ఇత్యాది శోకమునకు తిక్కన్న 
గారి పద్యమును అశ్వమేధ పర్వమున (1.228, 'కలయంగ నెల్లయెడలం 
దలలును అను ఈ మొదలైన పద్యమును చూచునది. 

ఈవిధముగా మరికొన్ని కోక ములు పద్యములు వెరి చూపించవచ్చును. 
ఇంతకును ఫలితార్థ మేమనగా భీష్మపర్వమున తిక్కన్నగారు భగవద్గీతను 
మొత్తముగా వాయకపోవుటయే నముచితముగా నున్న దనియు, గీతార్థము 
తెలుగుభారతమున నష్టమై పోలేదనియు, అది తరువాతి శాంత్యాది పర్యములలో 
నిక్షివ'మై యున్న దనియును, 


వైవి 


భగవద్గీత ఏఆధ్యాయమునుండి ఏఏళ్ళాక ములను [గ్రహించి తిక్కన్నగారు 


రొ 


|వాసినదియు ఇక్కడ చూపబడుచున్నది. 




















(శ్రీ మద్భభ గవన్లీత | we ul (కిమద్భగవద్దీత Mae 
అధ్యా. శ్లోకములు సవ్య మ (అధ్యా. | శ్లోకములు rr 
ks 1 NO UE ర్‌ 208 
9 178 | 8 209 
4_18 174 0, 12, 14 | 910 
15.18 173 15-25 | 211_%8 
19 177 96, 27, 81 214 
లం £79 క్రీలి_కి5 215 
9: _5§8 17 88, కిరి 2 6 
24.27 18 41, 492 517 
29_82 i81 44 ౨10 
ల్రి్ర 182 46 లే) 
ల్రిడీ_ఢీల్ల 19.107 48, "8, 54 బి20 
తీస లది 93 ఫ్‌ కలి] 
వి. | 1598 110. 68 594 
లి 19 | 67 226 
4, 5 178 72 297 
7 194 78 ఓలి 
1 195 Thi, 77 2 49 
18,17,20_£8 196 73 981 
si, 88 | 20 
వ్యూహ రచన 


భీష్మసేనావతి భారతయుద్దము మొదటినాడు తీర్చిన వ్యూహము 
మానుష వ్యూహము. కౌరవులు మానుషమును నమ్ము కొనియే యుద్ధమునకు 


భళి 


దిగినారు. వారికి ప య. లేదు. దైవముముందు మాను 
షము పనికిరాదు. పాండవుల దై 
వ్యూహము పన్నిరి. అచల వదారము పరమేశగరుడు. ఆయన అంతటను 


పక్షము. వా రానాడు అచల 


న్‌ ట్‌ 

వ్యాపించి యున్నాడు. ఆయన చలించుట కవకాశము లేనివాడు. అందు 
వలన  అచలుడు. పాండవులు యుద్ద పారంభదివనమున పన్నిన 
వ్యూహము భగవదూూహము. భగవంతుడు వ్యూహాత్మకుడు. యుద్ధభూమి 


యం దది అచల వ్యూహము. భీష్మ సేనాపతి కౌరవుల యోగ్యతకు తగిన 
వ్యూహము పన్ని యుద్ధము [పారంభించినాడు 


దై వముముందు మానుషము జయించదు. ఆ యిరుపక్షములందలి 
వ్యూహములును ఆ విషయమునే నూచించుచున్నవి. భీమ్మడు మహాభక్తుడు. 
ఆయనకు భగవత్స్ర్వరూపము తెలియును. భగవంతునిముందు మనుషు లెంత 
యన్నది నిరూపించుటకే భీష్ముడు పాండవుల కెదురై నిలిచినాడు. తన సైన్య 
మును మానుష వ్యూహమున నిలివి దాని ఫలితమును వారికి కుడివించినాడు, 


మొత్తము వదునెనిమిది దినములు జరిగిన భారత యుద్ధమున ఒకటి 
మూడు-ఐదారేడెనిమిది = పదునొకండు - పన్నెండు . రసాల. దినములందు 
మాతమే కౌరవ పాండవులు వ్యూహములు పన్ని యుద్ధములు చేసినది: 
నాలుగు-పది - పదునై'దు దినములం దసలు వ్యూహములే లెవు. తొమ్మిది - 
పదమూడు = పదనాల్లు - పదునెనిమిది దినములం దొక్క_ కౌరవుల వ్యూహములు 
కట్టి మోహరించిరి.. రెండవనాడు వదునేడవనాడు వ. పాండవులు 
మా|తమే వ్యూహములు తీర్చి యుద్ధము చేసిరి. యన్ని దినములందును 
పన్నబడిన వు గ్యాహములు 1) మా re 2) అచల ల [కౌంచ 4) గరుడ 
ర్‌) అర్థందు 6) మకర ల్‌ శన 3) మండల 9) వజ 10) కూర్మ 
11) శృంగాటక 12) సర్వత్‌ “భద 18) శకట ke కున 15) చక్ర 
16) సూచి 16) దుర్ద్ణయ నామక వ్యూహములు. క్రౌంచ. వ్యూహమును 
రెండవనాడు, పదునొకొండవనాడు పాండవులు వన్నిరి. ఆరవనాడు కౌరవులు 
పన్నిరి. మూడవనాడు పన్నెండవనాడు కౌరవులు గరుడ వ్యూహమును 
తీర్చిరి. ఆరవనాడు పాండవులు మకర వ్యూహమును పన్నిరి. కారపులు 
ఐదవనాడు, పదునారవనాడును వన్నిరి. అగర్థందు వ్యూహ మొక్క పాండ 
వులచేతనే మూడవనాడు మరియు పదునారవనాడును వన్న బడినది. చక్ర 


xxii 


శకట వ్యూహములను పదునొకండు, పదుమూడు పదునాల్లు దినములయందు 
కౌరవులు పన్నుకొనిరి. మరియు వారు నర్వతోభ ద వ్యూహములను తొమ్మి 
దవనాడు పదునెనిమిదవనాడును పన్నిరి. [కౌంచ మకర వ్యూహములు రెండు 
మృాతమే కౌరవ పాండవు లుభయులును పన్నిన వ్యూహములు. 


భీమ్మని పది దినముల యుద్ధములో ఉభయ వక్షములవారును పన్నిన 
వ్యూహములు_కౌరవ పాండవులు వరుసగా మొదటినాడు మానుష అచల 
వ్యూహములు ; రెండవనాడు పాండవులు మా[తమే [కంచ వ్యూహము ; 
మూడవనాడు గరుడ అర్థేందు వ్యూహములు ; నాల్లవనా డసలు వ్యూహరచన 
లేదు; ఐదవనాడు మకర శ్యేన వ్యూహములు ; ఆరవనాడు [కౌంచ మకర 
వ్యూహములు ; ఏడవనాడు మండల వజ వ్యూహములు; ఎనిమిద వనాడు 
కూర్మ శృంగాటకములు ; తొమ్మి దవనాడు కౌరవుల పక్షమేసర్వతో భద 
వ్యూహము నొనర్చెను; పదియవనా డసలు వ్యూహరచన లెదు. మానుష 
అచల వ్యూహములు ఒకదాని కొకటి తగిన బంధుర వ్యూహములు. గరుడ 
అర్థందు వ్యూహములును ఒకదాని కొకటి తీసిపోనివి మకర శన వ్యూహ 
ములు వెద్ద విశేషము కలవిగా లేవు. మకర వ్యూహమునకు (వతివ్యూహము 
కౌంచవ్యూహము, మండల వజ వ్యూహములు రెండును ఓక పాటివి. 
కూర్మ వ్యూహమునకు శృంగాటక వ్యూహము పతివ్యూహము, 


భిన్న భిన్న వ్యూహములు వన్నబడిననాటి యుద్ధములును భిన్న భిన్న 

ములుగా వదింపబడవలయును. తిక్కున్నగారియం దట్టి వయత్నము కసి 
Ed (స) 

పించుటలేదు. అదియునుగాక ఇందొకటి రెండు తప్ప మిగిలిన వ్యూహములు 
అంత పయో జనకారులుగా కూడ కనివించుటలేదు. సంస్కృత భారతమును 
మించి ఈ తెనుగు భారతమునందు వ్యూహములు చిత విచిత్ర విన్యానములతో 
వర్ణింపబడిన వని: ళికమున నొక (పథ యున్నది. పరిశీలించినమిదట అట్టిద 
మియు ననిపించుటలేదు. 


[కౌంచ వ్యూహమున చంచుత్వమును భజించియుండువాడు చాల గట్టి 
వాడుగా నుండవలయును, అట్టిచో నతడు శతు సేనలను సులభముగా నురు, 
మాడగలడు. రెండవనాటి యుద్ధమున అర్జునుడు చంచుత్వము భజించి కౌరవ 
సేనలను కలచిన మాట నిజమె. మరి జరవనాడు పాండవుల మకర 


xxiii 


వ్యూహమునకు భీష్ముడు [పతివ్యూహ మూహించి |క్రౌంచమును పన్నీ అందు 
చంచుతప్పాము భబించుచు తాను నిలబడినాడు. నిలబడినాడే కాని శృతుసంహార 
మాయన ఆనా డెక్కువగా చేసిన దేమియును లేదు. మరియు ఆనాడు భీముడు 
కురుకుమారులను మూకచావుగా చంవినాడు. భీష్మ డక్కడగూడ అడ్డుపడ 
లేదు. ఇక చంచుత్వము భజించి ఏమి లాభము ? ఆ వ్యూహ మెంత అను 
కూలముగా నున్నను భీష్ముడు పాండవులయందలి వక్షపాతముచేత విజృంభించ 
లేదనవచ్చును. మరి [దోణుని మొదటినాటి యుద్ధమున [క్రౌంచ వ్యూహమున 
చంచుత్యము భజించి నిలిచినది అర్జనుడు. ఆనాడు అర్జునుడు గణనీయ 
ముగా చెసినదిలేదు. ధర్మరాజు చేసినాడు. 


“నలమేది కౌరవ నైన్యముల్‌ వాణెడు 
ధర్మనందనుని యుద్దండవృత్తి గంటె ? (sl. ర 199) గ 


అని [దోణు డళ్వత్థామతో అనినాడు. చంచుత్వము భజించి ధర్మరాజు 
లేడు. ఉన్న అర్జునునకం టె లేని ధర్మరాజే గణనీయముగా విజృంభించినాడు. 
విజృంభణము లేకపోవుటయే కాదు. ఆనాడు వెద్దగా అర్జునుడు చేసిన యుద్ధ 
మేమియు వర్ణింపబడ లెదు. ఈయన్నింటిని బట్టిచూడగా వ్యూహ్మపయోజనము 
మీద దృష్టి పెట్టి విశిష్టముగా యుద్ధము వర్ణింపబడినజాడ కానవచ్చుటలేదు. 


ఇంకను గరుడవ్యూాహము కొంత పొసగియున్నది. మూడవనాడు 
భీష్ముడు గరుడవ్యూహమును పన్ని తా నగభాగమున నిలచి మిక్కిలిగా వరా 
క్రమించినాడు. ఆనాటి భీమ్మని త్యీవతకు తాళలేక (్రీకృష్ణుడు చక్రము తీసి 
కొని రంగమునకు దూకవలనివచ్చినది. మరియు పన్నెండవనాడు [దోణుడు 
గరుడవ్యూహమును పన్ని తా నగభాగమున నిలచి పాండవానీకమును నిలువ 
రించి పోరాడినాడు. ఆ యుద్ధము వినుచున్న “ధృతరాష్ట్రం డచ్చెరువడి 
యిట్టు పేర్చిన యాచార్యు శౌర్య భుజపిర్యంబులు నెరింప నక్క_డ నెవ్వరు 
లేరైరిగదే” (వ. 800) అసి ఆశ్చర్యనంతప్తు డై నట్టు చెప్పబడియున్నది. 
[దోణుని నాటి యుద్ద విజృంభ ణవిధానమున కాత్లాకః మొక నిదర్శనము. ఇట్లు 
గరుడవ్యూహము ఖీష్మదోణులచెత పన్నబడినది. ఆయాదినములందు వారు 
ద్విగుణముగా శ్మతుసంహారము చేయుట కా వ్యూహము అంతయు అనుకూల 
పడినట్టు రచించబడియున్నది. మరియు అర్థందువ్యూహముతో మూడవనాడు 


XXIV 


పాండవులు భీష్ముని ఎదుర్కొనలేకపోయిరి. పదునారవనా డదియే వ్యూహమును 
పన్నుకొని పాండనులు కర్లు నెదుర్హొని ఆనాటివిజయమంతయును తమదే 
అనిపించుకొనిరి. ఆనాడు మకరవ్యాహమున నిలిచిన కర్ణుడు, ఐదవనాడు 
మకరవ్యూహమున నిలిచిన ఖీమ్మనివలె కాలేదు. ఒకేవ్యూహమును పన్నుకొన్న 
ఏరులలో ఒక డోడినాడు. మరొక డోడలేదు. ఈవిధముగా నున్న మహాభారత 
యుద్ధ మునందలి వ్యూహములు (ప్రయోజనదృష్టి కలిగి వర్ణింపబడినట్లు 
చెప్పవలనుకాదు. ఇది ఎట్లో అర్రై వ్యూహభేదములను పురస్కరించుకొని 
యుద్ధవర్ణనము భిన్నభిన్నముగా చేయబడలేదు. 


(౫, 


యుదవరన 
ధి ణ 

మహాభారతమున [ప్రధాన రసము శాంతము. అది నివృత్తి. తిక్కన్న 
గారు |వాసీన పదునైదు పర్యములలో ఐదు పూరి గా యుద్ధ పర్వములు. వరి 
మాణమును చూచి మాటాడినచో దాదాపు సగము [గంథము యుద్ధవర్ణనకై న 
దని చెప్పవలయును. యుద్ధ మనగానే వీరము, రౌద్రము, బీభత్సము ఈ 
మొదలైన రసనిష్యంది భావములు పోషింపబడవలయును. ఇవి |పధానములు 
కావు. శాంతమునకు వీరాదు లంగభూతము లె నవి, ఇంతే కాదు. మిగిలినచోట్ల 
అక్కడక్కడ గల శృంగారాదికములుకూడ అంగములే. అంగభూతము లై నవి 
అలంకార పాయములు మాతమే. 


ఒకటి రెండుచోట్ల అయినచో జ్యాగత్తగా అంగభూతములై న రనభావ 
ములను అలంకార [1పాయములుగా నిరూవించవచ్చును. కాని భారతము 
విషయ మట్టిది కాదు. అయిదు పర్వములమీద భీష్మ దోణకర్ణాదులగుపది 
పదునైదు మంది కురుపాండవవిరుల నాలంబన ఉద్దీపన విభావములుగా చెసి 
పదునెనిమిది దినములపాటు జరిగినయుద్ధ మును వర్థింపవలయును. ఎక్కడ గూడ 
పధానరసమైన శాంతము భంజింపబడునట్లుగా నంగములైన రౌదభయాన 
కాదులు రసములుగా పోషెంపబడరాదు.అట్టని యుద్ధరనములకు యుద్ధరనన్ఫూ ర్తి 
లేకుండ చేయబడరాదు. న్ఫూర్తియే లేనిచో ఇంక యుద్ధవర్గన ఏమున్నది గనుక? 
అనగా యుద్ధమును వర్ణించుచు తత్కాలమున తదనస్స్ఫూర్తి కలిగింపబడి అది 
అర్ర కొనసాగకుండ అరికట్టబడవలయును. అరికట్టబడ నిచో [వధానరసము 
దెబ్బతినును. అపుడు నిరాణము లేదు. శిల్పము లేదు.కావ్యరసమును కొనియాడుట 


XKvV 


లేదు. భారతమున యుద్ధవర్యములను (వాయుట అనగా అంతజా[గత్తగా [పాయ 
వలయును. తిక్కన్నగా ర వాసిరి. తిక్కన్నగారి యుద్ధపర్వములు రక్తి 
గట్టుచున్న వనగా అర్ధ మదియే. [పధానరసభావము వీగి పోకుండ, యుద్ధరన 
భావముల న్ఫూరి, నించకుండ చెసి చేయుటయే ఆయన శిల్పము. అంతగా 
విస రించిన మహాయుద్ధమును వర్ణించుట అందును యుచ్చరసములు పుంజు 
కోకుండ రచించుట అసామాన్యమైన మహాకవిలకణము కాని మరొకటి కాదు, 


మహాభారతయుద్ధవర్ణనలో గల చమత్కార మంతయు యుద్దరసము 
లను పుష్టము కానీయక అదుపుచేయుటలో నున్నది. ఇందు కనుసరింపబడదిన 
మార్గము అనేకములు : 


1 విరుద్దరనభావన మ్మే శనముచేత _ యుద్ధవర్ణన మున యుద్ధరన 
ములు పుంజుకొనకుండ అడ్డు వేయబడిన విరుద్ధరసముల లో శృంగార మొకటి, 
శృంగారభావము యుద్ధత్మీవతను వెనుకబట్టించినది. 


భీష్ముని ఎనిమిదవనాటి యుద్ధ మైపోయినది. అప్పటి యుద్ధభూమిని 
వర్షించు పద్య మిట్లు కలదు. (8-162) 
ణి య 


“ధరణి నెత్తుట దోగి ఆభరణకాయ 

శ స్రఖండ జాలంబుల చాల నొప్పె 

పలుచగాకుండ కుంకుమ మలది పెక్కు 

తెజగు తొడపులు తొడిగిన తెజవవోలె.” (భీ. 8162) 


ఈవద్యమున పూర్వార్థము వట్టియుద్దభూమి వర్ణనము. ఆది ఉపమేయము. 
యుద్ధభూమి రకృ్కముతో తడిసినది. నరికివేయబడిన స్రైనికులయొక్క._ ఆభరణ 
ములతోడి మొండెము లంతటను వడియున్నవి. వీభత్సన్సూ ర్తిమ తయెనరచన 
అది. దాని నై కొనసాగనీయక ఆపుటకు ఉపమానము శృంగారాత్మకము 
(పవెశ వెట్టబడినది. ఇది దానికి విరోధరనభావము. దీనిచేత పూర్వార్హమునుండి 
(పతీతికి వచ్చెడు యుద్ధరనభావ ముపశళశమింపజేయబడినది. భావశాంతి ఎప్పుడు 
చేయబడు ననగా అనుభావములచేత పోషింపబడి ఆస్వాదయోగ్యము చేయబడ 
రానిభావము తప్పక చెప్పబడవలసివచ్చినప్పుడు. అనగా భావచర్వణ మాతము 
నభిలషించినప్పుడు -భఖిష్ముని ఎనిమిదవనాటి యుద్ధము ముగియునప్పటికి 


wy] 


యద్ధభూమి అంతయు రకసిక,మై భయావహముగా నున్నది. ఈమ్మాతము 
భావము చర్వుణయోగ్వమై ఆనాటియుద్దత్మీవత హృదయసంవాది కావల 
యును. కాని దానియందు హృదయము లగ్నము కారాదు. మొదటినాటి 
నుండియు యుద్ద వర్ణన వెంటబడివచ్చుచున్న సహృదయున కాపద్యము 
పూర్వార్దము యుద్ధరనన్ఫూర్తి కలిగించుచున్నది. ఆస్సురించుటను వెంటనే 
తద్విరుద్రముగా శృంగారాత్మక మైన ఉపమానముద్వారా కవి కావలయు నని 
కొనసాగ నీయకుండ అరికట్టుచున్నాడు. జుగుప్పాదిభావ మభ్యుదయము 
పొందకుండ శాంతి పొందింపబడినది. ఇక ఆయుపమేయము ఆఉతపమానము 
ద్వారానే చూడబడును. రనస్థితికి పోనీయకుండ న్ఫూర్తిమాతపర్యవసితముగా 
రననిష్యందు లైన భావములను నిర్వహించుట యనగా నట్టుండును. 


(2) కథానున్యూతి రక్షణము. - అనగా కథావీజము మొదటినుండి 
తుదిదాక విస్త రించియుండునట్టు చూచుకొనుట. మహాభారతమున [ప్రధాన 
కథాబీజము దుర్యోధనుని రాజ్యమునందలి లుబ్ధబుద్ధి, మరియు ధృతరాష్టుంని 
యుపేక్ష. ఈరెండు భావములయొక స్థూలరూవములు లాక్షాగృహదహనము, 
దుర్ద్యూతము, దౌవది వస్రాపహరణము మొదలై నవి. వీనిని మొత్తము [గంథము 
మిద విస్తరించిచూవుట యనగా ఎడనెడ పేర్కొనుట యన్నమాట. ఏతా 
దృశము లైన వీజముల కమపరిణామమే ఈయుద్ధము. పాండవుల అరణ్య 
వాన కాలము పన్నెండు సంవత్సరాలు ఆజ్ఞాతవానసంవత్సరము మొత్తము 
పదుమూడు సంవత్సరాలు (వధానకథ ఎదుగుబొదుగులు లేక అక్ష యున్నది. 
కథ ఆగిపౌయినది. తిరిగి యద్ధముతో కథ సాగుట మొదలై నది. ఆయుద్ధము 
జరిగిన పదునెనిమిదిదినములును ఏతన్మూలభూతము లైన వెనుకటి కౌరవుల 
కృత్యములు పాండవులచేత తరచుగా నెమరునకు తీసుకొని రాబడుటతో కథా 
నున్యూతి ఎడతెగకుండ రక్షింపబడిన దగుచున్నది. దీనికి రెండుపక్కలను 
పదు నున్నది. ఒకటి ఈపెరుతో యుద్ధరనభావముల విజృంభ ణమును 
తిక్క_న్నగా రరికట్టగలిగిరి. రెండు పాండవవక్షమున కిది వెద్దఉద్దీవన విభా 
వముగా చేయబడినది. దీనిని ఆయన రకరకములుగా వర్ణించెను, ఒకచో 
పాండవవీరుల వీరాలావము..మరొకచో కౌరవ నెనికులు పాండవుల యందు 
ఆదరము కలవారని చూపుట_ఇంకొకచో పాండవుల కున్న చేతనాచేతనముల 
మద్దత్తును నిరూవించుట. మరియ ముఖ్యముగా శ్రీకృష్ణుని కౌరవద్వేషమును 


xvii 


పాండవ, పీతిని చూవుట-ఇ ట్రీ కథానున్యూతి పలుమందిచేత పలువిధములుగా 
రక్షింపబడినది. యుద్ధవర్ణనలో ఇదొక చమత్కార మైన విధానము 


భీమ్మని ఎనిమిదవనాటి యుద్ధమున భీముడు లెస్సగా విజృంభించి 
సునాభుడు మొదలై న కురుకుమారులను ఏడెనిమిదిమందిని హతమార్చినాడు. 
తమ్ములు పడుటను చూచిన దుర్యోధనుడు కోకాతురుడై. భీమ్మని తూలనాడినాడు. 
అప్పుడు భీష్మ డెదురు శోకించుచు వాని కిట్టనినాడు. 


“ఇది మున్న యేను [దోణుండు 
విదురుండును జెప్పినదియ విన వప్పుడు బె 
టిదు లగు పాండుతనూజుల 

కెదు రై నిర్దింపవశ మె యీశున కైనన్‌. 


మనకుమారులలోన నయ్యనిలతనయు 

బారి కగపడువాన్ని నెవ్వారి కైన 

కావ దలకొన శక్యంబు గాదు మనకు 

నడల పనిలేదు దీనికి నధివతనయ.” (8-79, 80) 


మొదటి పద్యము కథాబీజమును స్ప ఎ్రిశించుచున్న ది. రెండవ పద్యము దుర్యో 
ధనుడును దుశ్శాసనుడును ఖీమునిచేతిలో వడుటను, అప్పుడు వారిని రక్షించు 
వా రెవరును లేకపోవుటను ఊహ కందించుచున్నది. అ ట్రనుటలో భీమ్మని 
తాత్పర్య మదియె. అందువలన కౌరవవీరులకు పాండవులయందు పక్ష మున్న 
దన వలయును. కౌరవుల పక్షమున పాండవులతోడి యుద్ధమున కుత్సాహ 
మంతగా లెకపోవుటనుగూడ భీమ్మనితాత్సర్యము స్ఫురింప జేయుచున్నది. 
[పధానరసముదృష్ట్యా అంగరనముల త్మీవత తగ్గుట కిట్టిచిటా. లెన్నియో పనిచే 
సినవి. మరియు ఆనాటియుద్ధమున భీముడు సునాభుడు మొదలై నవారిని వడ 
గొట్టుటచూచి దుర్యోధనునకు సాయము చెయవచ్చిన రాజులు తమలో ఇట్టను 
కర: 


“నాడు నభ నాడినంతయు నేడ చేయు 

నట్టు లున్నాడు మొనతల ననిలసుతుడు 

విదురుపలుకులు తలకూడె వేయు నేల 

అనుచు వెజజూచుచుండిరి మనుజపతులు” (8-74) 


ధృతరాష్టుంండును 
ప్‌ 


టు... — 
లువ 


మతి లేర రింక నేటి. మాటలు మనకున్‌.” (8-227) 


a] 


ఈవిధముగా |పధానకథాబీజము, కౌరవ 


రై 


నానాయకులయొక్కయు సైనికుల 
యొక్కయు, తోడువచ్చిన వారియొక్కయు ముఖములనుండి వెలికి తీనుకొని 
రాబడి యుద్దరసనభావములు మాటిమాటికి అదువులో నుండునట్టు చూడబడినవి. 
ఈద్భృుశ మై మెన కధాను న్యూతి రక్షణము కౌరవపాండవుల  మనోభావముల 
నభివ్యక్త ము చేసినది. యుధ్రము యొక) తీ వానుభూతిని అరికట్టినది. పాండవ 
విజయమును కౌరవుల ఓటమిని ఒకటికి పదిసాద్దు హెచ్చరించినది. యుద్ధవర్వ 
ములను Mar కి ఆది నభావర్వములు అరణ్య విరాటోద్యోగ పర్వ 
ములతోనహా మనను స్సులో దిరుగునట్టుగా యుద్ధము వర్ణింపబడినది. 

ల) యుద్దక వాక శన .విఠా నము-యుద్ధర సములు పుష్టములై ఆస్వాద్య 
ములు కాకుండ ee [పముఖపా[తన నిర్వహించినది. యుద్ధ క థాకథనము 
రండు విధములు. సంజయుడు ధృతరాష్ట్రనకు చెప్పుట ఒకటి. వైశంపా 
యనుడు జనమేజయునకు చెప్పట మరొకటి. ఈరెండింటి వలనను యుద్ధ 
విషయ మాపబడి అన్యవిషయము (వేవరి ంచుటకు వీలుకలిగినది. సంజయుడు 
చెప్పుచున్న స్సుడు యర్యోధనుని చేతలు తలచుకొని ధృతరాష్ట్రుడు దుఃఖించు 
టయు, ఇదంత యు సీవల్టనే అయిన దని సంజయుడు మర్మములు నాటనాడుట 
యుగా నుండును. ఇది కథాబీజము స్ప ృశింపబడుటయే, ఈవిధముగా పాఠకుల 
బుద్ది యుద్ద మును వడలి అన్యవిషయముల యందు [ప్రపర్తి ంచునట్టుగా 
చేయబడి యుద్ధర సభావములు రనములుగా పరిణమించకుండ ఎక్కడికక్కడ 
తెగదెంపులు చేయబడుటను మనము గమనింవవచ్చును. మరియు కొన్ని చోట్ట 
సంజయుని నమాథానములు ధృతరాష్ట్రునిపట్ల చ పటములవత నగుచు చమ 
త్కారకారిత్వము కలిగి తళతళ లాడుచుండును. భీష్మనియారవనాటియుద్ధ 
మును వినుచు ధృతరాష్ట్రుడు తన సహజధోరణిలో పశక్చాతాప దుఃఖమును 
(సకటింవగా నంజయు డనినాడు. | 


XXix 


“సితనూభవుండు నెజిగుణీ యెజబుగమి 
యెజింగి యెజింగి యతని నేల చెప్ప ? 
మనయుపేక్షవలన విను నాటి జూదంబ 
చేడ్తు కయ్య మయ్యె నృపవరేణ్య.” (2౨-855) 


ఈపద్యమున చమత్కార మం 


త 
రెరిగి దానిని య సంజయు వెంత ఆవ్నపించి మాటాడుచున్నాడో 


తెలియును. 


ee నంద రాముననుు వధన ముషకమంచుటకు ముందును 
న్‌ 


ఆయిరువుర శోకనంతపత వర్ణింవబడును. సంజయుడు వచ్చువాదు నాపత్రి 
మరణమును పేర్కొని దుఃఖించుచు వచ్చును. ఆది విని ధృతరాష్ట్రుడును 
దుఃఖించును. ఈవిధముగా యుద్దకథనము కరుణనాదములతో మొదలగు 
చుండుటకూడ యుద్దోల్బణము నరికట్టుచున్నది 


4, కౌరవ పాండవ శివిర మల 
| పారంభమునకు మధ్య వ 
అందు జరుగు వృతాంత కథనముకూడ యుద్ధము కాని అన్ను 
రసభావముల త్మీవతను తగ్గి గించుచున్నది. 


ఎనిమిదవనాడు యుద్ద మైపో వప్రనద్మె దుర్యోధ; నుడు కర్ణుని బిలివించు 
కొని మాటాడినాడు. ఇక యుద్ధమునుండి భివ ష్ముని ఏత ప్రజకు, నేను 
వచ్చెదను అని కర్ణుడు ధైర్యము చెప్పగా దుర్యోధను డామాటలు నమ్మకము 
పట్టుకొని అప్పుడే 'ఖీవ్మ డున్న శిబిరమునకు పోయి (8-170, 171) నీవలన 
లాభము కనివించుటలేదు.యుద్ధ మునుండి విరమించుకొనుము. నివు చెదొలగినచో 
కర్గుడె నను వచ్చును సివలన ఉభయ భష్టుడ నగుచున్నాను. అని దుర్యోధను 
డనగా అందుకు భీమ్మ డిట్టనినాడు. గాండీవిని గెలువరాదు. శిఖండిని చంప 
వీలులేదు. ఇక మిగిలినవారిని నంహరింతును. ఈ మాట నీకు మొదటనే చెప్పి 
తిని, నీవు పాండవులను సంహరింవుము. నేను పాండవ నైన్యమును రూపు 
మాయింత్లును, అంతేగాని ఈ అర్థరా|త్రిపూట వచ్చి నన్ను నిందించిన ఏమి 


XXX 


లాభము? భీష్ముని మాటలలో సరే యుద్ధమునుండి విరమించుకొందు నని లేదు. 
సేనాపతులయందు [ప్రభువునకు విశ్వాసము లేదు. [పభువునకు కూర్చుటయందు 
నేనాపతుల కిష్టములెదు. విశ్వానము లని [ప్రభువు ఇష్టము లేని సైన్యమును పెట్టు 
కొని కొనసాగించెడు యుద్ధముగా కౌరవపక్షమునుండి శిబిరవృత్తాంత కథన 
రూపముగా భారతయుద్ధము చూవబడినది. |పధాన కథాతాత్సర్యము దృష్టా 
అంగ విషయ నిర్యహణమునం దిది యొక నేర్చరితనము. ఈ విధముగా 
శిబిరవృతాంతకథ నము పాఠకుల మనస్సులను అన్యవిషయములయందు [పవ 
కేసి సి యుద్ధరసథి భావముల యనుభవమునుండి తవ్పించుచున్నది. 


ou 


ol 


౦ప ౭ 


పధానవీరుల హోరు 


రెండవనాటి యుద్ధమున భీష్మార్జునులు త్మీవముగా నెదుర్కొబనిరి. వారి 
యుద్ధమును చూచి నిద్ధచారణగంధర్వాదులు తమలో తా మిట్టనుకొని రని 
తిక్కన్నగా రొక పద్యము (వాసిరి. 

“ఒండొరు చండవి[కమము లోర్తురు వీరల కాక వీరితో 

నొండొకరుండు మారొ_నగ నోవునె పూని కృతాంతు(డైన నా 

ఖండలు(డెన నివ్విధపు కయ్యము లెక్కుడ నన గంటిమె 

పాండవ కౌరవ తముల బాహువి లానము లిట్టు లుండునే (2.47) 


ఫష్మార్జునులలో ఎక్కువ తక్కువలు ౪ లేవు. ఒకరి కొకరు తీసిపోని పోటు 
మానినులు వారు. . డును యుద్ధ మెంత సేపు వర్ణించినను అది ఇచే 
యుండును. మొదటినాడును భీష్మార్లునులయుద్ద మున్నది. అచట తిక్కన్నగా 
జి ణి య 
రిట్టు (వాసిరి, 


% 


“కొఅవియ కొజవియు. దాకిన 

తెజ(గున నర్జును(డు సురనదీనూను(డు చూ 

పజు వొగడ6 దాకుటయు ని 

ద్దణ దిక్కుల నైన్యములును దలవడియెన్‌.” (1-238) 


ఇది భీష్మార్జున వీరుల యుద్ధవర్ణనము. భీష్మడు దేవతలు మెచ్చుకొను 
నట్టు అర్జునునకు క్రీసిపోక యుద్ధము చెయును, ఆయన మహాస్త్రము లేమియు 
(పయోగింపడు. 


Xxxi 


భీష్మనితో పేర్కొనదగిన యుద్ధమును నీముడుగాని ధర్మరాజుగాని 
చేయలేదు, 


(పకృకివర్ల్ణనలు 

యుర్శపర్వములలో ఏమి [పకృతివర్ణనలు చేయుటకు వీలుండును? 
యుద్ధము సూర్యోదయముతో [ప్రారంభ మగును సూర్యా సమయముతో పరి 
సమాప్త మగును. అందువలన ఎన్ని దినములు యుద్ధము జరిగినదో అన్ని 
దినములును సూర్యోదయ సూర్యా సమయములు సూచింపబడవలయును. ఈ 
పర్వములలో కవికి వర్ణించుట కున్న (పకృతి తావన్మాత మె. ఆ యవకాశళశమును 
పనిగట్టుకొని అదేపనిగా విస్తరించి వర్ణించరాదు. అవి యుద్ధారంభమునకును 
యుద్ధ విరమణమునకును సూచనలు అంతమాతమే. ఒకగంట కొట్టియైనను ఆ 
సూచనమును నిర్వహించ వచ్చును. గంట కొట్టుటను ఎంత విస్తరించి 
వర్ణించుటకు వీలున్నదో తాదృశ్యములై న సూర్యోదయ నూర్యాస్తమయములను 
వర్ణించుట కంతకంటె ఎక్కువ లేదు. 


(పకృతి జడము. వర్ణన మనగనే అది సగుణ మగుచున్నది అట్టు నగు 
ణము చేయబడినప్పు డది ఆయాపకరణముల కనుకూలమె [గంథసందర్భ 
ములను దీ వికి తేవలయును. ఆ విధమైన _పకృతివర్జన మె వర్ణనము. అనగా 
కవి తన ఊహాళ క్తి చెత జడనునందు చేతనతను కల్పించి దానిని కావ్యార్థము 
నుద్దీవి హేతువుగా నిర్వహించుటయి శిల్పము. తిక్కన్నగా దీ పర్వమున ఈ 
విషయమును చక్కగానే నిర్వహించినారు. 

“సోమాన్వయ (పదీపకు( 

డీ మెయి తేజోవిశేష మెసకం బెనగం 

గా మెజయుట గనుగొని సి 

గె మణువడు మాడ్కి( [గుంకె నర్కుుం డంతన్‌-” 


దీనికి మీద ఒక వద్య మున్నది. (1-299, -£9) 


శాంతనవు(డు తేజోదు 

ర్రాంతుం డై నా వెలుంగు ధర కెల్టను జా 
లింతు నిను డ స్త _కెలో 

పాంతమునకు జనిన నేమి యని నట్టుండెన్‌,” 


xXxxX1i 
హ్‌ పద్యము తరువాత ఇం కొక పద్య మున్నది (800) 


“జలరుహంబులు పాండవ సైనికుల మొ 
గంబు లట్టుల విన్న నై కాంతి దతిగా 
వారి మనముల భీత్యంధకార మడరు 
కరణి జీకటి యెడనెడ గవియుదెంచె”. 


ఈ మూడు పద్యములను మొదటిదినము సాయంకాలము యుద్ధము 
సమాప్త మగుటను చెప్పుచున్న వి. భీష్ముడు మొదటినాడు తీవముగా విజృం 
భించి యుద్దము చేసినాడు. అతడు రెండవనూర్యునివలె వెలిగిపోవుచున్నాడు. 
ఈ నూర్యు డస్తమించినచో ఏమియు కాదు. నే నున్నానుగదా అన్నట్టున్నాడు. 
భీష్ముడు చంద్రవంశములోనివాడు. తనముందు చం|దుడే నిలువలేకుండ పోవు 
చున్నాడు. కాని ఇప్పు డీ భీష్మ డాతని వంశమున పుట్టినవాడు. తనను మించి 
వెలుగుచున్నాడు. ఈ పరిస్థితికి సూర్యుడు సిగ్గుపడినాడు. ఇక మొగము 
చూవించలేక చాటుచెసికొనినాడా అన్నట్టుగా అస్తంగతు డైనాడు. నూర్యా 
సమయము కాగా పద్మములు ముడుచుకొనును పొండవనైనికుల మొగములకు 
వలె ముడుచుకొన్నవి. చీకట్టువచ్చినవి. ఎట్టనగా పాండవవక్షము వారి మన 
సులనుండి భీత్యంధకారము వెలికివచ్చినట్టు. 


మరియు ని పద్యము లేమి చెప్పుచున్న వనగా ఆ రోజంతయు యుద్ధము 
చేసిన భీష్ముని చెప్పుచున్నవి. తత్సలము ననుభవించిన పాండవులను చెప్పు 
చున్నవి. మొదటినాటి యుద్ధము నమా ప్పమగునప్పటి కున్న ఉభయపక్షముల 
పరిస్థితిని ఆ వద్యములు వ్య కముచేయుచున్నవి. భీవ్షుడు నూర్యుడు జీవలోక 
మునువలె పాండవపక్షమును తవింవజేసినాడు. సూర్యుడు చూచి సిగ్గుపడవలని 
నంత తేజోవిశేష మానాడు భీమ్మనియందు వెలికివచ్చినది. నూర్యుడు నిగువడు 
టను కవి ఆపాదించి చెప్పుచున్నాడు.ఇట్టు చెవ్పుటద్వారా భీమ్మని యుద్ధతీవ్రతను 
స్ఫురింవజేయుచున్నాడు., నిజముగా భీష్మ డంతగా విజృంభించినాడా? అవును, 
అందువల్లనే ఆనాటి రాతికి ధర్మరాజు శ్రీకృష్ణునివద్దకుపోయి తానిక యుదమును 
విరమించు కొనుటనుగూర్చి చెప్పెను. భీముని యుద్ధమునుచూచి ధర్మరాజు భయ 
ఫడినాడు, నూర్యుడు సిగ్గుపడుట యనగా ధర్మరాజు భయపడుట యని యర్థము 


ల... 


ధర్మరాజు వెజగుపడుటను సమర్థించునట్టుగా కవి నూర్యాన మయము నూహించి 
[వా నెను. భీష్మునిచేతిలో దెబ్బతిన్న పాండు సైనికుల మొగములు సూర్యు డస్త 
మించిన వద్మములు. భీమ్మనితో పోరుట అసాధ్యముగా నున్న దని వారు భయ 
పడినారు. ఆభయమే చీకటి. ఈవిధముగా [వకరణమునకు దీవ్రి కల్గించు విధ 
ముగా (పకృతి విషయముల నుచిత రమణీయముగా వర్ణించుట శిల్పపారగుని 
పని, 


ఫీమ్మని తొమ్మిదవనాటి యద్ధమునను నూర్యాన్త మయ మైనది. 


“తానస్త శిఖరి మటువడ( 

బోనియపుడు పాండురాజపు[తవిరాజ 

త్సేన పొడ వడు నను కృప 

నో నలినాప్తుండు |గుంకె నుర్వీనాథా $2 (8-270) 


తొమ్మి దవనాడుకూడ భీష్ముడు త్మీవముగానే యుద్ధము చేసినాడు. ఆపది దిన 
ముల యుద్ధములో శ్రీకృష్ణుడు చక్రము తీసికొని భీష్మని సంహరింతు నని 
పూనికచేయుట రెండవసారి జరిగినరో జది. కృష్ణుడు యుద్దమున మూడవనా 
డమే భీమ్మనిమీదకు పోయినాడు. -ఈనూర్యానసమయ పద్యమును మొదటినాటి 
పద్యముతో పోల్చి చూడవలయును. ఆపద్యములో పాండవుల |ప్రనకి లేదు. ఈ 
పద్యమున నున్నది. భీమ్మనియుద్ధము వదిదినములు గనుక పది సూర్యా న్తసమ 
యము లున్నవి. ఈరెండురోజులలో తప్ప మరొకనా డవి ఈవిధముగా కథా 
పురుషుల తత్కాాలపు స్థితిగతివిశేషముతో జోడించి వర్ణింపబడలేదు. 


పాండురాజప్పుత్ర విరాజత్సేన పొడ వడగునను కృవతో సూర్యు డ్‌స్త 
మించుట ఉహింవబడినది. (ప్రకాశించుచున్న చన, వ్మికమించుచున్న సేన అని 
విరాజత్సేన కర్థము. [పకాశింపతగిన సేన అనికూడ చెప్పవచ్చునా? [పకాశించు 
చున్న సేన విక్రమించుచున్న సేన నశించు నని నూర్యునకు దయకలిగినది. అంత 
వరకు పాండవ సేన విజృంభించుచునె యున్నది. ఆ విజృంభ ణము పొడవడగు 
టకు దగ్గర వడుచున్నది. ఇక విక్రమము చూపలేనిస్థితి రాబోవుచున్నది. 
సూర్యు డస్తమించినాడు. దీనికంతకు తతత మేమనగా పాండవ సేన విక 
మించి శ|తునాశ నము చేయవలయు నని నూర్వుని అభిలాష యని. అదే కృప, 
సూర్యునకు కృప యేమి? కవిచేత ఆపాదింపబడినది. 

11] 


XXXIV 


ఆనాటిరా| తి ధర్మరాజుచెత (ప్రార్థింపబడి భీష్ముడు పాండవలయంద లి 
దీతిచేత తాను యుద్ధమునుండి. విరమించుటకు వా రేమి చేయవలెనో చెప్పి 
మరునాడు యుద్దమునుండి విరమించినాడు. తనవలన పాండవ సేనాబలము రూపు 
మానిపోగలదు. తా నట్టు విజృంభించి యుద్దము చేయరాదు. వారు మాసిపోదగిన 
వారు కారు, వారు ధర్మాత్ము లు. పష ఖమ్మనకు పాండవులపట్ట కప 
యున్నది. అందువల్లనే ఆయన మిక్కిలిగా వికమించుటయే లేదు. ఆమ్మాతము 
తాకుటనే వా రోర్చుకొనలేక పోవుచున్నారు- భీష్మనకు పాండవులు జయించుట 
యిష్టము. తాను యుద్దరంగమున ఊన్న ంతకాలము పాండవులు జయించ లేరు. 
పక తాను యుద్ధమును విరమించుట కొక ఉపాయమును ధర్మరాజుకు 
చెప్పినాడు. 


మొదటినాటి యుద్ధావసానమునకు భీష్ముడు తేజోవిరాబితు డైన 
సూర్యుడు. తొమ్మి దవనాటి యుద్ధావసానమునకు సూర్యుడు పాండవులయందలి 
దయచేత అస్త న పోయినాడు. అనగా ఫీష్ముడు పాండవులయందలి 
దయచేత ఆరాతికి ధర్మరాజుచేత (ప్రార్థింవబడి యుద్ధమునుండి విరమంచుకొన 
బోవుటను వ్యంబింప జేయుచున్న ది. నిజముగా పాండవులయందు దయగలవాడు 
భీమ్మడు. అది నూర్యునియం దారోవించబడినది. దీనిమొత ము తాత్సర్య మిట్టు: 
ఖభీమ్మడు నూర్యునివలె |వతాపోష్మము కలవాడు. తా నింక యుద్ధమునుండి 
విరమించనిచో పాండురాజపృుతులయొక్క_ విరాజల్సేన రూపుమాసిపోవును. 
అది కూడదు అని తొలగినాడు. అది ఎట్టున్నదనగా పాండవులందలి దయచేత 
సూర్యుడు తన వెలుగుల నుపసంహరించుకొని అస్తంగతుడైన ట్టున్నది. 
నూర్యా న్రమయమైన దనగా యుద్ధము ముగిసినట్టు, ఆతరువాతకూడ ఎనిమిది 
దినములు యుద్ధము జరిగినది. అయినను అది పాండవుల కంత భారము కాదు. 
భీమ్మనిత్మీవతవంటి తీవ్రత తరువాతి కౌరవసేనావీరులలో లేదు. ఖష్మునకు 
పాండవులయం దున్నంత కృప మరి యేకౌరవపక్షమునందలి ఇతర వీరున 
కును లేదు. 


పాండవులయందు జూలిగొని సూర్యు డ డ స్రమించుట ఆ పదునెనిమిది 
దినములయుద్ధములోను ఓక ఈ తొమ్మిదవనాడే చెప్పబడినది. భారతయుద్ధ 
మున భీష్ముడు ప్రదర్శించిన త్మీవతను, పాండవులం దున్న వానిదయ మున్నగు 
వాటిని క్రమముగా నూర్యునియం దున్నట్టు అస్తమించుటయందు. ర్లూవించుచ్లు 


KXXV 


రేండు పద్యములు వాని తిక్కన్నగారు కావ్యగారవమును పకరణాచిత్యమును 
గల వర్ణనము నిమిడ్చి సాధించినారు, వర్ణనములయం దొచిత్యమునా నిట్టుండ 
వలను. 


శిఖండి 


విచితపిర్యుని కొరకని భీష్ముడు కాశిరాజుకూతుం[డను మువ్వురను 
అంబ - అంబిక - అంబాలిక అనువారిని బలిమిమై గొనివచ్చెను. అంబ అంతకు 
ముందటినుండియ సాణ్య డనువానిని పేమించుచున్నది. ఆమాట ఆమె భీష్మ 
నకు చెప్పగా అందుకు సమ్మతించి ఆయన ఆమెను సాళ్వనివద్దకు పంవినాడు. 
ఇతరులకొరకు వరియింపబడి గొనిపోబడినందున అంబను సాళ్వ డంగీకరింప 
లేదు. ఒకరి నామెకా దన్నది. ఆమెకోరినవా డామెను కాదనినాడు. ఆమె 
రెంటికిం జెడినది. 


అంబకు థీమ్మ నిమిద కోతము వచ్చినది. వానిఅంతు చూడవలయు నను 
కొన్నది. ఘోరముగా తపస్సు చేసినది. ఆమెకు రుదుడు [ప్రత్యక్షమై ఆమె 
కోరిన వరము నిచ్చెను. ఆ కోరిక సిద్ధించుట కామె [ద్రుపదమహారాజుకు కూతురై. 
పువైను. వరమ్ముపకార మా తరువాత పురుషుడుగా మారును. ఎట్టును పురు 
షుడుగా మారుట కలదు గనుక చిన్న తనమునుండి [దుపద డా విల్పను పెల్టవా 
డట్టు వెంచెను. అందరును పురుషు డనియే అనుకొనుచున్నారు. [దుపదుడు 
తొందరపడి దశార్గదేశాధీశుని కుమా ర్రెను తెచ్చి తనకొడుకునకు వివాహము 
చేసెను. దుపదమహారాజు కొడుకు పురుషుడు కాదనియు స్రీ అనియు వెండి 
కూతురు కనిపెట్టినది. ఆమె తనతర్మడి కావిషయ మెరింగించినది. [ద్రుపదుడు 
తనను మోసనముచేసినా డని మండిపడి యుద్ధమునకు సిద్ధమై వచ్చెను. పాపము 
[దువదునికాడుకు వేషముకూతున కిది అంతయు అవమాన మనిపించి ఆమె అడ 
నులువట్టిపోయినది. అచ్చట ఆమె కొక యక్షుడు కనివించి ఆమెయందు జాలికల 
వాడై కొంతకాలమునకు తనపుం స్వమును ఆమె కిచ్చి ఆమె స్రీత్వము తాను స్వీక 
రించెను. ఆవిధముగా ఆమె తన స్రీత్యమును విడిచి పురుషుడైనది. స్త్రీగా ఉన్నప్పు 
డామెపేరు శిఖండిని. పురుముడుగా మారగానే పేరును మారి శిఖండి యైనది. 
శిఖండి యనగా భీష్ల్ణుని వధించుటకుగాను |దుపదునకు కూతురుగా బుట్టి కొడుకైన 


xxxvi 


అంబ యన్న మాట. అట్టు పురుషుడుగా ఉండుటకు కొంతకాలమే శిఖండికి ఏలు 
న్నది. ఆ గంధర్వునకు శిఖండినికిని జరిగిన ఒప్పందములో ఆ కాలనియమ 
మున్నది. కాని శిఖండి ఎప్పటికి పురుషుడుగానే ఉండిపోయెను. ఎట్టనగా---శిఖం 
డినిన్రీత్యము తీనికొన్న యక్షుడు తిరిగి నగరమునకు పోలేదు. ఆ వనమునందే 
యుండెను. కుబేరుడు వానిని వెదకుకొనుచు ఆవనమునకు వచ్చెను. కుబేరుడు 
తనను విలివించునంతకు వాడు సామిని చూడబో లేదు. కుబేరునకు కోవము వచ్చి 
ఈ త్రీవేషముతో సై ఎల్లకాల అము నుండు మని శపించెను. అందువలన 
యక్షుడు పురుషు డగుటకు లెదు. కావున శిఖ డి స్రీ యగుట లేదు. ఆ విధముగా 
శిఖండి పురుషుడై నాడు. శిఖండి మరణించినతరువాతగాని యక్షుడు పురుషుడు 
కాడు. శిఖండి దోణాచార్యునివద్దనే ధను ర్విద లు నేర్చెను శిఖండితో భీష్ముడు 
యుద్ధము చె చేయడు. అది యొక (పతి జ్జ 


ర్‌ 


ఫీష్యవధ 
యుద్ద మింకను మొదలు కాలేదు. కాబోవుచున్నది. ధర్మరాజు పాద 
చారియె భీమ్మనివద్దకు పోయి అతని కిట్టనెను. 


“అనఘ నీ కెదిర్చి యని సెయువాండ నై 

ము న్ననుజ్ఞ గొనంగ నిన్ను గాన 

నెమ్మి వచ్చినాండ సీచేత దివన 

వడసి చనిన నేను పగఅ గలుతు.' (1-156) 


“అన విని గాంగేయు. డక్కట స్స్‌ విట్టు 
సనుదేక తక్కిన శాప మిత్తు 

వచ్చితి మే లయ్యె వైరుల నిర్జింపు 
మిడిగాకయును వర మెడ్దియైన 

నడుగుము నీకుగా నని సేయు బొక్కటి 
దక్క_ంగ నావుడు ధర్మసుతుండు 

రారాజుపక్ష మె రణము సేయుము నాకు 
హిత మగు కార్యంబు మతి. దలంపు 


XXxvH 


మనుడు నట్టకాక యట నీతలం చేమి - 

యనిన భీమ్మతోడ సత(డు నిన్ను 

ఫోర గెలుచువిధము బోధింవు. మనుటయు 

నస్మి తాన్యు( డగుచు కాంతనవు(డు.” (1. 157) 
ఫీష్మవధావిధానమున కివి రెండు పద్యములును వీజభూత ములు. ధర్మరాజు 
యుద్ధము చేయుటకు ఫిమ్మని అనుజ్ఞ కావలయునా? అది దీవనవంటి దనియు 
ధర్మరా జనుచున్నాడు. తత. ధర్మరాజు శ తువులను జయించును. ధర్మ 
రాజు శతువులను జయించునట్లుగా భీమ్మ డాశీర్వదింపవలయును. అదే. 
యుద్ధమాచేయట కనుమతి. 


ధర్మరాజు సమరకౌతుకి. ఆయనకు జయము కావలయును. భీష్ముడు 
కౌరవపక్షమున సేనానాయకుడై. యుండియు ధర్మరాజు జయించుటను కోరు 
చున్నాడు. యుద్ధమునకు ముం దొకసారి. ధర్మరాజు వచ్చి తనతో మాట్లాడి. 
పోవలయు నని భీమ్మడు మనన్సులో గాఢముగా ననుకొనినాడు. భీష్మ డను. 
కొన్నక్తు ధర్మరాజు పోయినాడు. ఫీష్మనకు చాల నంతోషమైనది.. శ తువు 
లను జయించునట్టు యుద్ధముచేయుట కనుజ్ఞ యిచ్చినాడు. “వైరుల నిర్జింపుము” 
ఎవరు వైరులు? తా నెవరికి సేనానాయకత్వము వహించినాడో వారే 
శ|తువులు. తనను జయించినచో పాండవులు శో|తువులను జయించిన ్హై.. 
పాండవులు శ్యతువులను జముంవవచ్చును. పాండవులు తనను జయింవ 
వచ్చును. తాను వారిని. జయించుమాటయే లేదు ఈ పునాదిమీద భీష్మపర్వము 
నడచినది. పదిదినములయుద్ధ ము కొనసాగినది. ధర్మరాజు భీమ్మడ్ను రారాజు 

మె యుండవలయును. కే ఇటు తన కాయన హితమును చేయవల 
నిపిషయమునకూడ ధర్మరా జిక్తు కోరినాడు. శల్యునితో నీ 
) రాజు ఖష్మ నితో అనలేదు: ఆందుకే నీ ఆంతర్య. 
క్తి జడగనాడ భష్ముడు తనను యుద్ధమున గెలుచు, 
నుపాయము జబోధింపవలయును. అది ధర్మరాజు ఆంతర్యము. భిమ్మని 
ఎవరును జయించలేరు. ఆ విషయము ధర్మరాజుకు తెలియును. అందుకే 
ఇట్టు (ప్రార్థించుట. నిన్ను యుద్దములో గెలుచు ఉపాయము నివు చెప్పకున్న 
మేము నిన్ను గలువలే మనగానే ఖీష్మనకు చిన్ననవ్వు వచ్చినది. తన మహనీయ 
18. ఉదోోగవర్వము 1-109, 110. 


XXXIV 


ఆనాటిర్మాతి ధర్మరాజుచేత |ప్రార్థింవబడి భీమ్మడు పాండవులయందలి 
(వీతిచెత తాను యుద్ధమునుండి. విరమించుటకు వా రేమి చేయవలెనో చెప్పి 
మరునాడు యుద్ధమునుండి విరమించినాడు. తనవలన పాండవ సేనాబలము రూపు 
మాసిపోగలదు. తా నట్టు విజృంభించి యుద్దము చేయరాదు. వారు మాసిపోదగిన 
వారు కారు. వారు ధర్మాత్ములు. ఆవిధముగా ఖీష్మునకు పాండవులపట్ట కృప 
యున్నది. అందువల్లనే ఆయన మిక్కిలిగా విక్రమించుటయే లేదు. ఆమ్మాతము 
తాకుటనే వా రోర్చుకొనలెక పోవుచున్నారు- ఫీష్మునకు పాండవులు జయించుట 
యిష్టము. తాను యుద్ధరంగమున ఉన్నంతకాలము పాండవులు జయించలేరు, 
అందువలన తాను యుద్ధమును విరమించుట కొక ఉపాయమును ధర్మరాజుకు 
చెప్పినాడు, 


మొదటినాటి యుద్ధా కసానమునకు భీష్ముడు తేజోవిరాజితు డైన 
సూర్యుడు. తొమ్మి దవనాటి యుద్దా వసానమునకు సూర్యుడు పాండవులయందలి 
దయచెత అస్త గరిమాటుకు & iy వరునకు. ఆనగా భీష్ముడు పాండవులయందలి 
దయచేత ఆర్మాతికి ధర్మరాజుచేత వె పార్ధింపబడి యుద్ధమునుండి విరమంచుకొన 
బోవుటను వ వ్యంజింప జేయుచున్నది. నిజముగా పకక దయగలవాడు 
భీమ్మడు. అది నూర్యునియం దారోవించబడినది. దీనిమొత్త ము తాత్పర్య మిట్టు: 
భీష్ముడు నూర్యునివలె [పకా తాపోష్మము కలవాడు. తా నింక యుద్దమునుండి 
విరమించనిచో పాండురాజవు[తులర యొక్క విరాజల్సేన రూపు పుమానీపోవును. 
అది కూడదు అని తొలగినాడు. అది ఎట్టున్నదనగా పాండవులందలి దయచేత 
సూర్యుడు తన వెలుగుల నుపసంహరించుకొని అస్తంగతుడైన ట్లున్నది. 
సూర్యా స్తమయమైన దనగా యుద్ధము ముగిసినట్లు. ఆతరువాతకూడ ఎనిమిది 
దినములు యుద్ధము జరిగినది. అయినను అది పాండవుల కంత భారము కాటు. 
భీమ్మనిత్మీవతవంటి తీవ్రత తరువాతి కౌరవసేనావీరులలో లేదు. భీష్మనకు 
పాండపులయం దున్నంత కృవ మరి యేకౌరవవక్షమునందలి ఇతర వీరున 
కును లేదు. 


పాండవులయందు జూలిగొని సూర్యు డ స్తమించుట ఆ పదునెనిమిది 
దినములయుద్ధములోను ఒక్క ఈ కొమ్మిదవనాడే చెప్పబడినది. భారతయుద్ధ 
మున భీమ్మడు [ప్రదర్శించిన తీవతను, పాండవులం దున్న వానిదయ మున్నగు 
వాటిని [క్రమముగా సూర్యునియం దున్నట్లు అ స్తమించుటయందుు ర్హూవించుచ్చు 


కళంకం | 


రెండు పద్యములు వాసి తిక్కన్నగారు కావ్యగౌరవమును పకరణాచిత్యమును 
గల వర్ణనము నిమిడ్చి సాధించినారు. వర్ణనములయం దెొచిత్యమునా నిట్టుండ 
వలెను; 


లిఖండి 


విచితదిర్వుని కొరకని భీష్ముడు కాశిరాజుకూతుం[డను మువ్వురను 
అంబ - అంబిక - అంబాలిక అనువారిని బలిమిమై గొనివచ్చెను. అంబ అంతకు 
ముంద టినుండియు సాళ్ళు డనువానిని (పేమించుచున్న ది. ఆమాట ఆమె భీష్మ 
నకు చెప్పగా అందుకు నమ్మతించి ఆయన ఆమెను సాళ్వునివద్దకు వంవినాడు. 
ఇతరులకొరకు వరియింపబడి గొనిపోబడినందున అంబను సాళ్వ డంగీకరింప 
లేదు. ఒకరి నామెకా దన్నది. ఆమెకోరినవా డామెను కాదనినాడు. ఆమె 
రెంటికిం జెడినది. 


అంబకు భీష్మనిమీద కోవము వచ్చినది. వానిఅంతు చూడవలయు నను 
కొన్నది. ఘోరముగా తపస్సు చేసినది. ఆమెకు రు[దుడు [పత్యక్షమై ఆమె 
కోరిన వరము నిచ్చెను. ఆ కోరిక సిద్ధించుట కామె [దువదమహారాజుకు కూతురె 
పుపైను. వరముప్రకార మా తరువాత పురుషుడుగా మారును. ఎట్టును పురు 
షుడుగా మారుట కలదు గనుక చిన్నతనమునుండి [దువదు డా విల్టను పిల్పవా 
డట్టు పెంచెను. అందరును పురుషు డనియే అనుకొనుచున్నారు. ద్రుపదుడు 
తొందరపడి దశార్గదేశాధీశుని కుమా ర్తెను తెచ్చి తనకొడుకునకు వివాహము 
చేసెను. దుపదమహారాజు కొడుకు వురుషుడు కాదనియు స్రీ అనియు వెండి 
కూతురు కని పెట్టినది. ఆమె తనతండడి కావిషయ మెరింగించినది. [దుపదుడు 
తనను మోసముచేసినా డని మండిపడి యుద్ధమునకు సిద్ధ మై వచ్చెను. పాపము 
దువదునికొడుకువెషముకూతున కిది అంతయు అవమాన మనిపించి ఆమె అడ 
నులుపట్టిపోయినది. అచ్చట ఆమె కొక యక్షుడు కనిపించి ఆమెయందు జాలికల 
వాడై కొంతకాలమునకు తనపుం న్వ్వమును ఆమె కిచ్చి ఆమె గ్రీత్యము తాను స్వీక 
దించెను. ఆవిధముగా ఆమె తన స్రత్వమును విడిచి పురుషుడైనది. త్రీగా ఉన్నప్పు 
డామెపేరు శిఖండిని. పురుషుడుగా మారగానే పేరును మారి శిఖండి యైనది. 
శిఖండి యనగా భీష్ణుని వధించుటకుగాను [ద్రుపదునకు కూతురుగా బుట్టి కొడుకైన 


xxxvi 


అంబ యన్నమాట. అట్టు వురుషుడుగా ఉండుటకు కొంతకాలమే శిఖండికి వీలు 
న్నది, ఆ గంధర్వునకు శిఖండినికిని జరిగిన ఒప్పందములో ఆ కాలనియమ 
మున్నది. కాని శిఖండి ఎప్పటికి పురుషుడుగానే ఉండిపోయెను. ఎట్టనగా--_-శిఖం 
డినిస్రీత్వము తీసికొన్న ss తిరిగి నగరమునకు పోలేదు. ఆ వనమునందే 
యుండెను. కుబేరుడు వానిని వెదకుకొనుచు ఆవనమునకు వచ్చెను. కుబేరుడు 
తనను విలివించునంతకు వాడు వ మిని చూడబో లేదు. కుబేరునకు కోవము వచ్చి 
ఈ స్రీవేషముతో ని నిరు ఎల్హకాలము నుండు స్‌ శపించెను. అందువలన 
యక్షుడు పురుషు డగుటకు లేదు. కావున శిఖండి వ్ర యగుట లేదు. ఆ విధముగా 
శిఖండి మ నీఖండే మరణిం ర యక్షుడు పురుషుడు 
కాడు. శిఖండి [ద్‌ ీళాచా ర్యునివద్ద దనే ధ ధనుర్విద్యలు నేర్చెను శిఖండితో ఫీష్మడు 
యుద్ధము చేయడు. అది యొక ప్రతిజ్ఞ. 


ర్‌ 


ఫీష్మవధ 
యుద్ద మింకను మొదలు కాలేదు. కాబోవుచున్నది. ధర్మరాజు పాద 
చారియె భీమ్మనివద్దకు పోయి అతని కిట్టనెను. 


“అనఘ నీ కెదిర్చి యని సేయువాండ నై 

ము న్ననుజ్ఞ గొనంగ నిన్ను గాన 

నెమ్మి వచ్చినాండ నీచేత దీవన 

వడసి చనిన నెను వగజ గెలుతు.” (1-156) 


“అన విని గాంగయు( డక్కట నీ విట్టు 
ననుడేక తక్కిన శాప మిత్తు 

వచ్చితి మే లయ్యె వైరుల నిర్జింపు 
మిడిగాకయను వర మెద్దియైన 

నడుగుము నీకుగా నని సేయ టొక్కటి 
దక్కంగ నావుడు ధర్మనుతు(డు 

రారాజుపక్ష మై రణము సేయము నాకు 
హిత మగు కార్యంబు మతిః దలంపు 


XXXVTH 


మనుడు నట్టకాక యట నీతలం పేమి 

యనిన భీమ్మతోడ సత(డు నిన్ను 

ఫోర్‌ గెలుచువిధము బోధింపు. మనుటయు 

నస్మి తాన్యు( డగుచు గనాంతనవుండు” ' (1.157) 
థీష్మవధావిధానమున కివి రెండు వద్యములును బీజభూతములు. ధర్మరాజు 
యుద్ధము చేయుటకు ఇమ్మని అనుజ్ఞ కావలయునా? అది దీవనవంటి' దనియు 
ధర్మరా జనుచున్నాడు. అందువలన ధర్మరాజు శ తువులను జయించును. ధర్మ 
రాజు శ|తువులను జయించునట్టుగా భీన్ము డాశీర్యదింపవలయును. అదే. 
యుద్ధముచేయుట కనుమతి. 


ధర్మరాజు సమరకౌతుకి. ఆయనకు జయము కావలయును. భీష్ముడు 
కౌరవపక్షమున 'సేనానాయకుడై యుండియు ధర్మరాజు జయించుటను కోరు 
చున్నాడు. యుద్ధమునకు ముం దొకసారి ధర్మరాజు వచ్చి తనతో మాట్టాడి 
పోవలయు నని భీన్ముడు మనన్సులో గాఢముగా ననుకొనినాడు. భీష్మ డను. 
కొన్నక్తై ధర్మరాజు పోయినాడు. ఫీష్మనకు చాల నంతోషమైనది. శ|[తువు 
లను జయించునట్టు యుద్ధముచేయుట కనుజ్ఞ యిచ్చినాడు. “దైరుల నిర్జింపుముో 
---ఎవరు వైరులు? తా నెవరికి సేనానాయకత్వము వహించినాడో వారే 
శత్రువులు. తనను జయించినచో పాండవులు శ తువులను జయించిన థ్రై.. 
పాండవులు శతువులను జయమింపపచ్చును. పాండవులు తనను జయింప 
వచ్చును. తాను వారిని. జయించుమాటయే లేదు ఈ వునాదిమిద భీష్మపర్వము 
నడచినది. వదిదినములయుద్ధ ము కొనసాగినది. ధర్మరాజు భీష్ముడు రారాజు 
పక్షమే యుండవలయును. అటుండి ఇటు తన కాయన హితమును చేయవల 
యును. శల్యునివిషయమునకూడ ధర్మరా జిపే కోరినాడు.! శల్యునితో నీ. 
విట్టిట్లు చేయమన్న ట్లు ధర్మరాజు ఫీమ్మనితో అనలేదు. ఆందుకే నీ ఆంతర్య. 
మేమిటో చెప్పు మని భీమ్మ డడిగినాదు. భీష్ముడు తనను యుద్ధమున గెలుచు, 
నుపాయము బోధింపవలయును. అది ధర్మరాజు ఆంతర్యము. భీష్ముని 
ఎవరును జయించలేరు. ఆ విషయము ధర్మరాజుకు తెలియును. అందుకే, 
ఇట్టు (పార్ధించుట. నిన్ను యుద్దములో గెలుచు ఉపాయము నివు చెప్పకున్న 
మేము నిన్ను గెలువలే మనగానే ఖష్మనకు చిన్ననవ్వు వచ్చినది. తన మహనీయ. 


18. ఉదోస్టగపర్వము 1.109, 110 


xxxvHi 


బలవరాక్రమ విషయము ధర్మరా జెరిగి మాటాడుచున్నాడు. అది తనకు నంతో 
షముగా నున్నది. ఆ సంతోషములో అనినాడు-'నను మార్కొని గాలువగ న 
య్యనిమిష కులకు నరిదిఅసి, “అనుడు అట్టగుటగ దా నిను" దెడెదను=ి (1.158) 
అని కుంతీతనయు డందుకొని పలికినాడ... కాని తనను పోర గెలుచు ఉపాయ 
మప్పుడు ఫమ్మడు ధర్మరాజుకు చెప్పలేదు. తరువాత రమ్మన్నాడు. ఆ ఉపా 
యము చెప్పుట కిప్పుడు తగిననమయము కాదు. అనగా తగినసమయము రాని 
చెప్పెదనులె మ్మని యర్థము. భమ్మడు తనను పాండవు లెట్టు యుద్ధమున 
జయించవలెనో దానిని బోధించుట కుద్యుక్తుడై నాడు. దెనిక్షైనను తగిన నమ 
యము రావలయును. తొందరవడిన పనులు గావు. ధర్మరాజు తొందరవడిన క్రై 
భీముడు భావించినాడు. అది నిజముకూడ. యుద్ధమే మొదలు కాలేదు. నినె న్నెట్టు 
జయింపవలయునో చెప్పుము = అని స. తొందరవడియే కావలయును. 
కొన్నాళ్లు యుద్ధము చేసినమీదట ఎంతకును భీష్ముని జయించుటకు వీలుగా 
నప్పుడు అప్పుడు పోయి తాతా అనినచో అది కొందరవడకపోవుట యగును. 
సమయము వచ్చినప్పు డడుగుట యగును. అట్టడుగు మని భీమ్మడు ధర్మ 
రాజుకు సలహా యిచ్చినాడు. యుద్ధము మొదలై నది, 


ఏస్సుడు యుద్ధము చేసే సీనే లేదు. యుద్ద ము మూడవనాడు తొమ్మిదవ 

నాడు థీష్యుని మహావీరవిహారవ మును నహింవలేక శ్రీకృష్ణుడు స్వయముగా 

చక్రము తీసికొన భీష్మసంహా కోరమునకు కడంగినాడు. ఆనాడు ఫమ్మడు ఖీషణా 
కారుడు. పాంచాలబలముల నానా డాయన చలిచీమలను కాలచ మరినట్టుగా 
ఎవరును ఏమియు చేయలేక పోయిరి. పాండవులు నివ్వెరవడి 
[వక్క కొదిగిరి. అప్పుడు సూర్యు డ స్తమించి ఆనాటికి యుద్ధ మాగినది. కాబట్టి 
పాండవులు (బతికి బయటపడినారుగాని లేనిచో ఒక్క _జీవుదును చేతికి వచ్చెడు 
వాడు కాడు. అనాడు ధర్మరాజై యుద్ధమును వ మా న్పించినాడు. గాంగేయునిచేత 
తాము భంగవడిన రై పాండవులందరును తలచిరి. ఆనాడు దుర్యోధనాదులు 
భీష్ముని తెగ పొగడినారు. ధర్వరాజు తనబలము బెండువడిపోవుబను గమ 


mm 


(a 


ముగా భీష్మునివద్దకు పోయినాడు. దుర్యోధనుని 
వ. వ నన... ను ఫీష్ముడు తనకు హిత మైనదానిని చేయటకు 
మంచినమ్మక మున్నదికదా! (శ్రీకృష్ణుని, తమ్ములను: 


మ న! ey ఇంళ మంచి పోవుటచేత అవనియిక్క. 


op 
“రో 
లా 
3] 
x 
ఆ 
1. 
ర్‌ం 


ల పలి 


అవసరము తెలియుచున్నది, మరియు నాపని చేసిపెట్టువాని కిందరు పోవుట 
ఎంతో గౌరవము. ఫీమ్మడు నిజవధోపాయ మిట్టు చెప్పినాడు. “ఇందరు వచ్చి 


యిట్టు లడుగ మీకు (ప్రాయమైన కార్యంబు మెయికొనంగ గనుటఓక౦టెను 
సుకృతంబు గలదె? నాకు. ఏ నాయుధవ్యాపారంబువలన నుదాసీనత్వంబు 
నొందినను నన్ను జయింప సమకూరు. ,.మరియు నొక్క వతంబు వూనినవాడ. 
పుట్టినప్పుడు లేక నడుమ దైవం విచ్చిన పురుషత్వంబు గలవానితోడ కయ్యంబు 
సేయంగాన మీకు నుపాయంబు నెప్పెద. [డుపదునపత్యం బైన శిఖండి యట్టి 
వా డగుట.. వి శేషించి ముందటి పుట్టవున అంగన యగుట వాని కెదురేయ 
కుండుదు. ఆర్హ్షునుండు వానిం బురస్కారించుకొని వచ్చి ఏ నేయట మానిన 
యెడ నొప్పించి పడబై చునడి. పదంపడి బంధుమితు లగు ధా ర్తరాష్ట్రృల 
గెలుచుట సుకరం బగు నిడి నొవనుపు. ఏను పనిచినట్లు చేయుండు.” (8-802) 


ఈ ఉపాయంబును భీ ఇమ్ము న్ను డు సహృదయముగానే చెప్పినాడు. అనగా 
వాపుల మనస్సులో నున్న డానికి అనుకూలముగా చెప్పినాడు. అనగా ఏమి 
చేసియెనను భీమ్మ నిబెడద వదలించుకొనవలనిన అవనరము పాండవులకు కల్గి 
నది. భీష్మవధ పాండవుల వర్మాకమమువల్ల జరిగినది కాదు. భీష్ముని పాండవుల 
యందలి దయచేత జరిగినది. 


a 


2 


యుద్ధము పదియవనాడు భీమ్మనకు యుద్ద మనగా విసుగు పుట్టనది. 
ధర్మరాజు “నుద్దేశించి త్రై ట్రస్‌నా డు. “ఆసురవిఫి యిన యద్ధములలో డనే 
జీవితము గడచిపోయినది. వినుగు పుట్టుచున్నది. మీరు నాహితమును కోరుదురు 
గాక. త్వరగా శిఖండిని ముందుబెట్టుకొని రండు. వచ్చి ఒక పెట్ట నావై బడి 
యేయుడు. ఇక ఆలస్యము చేయవద్దు” అని. పాండవుల విషయమున ఫీమ్మడు 
జాలిగొనుటను దేవత అగ్గించివలికిరి. అట్టిచో “శిఖండిచాపము వెనుకం దన 
ఏల్లు నిల్చి వెన నాతం డేసిన భంగిగ నరు డేసెను దొడ్ల నారనంబుల 
ఫీమ్మన్‌.” (8.402) 


అర్జునుడు భీష్ముని పడదోసినాడు. ఉత్రరాయణము వచ్చువరకు 
[పభమలను శరీరమును విడిచిపోనీయక ఫీమ్మ డుంచుకొనినాడు. అంతకాల 
మును అంప య్యను పవళించినాడు. అర్జునుడే అమ్ములతో తగిన ఉపధాన 
మునుగూడ చేసి పెట్టినాడు. 


x1, 

అట్టుండియుండి కొలము పక్యమైవచ్చిననాడు...“ధార జాను క్రమంబున. 
నమాహితాత్ముం డయి వాయువుల సన్ని రుద్దంబు జేసిన నవి యూర్యగతిం గై గెకో 
నియె నమ్మవాత్ముం డవయవంబులం [బాణంబులు వావికొనుచు వచ్చునయ్యై 
చోట్ట శల్యర హితంబు లగుచుండె నట్టగుటం గాంచి కృష్ణాదు అగు నఖిలజనంబులు 
నాశ్చర్యభరితాంతఃకరణు లగుచు క్రీ ర్రించిరా సంయమచతురునిచే సర్వాయతన 
సన్నిరుద్దం బై యాత్మ మూర్చంబు భేదించి మహొల్రాకారంబున నాకసంబు కెగసి 
కొంతద వ్వరిగి యంత నంతర్హితం బయ్య నప్పుడు పుష్పవృష్టి వ న 


ఫష్కుడు 

ఒక అభినివేళముతో మహాభారతయుద్ధము జరుగక తప్పనిపరిస్థితులు 
కల్పించిన ధృతరాష్టు* “డును అతని నూర్గురు కుమారులును వారి మి|తుడు 
కర్టుడును - యుద్ధము" చేయకతవ్పక చేసిన పాండవులును భీష్మనితో రక్త 
సంబంధము కలవారు. అసలు కౌరవరాజ్యనింహాననము భీష్మ నిది. ఆహకు్క్కును 
ఆయన న్యయముగా వదలుకొనెను. మరియు తనకు సంతానము లేకుండ 
ఆయన చేసికొనెను.  మహిభారతపురుషులలో ఆయన ఉతా లతాల|పమాణ 

కీర్తి తనూయష్షి. 
భీష్ముని తల్రిదం(డులు గంగాదేవియును శంతనుడును. శంతనున' 
కింకొకభార్య కలదు. ఆమెపెరు సత్యవతి. ఆమె కిద్దరు కొడుకులు.చ్మితాంగదు 
డొకడు. విచిత్రవీర్యు డొకడు. నత్యవతిని శంతనునకు వివాహము చేయుటలో నే 
ఖీషుడు తాను వివాహ మాడ నని (ప్రతిజ్ఞ చేసినది. భీష్తునకు విచ్శితవీర్యుడు సవతి 
తమ్ముడు. చితాంగదుడు బాల్యముననే పి పోటు. విచిత్రవిర్యునకు అంబిక _ 
తద పరత భమ్మడు వివాహము చేసినాడు. శంతనునితో వివాహము కాక 
మును సత్యవతికి పరాశరమునిం[దునివలన వదవ్యానుడు పుట్టనాడు, ఆ 
విధముగా భీమ్మన కవత వ్యాను డన్నగారు గాని తమ్ముడుగాని యగును, 
వెదవ్యానుడు ష్‌ భీష్ముడు ప విచిత్రవీర్యుడు - ఈ ముగ్గురును అన్నద కమ్ముల 
వరుసవారు. వెదవ్యాన విచిత్రవీర్యు లేకగర్భజనితులు. తండి ఒక డగుట 
చేత భీషమ్మన కాయిద్దరును అన్నదమ్ములవరునలోనివా రైరి. విచ్శితవిర్యుడు 
సంతానము లేకుండ మరణించినాడు. . భీష్ముడు వివాహ మాడుటకు వీలులేదు 
గనుక విచ్మితవిర్యుని భార్గలయందు వేదవ్యానునివలన సత్యవతి నియమించుట 


19. ఆనుశాననికపర్వుము 5.488 


Xi 


చేత దేవరన్యాయమున జేసి వరుసగా ధృతరాష్ట్ర పాండురాజులు పుట్టిరి. ధా ర్త 
రాష్ట్రోలు నూర్గురు కౌరవులు. పౌండవులై దుగురు పాండవులు. కౌరవ పాండ 
వులమధ్య జరిగినది భారతయుద్దము. 


భీమ్మనకు వివాహమాడుట యున్నచో రాజ్యమున కాయనయే వారసుడు. 
సత్యవతిసంతానమునకు రాజ్యము రావలయుట ne భీష్ముడు వివావా 
మాడుట లేకుండచేయబడినది. ఆ విధముగా కౌరవపాండవులకు ఫీష్ముడు 
తాతగారు, (శ్రీ మహాభారతమున భీమ్మనిచరిత్ర యిట్టిది. భీమ్మడుగా పుట్టక 
మునుపుకూడ భీషమ్మనకు చరిత్ర యున్నది. అప్పు డాయన ఎనిమిదిమంది వసువు 
లలో ఎనిమిదవవాడు. అతని పేరు (వభానుడు. ఈ ఎనిమిదిమందియు తమ 
తమ భార్యలతో విహారముహపోయి వనిష్టుని హోమధేనువును దొంగచాటుగా 
పట్టుకొనిపోయిరి. ఆవిషయమున |పధానుడుగా వనిచేసినడి [పభానుడు. తన 
భార్య (వేరణమువల్ల ఆయన అట్టు చేసెను. అందునిమి_త్రమై వచ్చిన వసిక్టుని 
శాపమువల్లనే _ప్రభాసుడు భీష్ముడై పుట్టి మ ర్యలోకమున పెద్దకాల ముండి అన 
పత్యుడై , భారతయుద్ధమును ప్రారంభము చేసి వదిదినములు నిర్వహించి అంవ 
శయనమున పండి తనయిష్టము వచ్చినప్పుడు చనిపోయినాడు. 


భీష్ముడు తల్లివద్దనే వెరిగినాడు. వానికి విద్యాబుద్దులు నామెయే 
తీర్చిదిద్దినది. భీష్మనకు గురువు వసిష్టుడు. పూర్వజన్మకథ అది వేరు. భీమ్మడు 
“వేద వేదాంగములు చదివినాడు. నకలశాస్త్రములు చదివినాడు. శ్ముకబ్బహస్ప 
తుల కేమాతము తీసిపోనట్టుగా చదివినాడు. అస్ర్రవిద్యను పరశురాముని 
యంతటివా డై నాడు. ఆత్మజ్ఞానరూప మెన _ద్రహ్మవిద్యయందు సనత్తుమారాదుల 
యట్టివాడుగా నయ్యెను. ఈ విధముగా భీష్ముడు సర్వజ్ఞుడు. 


భీష్మడు గొప్ప వితృభకుడు. తం డియభిష్టము నెరిగి, దాశరాజు 
కడకు పోయి వానికోరిక తీర్చుటకు రాజ్యపరితా కగమును, ఆజ నృబహ్మచర్య 
[వతపర్మిగహమును చేసి సత్యవతిని తెచ్చి తనతం| డికి వివాహము చేసెను. ఇంత 
వనిచేసినందుకని దేవతలు వానిని భీష్ముడు అని పొగడిరి. అంతకుముం 
దాతసిపేరు గాంగేయుడు. అ తరువాతనుండియే ఖీష్ముడు. భీష్ముడు చెసిన 
(పతిజ్ఞ దేవతల కంతగా భయావహ మైనది. రాజ్యమును త్యజించుటచేత లోభ 
మున్ను బహ్మచర్య[వతము నంగీకరించుట చేత “కామమును ఏకకాలమున 


XLII 


జయించినవానిని చూచి దేవత లంతగా భయవడుదురు. ఫీమ్మనిచెసిన త్యాగము 
దేవతల కెంత భీతావహ మెనదో, శంతనున కంతకుమించి సంతోషావహ మైనది, 
అందుకనే కుమారునకు స్వచ్చంద మరణముగా ఘర మిచ్చినాడు. 


Es 


విచిత్రవీ సున కాశీరాజుకూతులను న్వయంవరమున జయించు 
కొని వచ్చి వివాహము చెసి పుడు.  విచిత్రవిర్యుని మరణానంత 
రము సత్యవతి భీష్మ లవంత పెట్టినది. కాని ఖీష్ముడు 
లొంగలేదు. 


29 

| 

hp 
కలో 
న్‌ 

ద్ర 

౭9 

ట్ర్‌ 


పాండురాజు మరణానంతరము అడవులనుండి తిరిగి వచ్చిన పాండు 
కుమారులను ధృతరాష్ట్ర డాదరించుటకు (పోద్బలముగా నుండి కురుపాండవు 
లకు [దోణాచార్యులవద్ద విద్య చెప్పించినది భీష్ముడు. ఆయన ఎవుడును ధర్మ 
పక్షము నవలంవించి మాటాడును. పాండవులు ధర్మాత్ములు. పాండవులు 
[దౌపదిని వివాహమాడినతరువాత దురాలోచనలు చేయుచున్న తం|డికొడుకులకు 
ధృతరాష్ట్ర దుర్యోధనుల కుచితమును భీష్మ డుపదేశించినాడు. వారు విన 
లేదు. ధర్మరాజు రాజసూయయజ్ఞము నొనరిలబెను, యజ్ఞపురుషునిగా 
శ్రీకృష్ణుని వూజింపు మని భీమ్మడు ధర్మరాజుకు బోధించెను. శిశుపాలు డా 
మాటను కాదని ఎదురుతిరిగియే శ్రీక కృష్ణునిచెత హతుడై నది.--ఇంతవరకు 
ఇది ఆది సభాపర్వములలో నున్న ఖ్‌షు ష్మనిచార్మితక రభాచ్మితము. ఆరణ్య 
సర్వము భిష్మునికథను చెప్పదు. విరాటోద్యోగములలో తిరిగి భీమ్మ డున్నాడు. 
ఉ_తరగోగహణనందర్భమున పాండవుల అజ్ఞితవా సనమయకాల విషయమును 
నిరూవించి ఉన్నరూ పేర్పరచినది భీష్మడు, ఉద్యోగ పర్యమున సంజయుడు 
రాయబారము పోయి వచ్చినతరువాత కర్ణుని దుర్నయములను ధృతరాష్ట్రుని 
దృష్టికి భీష్ముడు తెచ్చి వానిని మందలింపవలనినదిగా కోరినాడు. ధృతరాష్ట్ర 
డొకరిమాట వినడు గనుక భీమ్మనిమాటయు వినలేదు. కృష్ణరాయబారమున 
దుర్యోధనునకుగూడ భీష్ముడు హిత మువదెశించినాడు. కాని అతడును వినలేదు. 
తనమాటను వారు విన లేదని వారివక్షమును భీష్ముడు వదలి పాండవులను చేర 
లేదు. కౌరపసైన్యమును యుద్ధమునకు నడివించిన సేనానాయకుడు భీష్ముడు 
ఎవరిబల మెంతయో ఆయనకు తెలియును. అయన వెద్దరిక మాయన కుంచియే 
దుర్యోధనుడును (పవర్తించినాడు. తనను అర్ధర థు డని నిర్ణయించినందుకు 
నిరసనగా కర్ణుడు ఖమ్మడు మరణించినదాక తాను యుద్ధమునకు రాననినాడు! 


XLII 


కర్ణుడు రాకపోవుటకై నను దుర్యోధను డంగీకరించి భీమ్మనే తన నర్వచేనా 
ధ్యక్షుడుగా ఎన్నుకొనినాడు దుర్యోధనుని కోరికమేరకు భీష్ముడు పదిరోజుల 
పాటు మహాభారతయుద్ధమును నడివించినాడు 


మహాభారతయుద్ధ మైపోయినతరువాత కోకమోహ్నగస్తు డైన ధర్మరా 
జును [ప్రశాంత చిత్తు డగునట్టు పబోధించినది భీష్తడు. ధర్మరాజు నర్వనంళ 
గో రా శాస్ర 


యములను విచ్చేదము చేసి జ్ఞాననుస్థిరతను భీష్ముడు కల్పించినాడు. గంగాదేవి 
చిన్నపుడు సనత్కుమారాదులయంతటివాడుగా (బహ్మవిద్యానంస్కారము 
కలిగించినదిగ దాః ఫీష్మని ఆత్మ విజ్ఞానమే శాంతి ఆనుశాననిక పర్వముల 
యందు పరచు కొనియున్న ది. నీష్మడు ధర్మరాజు రాజ్యతంత్రమునందు 
చక్తగా పవృత్తుడగుటకు కావలసిన ధర్తోవదెశము శాంత్యానుశాసనిక పర్వముల 
యందు చేసెను. అర్జునునకు (శ్రీకృష్ణుడు భగవద్గిత నువదేశించుటవంటిదే 


ధర్మరాజునకు భీమ్మని ధర్మోవడేశము. 


% 


ఉత్తరాయణము వచినవెంటనే భీష్ముడు శ్రీకృష్ణుని అనుజ్ఞతీసికొని 
శరీరత్యాగము చేసి E ణో త్ర_మణము చేసకొానిపోయి వనువులలో కలిసినాడు. 


ఇంతటి పూర్ణపురుషుడు భీష్ముడు చిట్టచివరకు శ్రీకృష్ణునితో ఒక 
మాట అనినాడు. ఆయన (పవృ త్తినిబట్టి ఆమాట ఆయన నోటివెంట వచ్చు నని 
ఎవరును ఊహించలెదు. కాని హఠాత్తుగా వెలికి వచ్చినది. 


“బలము నీవ నాకు భకుండ సయెడ 
ఆలు బిడ్డ లేనియట్టివాడ 
కావు నన్ను నధిక కారుణ్యమున నిమ్మ 


నుజ కమలదళమనో జనయనః” (ఆనుశా, 5-468) 
ణో షో 


ఆలుబిడ్డలు లేని యట్టివాడను స్వామీ అనుచున్నాడు. అందు కా జీవు డెంత వేదన 
పడినాడో? ఆ మూగవేదవ ఆయన జీవితకాలములో ఎప్పుడునుగాని పొర 
పాటునై నను వెలికి రాలెదు. అంతజా[గ త్తగా [బతుకు వెళ్ళదిసికొన్న భీష్ముడు 
చివరిక్షణములో భగవంతునిముందు తనచి త్రమున అట్టడుగుపొర[కింద పడి 
యున్న అనుభ వైక వేద్య మైన జీవనంసా-రలక్షణమును తీని పెట్టినాడు, 


XLIV 


భార్యావిల్లలు లేని జీవితముయొక్క_ దుర్శరత్వమును భీమ్మడు ఉచ్చ్వనించు 
చున్నాడు. జీవితము పరివూర్ణ మగుటకు ఆలుబిడ్డలు కావలయునా? కావలయును 
కావలయును. భీమ్మనికంచె ఆత్మజ్ఞాని యెవ్వడు? 


ఒకవిధముగా శ్రీకృష్ణుని తరువాత మహాభారతములో భీష్మునే 
చెప్పవలయును, శ్రీకృష్ణుడు భగవంతుడు. భీమ్మడు భక్తుడు. శ్రీకృష్ణుని 
భగవత్తత్యమును లెస్సగా ఎరిగిన భక్తుడు. లోకహితార్థము (బతికిన మనిషి 
ఆయన. దుర్యోధనునివక్షము వవాొంచి పాండవులతో యుద్ధము చేయుటలో 
ఆయన తనవఏలిక ఆజ్ఞ ప్రిని ధర్మజునికంటె మిన్నగా భావించెను. భావించలేదు. 
ఆజ్ఞ వ్రని మన్నించి [పవ ర్రించుటనే ఎన్నుకొనను. ధర్మపక్ష మెట్టును జయించు 
నన్న విశ్వాస మతని నట్టుగా [పవ ర్రింపజేసియుండును. శాంత్యానుశాసనిక 
పర్వములలో ధర్మరాజు కాయన చేసిన [ప్రబోధము అదియొక విజ్ఞాన 
సర్వస్వము. వ్య క్తి నడవడికలు - సాంఘిక నై తికవిలువలు . రాజకీయ ఆర్థిక 
సూత్రములు . మత తా త్యికశాస్త్రములు- ఈ మొదలైన విజ్ఞానమునంత టిని 
ఆయన ఆ రెండుపర్య ములలో ధర్మరాజునకు బోధించునెవమున సంపూర్ణ 
ముగా |పకటించెను. భీష్ముడు లోభకామములను త్యజించినవాడు. పరశు 
రామున కీడైన పరాకమముకలవాడు. (పతిజ్ఞలను నిలబెట్టుకొనగలిగిన స్థిత 
(పజ్జుడు. ఆయన ఎంతటి యుద్ధ విరుడో అంతటి రాజకీయవే త్త. ఎంతటి రాజ 
కీయవే తయో అంతటి మహర్షి. ఎంతటి మహర్షియో అంతటి మనీషి. ఆయన 
శాంతకూరుడు. 


ఇది భీష్మపర్వమునకు ఉపోద్దాతము. దిని కిట్లు అవకాశమును 
కల్పించి యిచ్చిన ఆంధ్యపదేశ సాహిత్యఅకాడమీవారికి కృతజ్జుడను. 
ఖ్‌ 


పవానుమకొండ, 


TT. కేతవరపు వేంకట రామకోటి శా స్త్రీ 


(శృమదా ంధ మహాభారతము 


నో 
భీష ష్మప పర్వము = | వథమాళ్వానము 


(క్రీ సంపారివదాంబుజ 

నాసా గనివాసరసిక నాదామృత ధా 

'రాసారరూప వేద 

వ్యాసవ్యంజితవివోర హరిహరనాఖా. కే 


ధృతరాస్తునికడకు వేదవ్యాసుండు వచ్చుట 
'8/ కు 
నం, 6.2.1 


కో, దేవా! జనమేజయవసు 
ధావల్ల భుం డధిక వినయతత్చరు( డె సం 
భావించి కుతూవాలమున( 
చా వై శంపాయనునకు( దగ నిట్రనియెన్‌ , లి 


క, _ ఒండొరుల గెలుచు తలపున 
బాండవులును గెొరవులును జావోగర్యో 
ద్దండత నెట్లు దొడంగిరి 
భండన మెప్పాటం జెల్లి. బరమమునీం|చా, ఫి 


క. అనుటయు వై శంపాయను. 
డను మోదరసార్జ్రవృాదయు. డె యటఫయున్‌ 
(6 రా ౧ 
జన మేజయుమశమున నం 
జనితం బగు కౌతుకంబు సఫలత బొందన్‌. 4 


వ, పుణ్య తే[తోత్తమం బయిన యాకురుజే[తంబున నారెండు దెజంగుల 
'వారికటకంబులును విడిసి కయ్యంబునకు గాలు [దవ్వున ట్టి సమయంబున 


చం 


వం 


క్ర 


(శ్రీమదాంధ్ర మహాభారతము 


ధృతరాషు”ండు గెడుకుల దుర్వినయంబునకు నీర్వేదన ౦బు నొంది 
; 


- నంజయద్వితీయుం డై చింతించుచున్న యెడకుం |దికాలవేది యగు 


వేదవ్యానుండు విజయ చేసి యమ్మ హీపతి సేయు నర్భనంబులం 
కొని యతని కిట్టనియె. వ్‌ 


కాలం బగుటయు నృపులకు 
నాలము సమకూగా దీని కడలకు మదినీ 
వాలోకింపంగ వలసిన 
2 చ: B 
చే లోనికి దివ్యదృష్టి నిచ్చెద6 బుత్తా9, 


అను(డు నతండు ఘోరముగ నన్నలు( దమ్ములు జోరు |కూరతం 
గను(గొన( జాల నేను వినగా వలతుం దదను[గవాంబు ఇ 

సినం గడు లెన్స యన్న ముని చిత్తమునం గరుణించి సంజయుం 
బనిచె మవోరణంబు పరిపాటిమెయిన్‌ నకలంబు( జెప్ప(గన్‌. 7 


ఇట్లు ధృత రాష్ట్రనకుం గయ్యాంబు తెజంగు వినిపింప నియోగించి యా 
నూతనందనునకు నారెండు దెజంగులవారి దివారా[త పవ_ర్తనంబులు 
గనునట్టును రవాస్య|పకారభాషణంబులు వినునట్లును మనోవృ_త్తంబు 
లేజుంగునట్లునుంగా వరం బిచ్చి యతిశీ ఘగమనంబు నొసంగి భారత 
సమరధరణిం దిరిగినను కసా? న్త్రృంబు లెవ్వియుం చాశకుండునట్టి 
(పభావంబుః (బనాదించి దివ్యుల యాలాపంబులు రూపంబులుం దలం 
పులుం చేటపడునట్టి మహానీయబోధంబును గలుగ నను[గ హించి 
యావై చితవీర్యు నాలోకించి యిది ప్తాప్తకాలం బై వచ్చిన భూ 
[పజావయంబు దీనికి వగవం బని లేదు ధర్యోజయ తనుచు నిశ్చింతం 
బున నుండు మేనును గురుపాండవుల కీర్తి. [బకటింపగలవాండ నని 
యతని నాశ్వాసించి సాత్యవకేయుండు వెండియు. 8 


మొగుళులు లేకయు నుజుములు 

గగనతోభంబు నేనె. గరిహయతతి( ఐ 

లుగ న|ళు లురుల. జొచ్చెను 

య 

మృగములు పశులను ఇనులు మృగముల సశన్‌; 9 


భీష్మ పర్వము త [ప్రథమాశ్వాసము 8 


నలువురు నేవురుబిడ్డలు 

గలిగాద రొక్క్కాక్కవనితగ ర్భంబున వా 

రలు పుట్టినపుడ యాడుచు( 

గలకల నవ్వుచు. జెలంగ6 గనియెద మెందున్‌. 10 


. అర్క నుదయా నమయములయందు( గ్బష్ష 
౨ ణ్‌ 


కాంతి ఘోరకబంధంబు గప్ప జ్‌ెచ్చె 
నిందులాం ఛన స్థితి తల[కిందు గాగ 
దోంచుచున్నది (పజ యెల్ల [దుంగ కున్నా. 11 


విశషించియుం గొరవనిశేతనంబుల గేతన౦బులం బొగ లెగయుటయు 
నాయుధంబులు మండుటయు నివి మొదలుగా ననేకదుర్నిమి తంబులు 
పుట్టుచున్నయవి కులక్షయంబును నానానరేం[దనాళ ౦బును నగు నుపేే 
&ీంపం దగదు దుష్పథవర్హు లగు దుర్యోధనాదికుమారుల వారించి 
నీతమ్మునిపా అతనికొడుకుల కొసంగి శాంతిసేయుట మేలు మము 
బోంట్ల మనంబులకుం (బియంబుగాని యీ రాజ్యంబు నీశేటి కనిన విని 
యమ్మను జేందుం డమ్మునీం[దున కిట్టని యె, 12 


హిత మును ధర్భ్మముం దలంచి యిమ్మెయి. జెప్పితి రిట్లు మున్ను నా 
నుతుల నయంబుమె దజీమి చూచితి వారల. బంపుసేయ నేం 
జతురుడ( గాను [బాభవము సాలదు నాచెస( దప్పు లేమి మీ . 
మతి దలపోసి యీపలుకు మానుండు పాకము ద ప్పెం గార్యముల్‌ .18 


అనిన విని పరాశరనూనుం డది యట్టుండని మ్మింక నేమేనియుం 
జెప్పవలయునది గలదే యని పలికిన నాంబికేయుండు గయ్యంబున 
"గెలుపు 'దెలుపు నిమి తంబు లడిగిన నమ్మునివ రణ్యుండు వహ్నులు 
హోవమశకాలంబునం బుణ్యగంధంబులతో. [బదవీ.ళార్చు అగుటయు 
భేర్మీపముఖంబులు గంధథీరఘోషంబు లగుటయు వాయువు లనుకూల 
మృదు మనోవార [పచారంబు లగుటయు నివి మొదలుగా. గొన్ని 
శుభనూచకంబులు నిర్రేశించి కొంచెంబు పెద్ద యన లేదు సమరంబున 
జయంబు చై_వాధీనంబు గావునం బెద్దలు చెనకువ లొవ్చ వని 


am 


(శ్రీమదాం[ధ మహాభారతము 


చెప్పుదు శేను బోయివచ్చెద నని చెప్పి నముచిత[పకారంబున . నంత 

ce 
ర్ఞానంబు సేసె దదనంతరంబ యక్కౌరవేం[దుండు గొండాక నవు 
చింతించి నిట్టూర్చు నిగుడించి *ంజయున కిటనియె, 14 


భూమికి, గాయ. (బాణములపోక దలంవక కా దఘోర నం 
[గామము సేయుచుండుదురు రాజులు దొ ల్లియు నెంత రీపొకో 
భూమి మునీం[దనంగతి నుబుద్ధము నీకు జగంబు నాకు నీ 

భూమి శతెజంగు సెస్పము |ప్రబోధనిరూఢముగా నమ_న్టమున్‌ . 15 


అనిన వినీ నంజయుం డతని కిట్లను నాయెణీంగినంతయు నెణీంగిం 
చెద భూత త్త్వ[వకారం బవధరింపుము. 16 


సంజయుడు ధృతరాష్ట్రునకు భూపరిమాణంబు సెప్పుట 
సం. 6-5-9 


అధిప నానా పకారచ రాచరంబు 

లింద వేశ్వేజ జనియించు నింద ెరుంగు. 

విదప నింద యడంగు నీపష్ఫథ్వి చాన 

సకలమునకు. బరాయణస్థాన మరయ, 17 


అదియునుంగాక విను మాకాశంబునకు గుణంబు శద్దంబు వాయువు 
నకు ళబ్దస్పర్శంబులును దేజంబునకు శ బ్రన్బర్శరూపంబులును నప్పులకు 
శబ్రస్సర్శరూపరసంబులును గుణంబులు పృథివికి శ జస్సర్శ్భరూవరన 
గ ౦ధాత్మకం జైన గుణనముదయం బంతయుం గలదు గావున 
నిమ్మవోభూతంబు లేనింటిలోనం బృథివి యెక్కుడు దీనియున్న 
విధంబు వివరించెద నాక ర్హింపుము. 18 


ధా| తీ మేరువు దకిణంబున నువ 
ర్భన మను నభిధాన మున. [బభూత 
విసారమె రెండువేలు నేనూటు యో 
జనముల పొడువు నై సరసమధుర 


౭ 


భీష్మ్యవర్యము - [వథమాశ్వాసము ర్‌ 


విపులశాళశ్వతఫలవితతిఫ మేత మె 
యక్క జంబూతరు వొప్పియుండు 
చానిపండులు మహీస్థలి మవోరవముగ 
ననిశంబు. బడి రాలి యవియుచుండు 


వానిరనము పొంగి వాహినీమూర్తి న 

న్నగ మునకు. (బదజీణ "బు గాంగ 

నొరసికొనుచు. దిరిగి యు త రకురుభూము 

లందు( జొచ్చి పాలు నంబునిధికి. 19 


జంబూనది యనం జరగిన యాతరంగిణినీరు సోంకినచో శ్వైలను నువర్లం 
బగుటం “జేసి కనకంబునకు జాంబూనదం బను నామంబునుం గలి 
దదీయ జలపాొనంబు సేసిన మానవులకు ముదిమియుం 'దెవులును 
దప్పియు లేవని చెప్పుదు ర యేటి బడమటం ెరింగి పఅపు గలిగి 
శరనిధిచందంబున జంబూనండంబు గాలుకొనుచుండు నింతటికిం 
గారణం బయిన యాజంబూవృవంబు పేర నీద్వీపంబు జంబూద్వీపం 
బును సుదర్శన ద్వీపంబు నన నెగడి లవణసము[దము[దితం బయి పొలుచు 
నద్దివియందు. 20 


నిడుపునం దూర్చును బడమర టై. రెండు 
గడలు నంభోనిధి గదిసియుండు 
రత్నమయంబులు రమణీయములు సాధ్య 
సిద్దచారణగణ సేవితములు 
నై. హిమాచలమును నావల హేమకూ 
టంబును నట నిషధంబు నొప్పు 
లలితంబు లై ననీల శ్వేతశ్ళంగవం 
తంబులు [గమముశ. దనరి పొలుచు 


నివుల మూంటి కవల నవుల యమ్మూంటికి 

నివల( దేజరిల్లు దివిజన గము 

గమలకర్షి కాను కారి య కాంచన 

మణిమయత్వమహిమమహిత మగుచు. లీ] 


శ్రీమదోం[ధ మహాభూరతము 


అతిద్భఢం బగు పాతు పదాటువేల 

ఇయోజనము లం|డు దానికి రాజముఖ్య 

విందు మెనుబదినాలుగు వేలయోజ 

నంబు లని పామధా | తీధరంబుపొడువు. 22 


ఇవ్విధంబున భూమధ్య.బున నున్న యమ్మేరుమహీధరంబున "దేవత 
లును చెనమునులును గంధర్వకింపురుషాది దేవయోనులును దేవేం[ద 
(ప్రముఖ దిక్చతులును బర మేష్టియుం దత్త|త్పచేశళంబుల( బుణ్యవ ర్త 


నంబులం బరమసుఖంబు లనుభవింతు రు త్తరతటంబునం గ ర్దికార 


వనంబున గౌరీనమేతుడై_ సిద్దగణంబులు పరి వేస్టింప విశ్వేశ్వరుండు 
వివారించుచుండు. 28 


తొమ్మిదిఖ ండము ల్‌ వ్‌ 


. రమ్ము లనం జాల నొప్పెసంగు జంబూద్వీ 


పమ్మున జనపదములు విను 
మమ్మహితాంళములు చెలియ ననువర్శి ంతున్‌. 24 


ఉతృరసము[దంబు శృంగవంతంబు మధ్యమం _బెరావతవర్ష౦ బన 
నొప్పు శ్వేత పర్యత క్భంగవంత -బుల నడుము మైరణ్మయవర్షం బనం 
బొలుచు నీల్వకైలోత్తర దథిణ దేళశంబులు |గమంబున రమణకవర్ష ౦ 
బును నీలావృతవర్ష ౦బును ననం జెలు వమరు మేరువునకుం (బాచ్య 
(పతీచ్యంబు లగు భాగంబులు వరునన భ్యదాశ్వవర్ష౦బును గేతుమాల 
వర్షంబును ననం బొగడొందు హేమకూటోత్త రభూమి వారివర్షం బన 
"నెగడు హిమవంత౦బు నక్కడయు నిక్కడయు నోలిన కింపురుషవర్త ౦ 
బును ఖారతవర్షంబును ననం బెంపామ ని ట్టున్న దీనియందు, 26 


భారతవర్ష ము దొడ6గి మ 

హీరమణ యుదిచ్యము లను నెక్కుడు బలస 

త్వారోగ్యాయున్సుఖ పు 

ఇ్యారంభ గుణంబు లంత కంతకు నరయన్‌ , 26 


నీష్మవర్వము _ (ప్రథమాశ్వాసము / 
అనిన విని వై_చిత్రవీర్యుండు సమన్తద్విపంబులు సకలజలనిధులు నున్న 
పరిపొటియుం |బమాణంబులుం (బకాళంబుగ నెజీంగింపు మనుటయు 
సూతనూనుండు జంబూద్వీపవిష్కంభంబు కొలది యెనుబదివేలు నాలు 
నూలఖుయోజనంబులు దీని రెం డంతలు దొడంగి లవణేకునురా 
ఘృతదధితీరళుద్దజలమయంబు లయిన మవోర్ష్మవంబుల విష్కంథంబులు 
[గమంబున నొకటి కొకటి శెట్టియై యుండు. బ్లి వద్వీప శాల్మలదీప 
| కౌంచద్వీప కుళద్వీప శాం ద్వీప పుష్కరద్విపంబుల విష్కంభంబులును 
జంబూద్వీప విమ్మంభద్విగుణ్య పమాణంబు మొదలుగా నోలి నొకటి 
కొకటి యినుమడిమయై యుండు నయ్యాజుదీవులును జంబూద్విపంబు 
కంచు నెల్టదానను బొగడ్తపడి యనేకపర్వతంబులను నానానదులను 
బహుజనపదంబులను నొప్పి వరున నొండొంటికి గుణవిశేషంబుల 
నధికంబు లై యండు నింతకుం గర్తయు భర్తయు హార్తయు నె 
దుగ్గాంభుధియు త్తరంబునం గనకమయం బై యష్టచక్రంబును 
దిభూతభూతయు క్షంబును మనోజవంబును నగు మవానీయశకటంబున 
వినోదపరాయణుం డైన నారాయణుండు వికుంఠనిధానుం డగుచు 
వై కుంఠాభి ధాన ంబున విఖ్యాతుం ci విహరించుచుండు నని చెప్పుటయు 
నత౦ండు, ల్లో 


భారతవర్ష మునకుంగాం 
గారవులును బాండవులును గాంకం గడు! బె 
ల్లె రాసి 'యొండొరులతో 


బోరం 'ెగి రిటి లుబబుదులు గలే. 28 
ట  ధొద 


అనీన విని యశక్మునుజపతికి సంజయుం డి ట్రనియె, వం 


అధిప పాండునుతుల కరయంగ నతికాంత 

లేదు లుచ్దబుద్ది నీదు నుతుండు 

శ కునిక అపు విని యసన్మార్షవృ త్తికిం 

జొచ్చి యిట్టియెడరు దెచ్చికొనియె, 80 


(శ్రీమదార్యధ మహాభారతము 


సంజయుడు ధృత రాష్ట్రనకు భార తవర్షంబునం గల విశేషంబులు సెప్పుట 


గోల తజ! 0=1 


తమతమ దేశంబుల కై 

మిము గొని పొండవుల గెలుచు మెయికోలున భూ 

రమణులు గొందణజు వచ్చిరి 

నమ్మ గస ఖ్యమునం గూడు చందమున దగన్‌ . 81 


వారి నన చేల తొల్లియు వనుధకై య 

'నేకన్ఫపతులు పోరాడి రిట్లు నేల 

[వాలి కాదె భగీరథ రఘు యయాతి 

నహుషముఖ్యులు విళుతోన్నతులు గనిరి. లీని 


భారతవర్ష ౦బున నుదారవిభూకివిలాసంబున  కాసపడి యీనునం 
జెనంగ కుండుదురె దీని విసారంబు విను వివరించెద. లిలి 


మలయ మనంగ శం క్రిమంతంబు నా వింధ్య 

మన6గ6ం బారియా[త మన మహాం|ద 

మనంగ బుకవంత మన నవ్యా మన నిందు. 

గులనగంబు లేడు వొలుచు నధిప. 84 


వీనియందు వివిధమణిగణ.బులు సమకూర్చవచ్చు ననిన ఖనివిశేషం 
బులు సెప్పనేల మజీయు నుపమహీధరంబు లనేకంబులు గలిగియుండు 
వానియందు, 8b 


ఇనుమును రాగియు. దిగరం 

బును వెండియు( బసి(డియుం [బభూతము లై EE 

ర్చిన సిరిం జేయగ నొ ప్పెడు 

ఖను లెడనెడ( బిక్కు గలవు కౌరవనాఖథా, 86 


వెండియు ధనార్జనంబులు 

గొండలవలనన ఘటించికొన నగు నేర్చున్‌ 

దండితనంబును జాడియు 

నొండొంటికి మిగుల గలిగి యున్న ట్లయినన్‌. 87 


భీష్మ పర్వము - (ప్రథమాశ్వాసము 9 
గంగయు: దుంగభ|దయు వే తవకియు వేదవతియు గృవ్ల వేణియుం 
'బెన్నయు యమునయు. దమసయు శిఠావతియు గావేరియు గోదా 
వరియు నర్భుదయు చాహుదయును సరయువును శత దువును వీత 
స్త్రయు విపాళయు( చామపర్ణియు నను మవోనదులు మజియు ననేక 
సరిద్విశేషంబులునుం గలిగి వీనివలన నానాముఖంబులు ధనధా న్యాది 
సంపదాగమంబులు సొంపు మిగిలి యుండు, 88 


ఎడ నెక బటి వే యొ ప్పెడీ 

యడవు లనేకములు చానియం దర్థ్భము చే 

"రెడు వరవులు చెక్కులు సొ 

ప్పడి యుండు నయంబుతోడి బలిమి గలిగినన్‌. 89 


పాంచాల పాండ్య బర్భర వత్స మళ్ళ మగధ మళయాళ కళింగ 
కుళింగ కుకురు కోంకణ శుంకణ (తిగర్త సాముద సాళ్వ శూరసేన 
సుదేష సుహ్మ కురు కరూశ కాళ కోనల యవన యుగ ౦ధ 'రాం|ధ 
సింధు చేది చోళ పుళింద పుం|డక పాండ్యాఖీర సౌవీర సౌరాష్ట్ర) మవో 
రాష్ట్ర) విదేవా విదర్భ [దవిళ దశార్ల కర్ణాట గౌళాంగ వంగ మరాట 
లాట బాహ్లిక బహుచాన కిరాత కెకయాళ్ళంత కాశ్మీర గాంధార 
కాంభోజ కేరళ మాళవ నేపాళ ఘూర్ణర కుంత లావంతికానూపాది 
జనపదంబులు సమ _స్పవస్తు నంపత్సంపాదనంబు లయిన గుణవిశేవంబుల 
వెలసి పురుపార్గ ం౦బు లగు ధర్మార్థ కా మంబులకుం గారణంబు © 
కమనీయంబు లగుచుండు. 40 


వినికి గలిగి రతీంచుచు 

ననువున దయతోడిపాడి నాయతు లెల్లం 

గొనుచు దగ నేలి పొగ డొం 

దిన రాజున కుర్వి గామభేనువు గాదే. 41 


వెరవు లావు గలుగు నరనాథు లింతచదే 

శంబు గలదు తమకు. జాలు ననరు 

దండి బిడ్డ యన్నదమ్ముడు నా కెత్తీ 

పోయి పోటులాడి పుడమిం గొండడు. .. 49 


10 


cm 


(శ్రీమదాంధ్ర మహాభారతము 


కావున గౌరవపాండవు 

లీవసుధకు నై వెన గు ఇగ దైవం 

'బేవంక (వాలెవా రిక 

పోవుం గా కిది నరేం|ద పొులకు మింకన్‌. 48 


అనిన విని యాంబికేయుండు నసంజయుతో నీ వింక నంగరంబుం 
జూడం బొ మ్మని సముచిత ంబుగ వీడుకొలిపినం బోయి భారతరణ 
(పకారం బనుసంధించి యతండు కతిపయదినంబులకుం జనుదెంచి 
తగిన తెఅంగునం గాంచి, 44 


కొడుకులచెన నెవ్వగం జే 

డ్పడి వందురి యున్న యానృపాలునడుగులం 

బడి ఖీష్ముపాటు నెప్పుచు 

నడలి కరుణనాద మెకంగ నా|కందించెన్‌ . 45 


అయ్యేడ్చుతో ని ట్లని విలాపంబు నేయు. 46 


ఆత్మ యోధుల కెల్లి సాధార మగునట్టి 
తనకు న(స్త్రంబు లాధార మయ్యె 

బరశురామునకు మే ల్బరీయైన తనయందు! 
గలిగె భ-గంబు శిఖండిచేత 

జనపతి దను నచ్చి మును జూద మొనరించెం 
దాను గయ్యంపుజూదమున న్‌ా 

దనయార్చు కులు6ంగున6 ద౭(కువె రులు వొంగ 
నొజలుచు నేలకు నొజగ నేండు 

తీ వబాణజాలదీప్తులు పరగించి 

పాండుతనయ నెన్యబవుళ తనుము 

లీల బదిదినంబు లోలి వినోదించి 

యధిప భీష్మథాను. డన్తమించె. 47 


భీష్మ్కవర్వ్యము జ (ప్రథమాశ్వాసము 


పదివేవురు రాజులు దన 

శిదిరి పొలిసి రా శిఖండి యేమిటివాం డ్రై 
తుదింబోయి తన్ను నాజిం 

గదియుచు. బొలియించె నియతి. గడవగ వళ మే. 


చాపవక్తు)౦డు భల్లదంస్టాంవితాన 

ఘోరమూ ర్తి నారాచనఖుండు ఖడ్గ 
జిహ్వికాఖీపణుండు నరసింవామూ ర్తి 
గాక కేవలనరు(డె గంగానుతుండు. 


ధృతరాష్ట్రుడు భీష్మ మరణంబు ఏని విలపించుట, 


నం, @__14__1 


tl 


48 


49 


అని సంజయుండు పలవించుపలుకు౯కు6 జిత్తంబు జల్హని యొ ల్లంభోయి 
మూర్చిల్లి కొండొక సేపునకు శిశిరవిధానంబుల సేద చేటి ధృత 


రాష్రిండు గన్నీరు దొరంగ గద్గదకంఠుండై.. 
ల గి ౬. 


'దేవాసురవరు లొక్కటి 
యె వచ్చిన6 జిక్కువజుచు నావావమున నా 
దేవ వతుండు శిఖండి ళ 
రావలిపా లయ నేమి యన! గల దింకోన్‌, 


అం చితతాల కేతుకిరణాళి మెజుంగులు గాగ మౌర్యి (మో 
యించుట గర్భ చందముగ నేచి విరోధిదవానలంబు మా 
యించు శితాన్త్రవర్ష మున నిట్టది ఖీష్మమవో భ మెట్ట్రడం 


గించెనొకో శిఖండి యనుక। తిమవాయువు దాంకి చె వమా, 
dU GE 


పెరిగి పొండవాంబుధి వెల్తివిరిసినవుడు 
నిలువ నిమ్మగు దీవిగా నిన్ను( దలంచి 
యుండ నత్యంత తుచ్చశిఖండిపల్వ 
లా[కమంబున మునిగితే యకట తండి. 


60 


bl 


ర్‌బి 


ర్‌లి 


]9ీ 


em 


శ్రీమదాంధ్ర మహాభారతము ' 


వీరరసాంబు పూరమును వి[శుక బాహుమహో గనత్వముం 

జారుగ చాధ్యజాచలవిశాలము నంబకజాలవీ చికా 

సారము నై న భీష్ము డను సాగరముం గడవంగ నీందంగా 

శేరిమి యెట్లొకో కలుగ నేర్చి శిఖండికి నేమి నేయుమన్‌ . రీ 


అంబక్రై పూని వచ్చి బలాధికుండు 

జామదగ్న్యుండు సాధింప( జాలకున్న 

వాని భీష్మం ణబాండవుల కె పూనివచ్చి 

కడిమి సాధించి తెర శిఖండి పోర, ర్‌5్‌ 


ఆ శౌర్యం బా సత్త్వం 

బా శీలం బా పరఠా[కమాఖీలత్వం 

జా కుద్ద [వత మెందు న 

నాశము అని ఖీష్కుం జెద్ద నమ్మితిమి గదే, 56 


అని బను[పకారంబులం బలవించి యా నూతనందను చేసేశం 
గీలించి, ర్‌ 


అతడు నొచ్చివతలణి నడ్డ ంబు పొచ్చెన 
మని వచ్చువారు లై ౭ యచట 
నడిరి పోరాడక యన్ని యశకిెహిణు 
లొప్పరికించ నె యొకని గలన 
నతని నోర్వంగంజాల వని నిశ్చయించితి 
మంతకు నోపెనే యరిబలములు 
(దోణుండు( గృపుండును [దోణసుతుండును 
శల్ఫుండు( (గడించి చనిరె యపుడు 


పాండుసుతులు ళిఖండియు( జండళ క్తి 

'మెజయ నొక్కటం బై'బడ్డ 'వజఅచి తాత 

విడిచి నాపుత్తు)లందటు విజిగి యడవిం. 

గలిసిరొకొ యాతనికి-. బజడవలనసె నకట, ర్‌ర్రీ 


cin 


భీష్మ వర్యము - [ప్రథమాశ్వాసము 18 


దేవ[వతు:డు దెగినయస్పుడ తక్కి నయంతవట్టునుం చెగియెనకా( 
దలంచెద నని మణీయు ని ట్టనియె 9 


కు:గురు వృద్దు నిర్మలచిత్తు గాంగేయు. 

జంపీ రాజ్యము సేయ సమ్మతించి 
తొడరిన పొండుపు' తులకును దైవంబు. 

దోడయ్యె ధర్మంబు గిడువటి చి 
పరగి యథ ర్శ్మంబు Ean ట్లున్నది 

సి. 

వార లాతని( గూల్చి వసుధ గొనంగ 
నిశ్చయించుట గదు నిషురత్యము దాని 

© 

కంకును చాసంబు గాదె మనకు 
సంగరంబున నాతండు సచ్చు టోరి 
సంపదకు.(గా6 బెనంగినచంద మరయ 
గులము లందెల్ల నీ రాచకులము సాల 
బెట్లిదం బిక్కులంబున6 బుట్ల నగునె. . 60 

లు లు 


అని పలుమాట లాడివెండియు, 61 


మగడు లేని మగువమాడ్కి. గాకున్నె నా 

సన భీష్మ లేమింజేని నేడు 

కురుకుమారు లెంత గుందిరో యెక్యరే 

మెరొ యింక నెట్టు లగుదు రొక్కౌ, 62 


రాజులు మంతులు ననియెడు 

నాజూదరు లాత్మ నేమి యని తల(చిరొ యే 

యోజం బలికి రొకో తమ 

కాజికి నిట మీద నెవ్వ దాధారంబో.. 68 


అని పలికి సంజయుకరంబు విడిచి కయ్యం బెయ్యెడం బొడిచిరి పదిదినం 
బులు నుభయబలంబులవారును నెవ్విధంబున మోహరించి రవ్వ రవ్వ 
ఇప్పు డెప్ళు డేమి నేసి రిన్నాళుగా గాంగయు డెబ్బంగుల సంగరంబు 

3 ౧? = + 


శ్రీమదాం[ధ మవోభారతము 


సేసె దుది నె_తెింగునం "దగియె నంతయు వివరించి పరిపాటిం 
'దేటపడం జెప్పుము. 64 


నెట్రన యాపగాసుతుండు నేలకు (వాలె ననంగ విన్న నా 

కట్టిండి వీను లేమి వినుకాణియ కోర్వవు దుర్వీనీతికిం 

బుట్టినయిల్ల నై. వినక పోవంగ వచ్చునె యింక నాకు నే 

దిట్టండ నైతి నెల్లవియుం చెల్లముగా విననేర్తు సంజయా, 65 


అనిన విని నంజయుం డతని కిట్టనియె. 66 


అధిప నీవు 'సెప్పినట్టిద నీయవి 

నీతిజేసి ధర్మనిరతు లైన 

పాడునుతుల కన్నీ పాటులు వాటి ల్లె 

నింత చెచ్చికొంటి వంత సస 67 


కీ డెనరించిన వారికి? 

గీ డగు టరుదయ్య మేలు గీ జేమియు నీ 

వాడక విను నను. గయ్యము. 
జూడంగ6 బుచ్చుట వినంగ6 జూచియ కా చే. 68 


వేద చ్యానమ నీశ్వకు 

పాదంబులు దలంచి (మొక్కి భక్తిరనె కా 

స్వాదనసుకరానందో 

'త్పాదనదిక్యమతి నగుచు( దగ నెజింగి౦తున్‌. 69 


అనిన చాంవికేయుండు నట్టకాక యెణీంగింపు మనుటయు సంజ 
యుండు. 70 


సంజయు(డు గృతరాష్ట్రృనకు థభారతయుదంబు 'సెప్పంబూనుట 
టె ధి 
సం. 6-16_7 


(పాంకు( బయోచనీలతను భాసితు నుజ్వలదండ ధారుం లిం 
గాంశుజటాచ్చటాథర ణు నాగమపుంజపదార్థత _త్స్య్వని 


భీష్మపర్వము - [పథమాశ్వానము 15 


సృంశ యశకారుం గృప్పమృగచర్మ్శకృతా౦బరకృత్యు భారతీ 
వంళవివర్ధనుం |దిదశవందితు సాత్యవ కేయు( గొల్బెదన్‌. Ti 


అని పలికి పారాశర్యుం జీత ంబున నిలిపి నమస్కరించి ధృత రాష్ట్రుఏన 
నం! ఓ) 
కిట్టనియె. 72 


వినిన దియును నెయ్యెడ నే 

గనినదియును మునికృపం |బ్రకాశం బై. తో 

చిన యదియును విశదం౦ంబుగ 

వినిపించెద మొదలుకొని సవీసారముగన్‌ . 78 


ఆరా|తి నిన్ను వీడుకొని మనదండునకుం జని నీకొడుకునగరు నము 
చిత పకారంబువం [బవేశించునప్పు డతండు గాంగేయాది కౌరవు 
లునువగు రాజులును బరి వేష్టింపం బరిమితస్థానంబున నుండ 'నేనునుం 
బొడనూపి యతని యాదరణంబు వడసి కొలిచియుండితిం బదంపడి 
సమరవిషయ-బు లైన నంభావణంబుల సమయంబున న మ్మేదినీశ్వరుండు 
దుశ్శాసనుం గను:గొని యిట్రనియె- 74 


మనకు. బాండురాజకనయవర్గమునకు 

గయ్య మయ్యె బెద్ద కాల మేని 

నెదురుచూచుచుండ నొదవె నివ్విధ మిందు 

బూని చేయవలయు చాని వినుము. 75 


కన్నాకు మనకు భీష్మం 

డిన్నరవరుం గావవలయు నెమ్మెయి నైనం 

దన్నుం గాచిన నితండు జ 

గన్నుతముగ రణమునం బగణ నడగించున్‌. 76 


ఎల్ల వారి గాచు నిత డని యెప్పుడు 

దలంతు మితనిం గావవలయు కేమి 

యని తలంచెదేని విను మిందజకు నిది 

వినగవలయు నట్టిపని కుమార, 77 


16 


శ్రీమదాం[ధ మహాభారతము 


సత్య|వతుం డగు నిమ్మవోనుభావుండు. 78 


విను డన్యు లెవ్వరును నా 
మునుమునం బడి [బదుక రాలమున నేను కిఖం 

డిని నోర్య( జాల జుండీ 

యని మనయుద్యోగ వేళ యప్పుడ చెచ్పెన్‌, 79 


ఏమజి రక సాలని మృగేం!దుని నక్కయుం గోలుపుచ్చు సం 
[గామములోన. గన్గలిగి కావక తక్కిన నాళిఖండిచే 

నీమను బేం[ దుం గోల్పడమె యిట్టది గోల్పులి నిదవోవ ను 
ప్రామబలంబుమై గొాజతియ చాంి వధించినయట్టు లుండ బే. 80 


కావున నీయుద్భటరథి 

కావలి నివ్విభనిః గాచునట్లుగం బనుపం 

గావలయు మీర లందటు 

'నేవలం జూచిన శిఖండి కెదురుం డెపుడున్‌ , Bl 


అని నియమించి కొలువు విరిసి చని యుచితవిధంబున నుండె నంత. 
[బభావం బగుటయు నమ్మ హీపతి కడ వాళ్లం బనిచి బలుమానీసులను 
బలంబులను బవరంబునకు వెడల నియోగించిన శంఖదుందుఖి (ప్రముఖ 
మంగ ళతూర్య నిస్వనంబులను నయె్యసాధన (బులు సమక ట్ల సముచిత 
పరివారంబునకుం జెప్పెడు దొరల పలుకుల గంఫీరనాదంబులను 
గట్టుమట్టు కదల దిగిచినం జెలంగు కరితురంగంబుల బృంహిత హాషిత 
ఘోవంబులను బూన్సం దిగుచు రథంబులఅ 'నెమిస్వనంబులనుం 
బెలుచ నొండొరులం బిలుచు పదాతుల యెలుంగుల విపులధ్యనులనుం 
'బేర్చిన మనోరవంబున శివిరంబు చం| దోదయభఘూర్లమానమహార్లవం 
బును |గేణి సేయుచుండ సూర్యోదయం బై న _నైన్యంబులు నెలంగుచు 
వెడలునవ్పుడు, 82 


కనకభూవణజాలంబుకతన గజము 


' లెరవళులు వోవు కొండల నెనసి యొచ్పె 


వల్లన ంబుల చాషలవలన నబీ 
ఘనతరంగంబు లన. దురంగములు వొఖిచె. SE) 


రకా 


2] 


భీష్మ పర్వము = (పథమాశ్యాసము 17 


అరదములు సవరణలతో? 
బర వ యొకొక్క యూరిపరపున నరిగం 
బరుననిపలుకుల నాకృృతి 


పరుషత ననురాలివోల భటతతి మెజసెన్‌ , 84 
అటి యెడ, 85 
౬ 


పరిధానంబును చేరు నళ్వ్యములు. జాపంబుం బరిస్ఫీతవ 

(జరుచివ్య్యా ప్ప సువర్షతాళమయ చం చ క్కేతువున్‌ వర్శముం 

గర మొప్పం చెలుపారు వెళొడుగుతో గంగానుతుం డా సుధా 
కరుండుంచో లె వెలింగ దర్ప మెసంగం గౌరవ్యనె న్యాల్దీకిన్‌ . 86 


కాంచనమయవేదికాకన క్కేతనో 
జ(లవి|భమం బొప్ప6 గలళజుండు 
గనకగోవృషసాం।[ దశా తి కా ౧తధ్వజ 
విభవవిలాసంబు వెలయ. గృృపుండు 
మణిసింవాలాంగూ లమహిత కేతు పభా 
స్ఫురణంబు 'మిజయంగ గురునుతుండు 
రత్నశిలారళ్ళి రాజితకదళి కా 
మహిమ ళోఖిల్లం[; మ|దవిభు(డు 


వెడలి తమతమ చతురంగ వితతు లెల్ల 

నుచితగతి నూలొనంగ6 జేయుచు గడంగి 
సంగరోత్సవసంభృతోత్సాహు లగుచు 

నగుచు దగుమాట లాడుచు నడచి రెలమి. 87 


సమర [కీడాసన్నా 

హము లొవ్పగ6 దక్కు_(గలుగునట్టి దొరలు ద 

రము పల్ల వింప వెడలిరి 

తమతమ కేతువులు (గాల ధరణీ నాథా. 88 


వాశెవ్వ రంచేని వినుము, 89 


18 


కం 


శ్రీమదాం|ధ మహాభారతము 


కల్పితద్భఢ చతురంగా 

నల్పం బె గండు మిగిలి యాదవబల మా 

కలో జ్ఞ్వలత( గెలువ నవి 

కల్పుండు గృతవర్శ ననియె గాఢన్ఫూర్తి న 90 


రథములు దణచై చెలువగు 

పృథునై న్యముతోడ బంధుబ్బ దము దానుం 

[బథనోత్సుకవృత్సి మనో 

రథుండు జయ[దథుండు వొలిచెం (బస్ఫురితగతిన్‌ 91 
చలదుర్వీధర లీల (గాలుమద వత్సా మోద్భవస్తోమ మ 

గల మై యేచినసేన లొప్పంగ దిళల్‌ గంపింప విందానువిం 

దులు గాళింగ మహీవిభుండు భగదత్తుండున్‌ భవశళ్సేన యా 

ధులకుం గన్నులవండు వై. నడచి రుత్తుంగాంగసంరంభులై . 92 


కొడుకులు. దమ్ములు6 గుజ్రిపు 


దడములు! బెక్కైన బలవితానము. దగుమై 
నడపించుచు మెలపున సం 
గడములతో నరుగు శకుని గడునొప్పా అన్‌. 98 


తనతో. గాల్వురు సొల( గల్లు బలనంళతొనంబుతో. (బీతిం బు 

(తుని వీరోత్తము సోమదళత్తు వి" నద్దోర్చర్పదున్తాంతు జౌ 

తుని భూరి ళవసుం గనుంగొనుచు నిం|దుం (గణి సేయంగ సె 

చిన పెం పొప్పంగ తాహికుం డరిగె నిక్చింతంబున ౦ బోరికిన్‌ . 94 


కాంభోజరా జగు నుదకిణుం డతీణవిభవంబున వెడలె మటియుం 
7నలపతి యగు బృవాదృలుండును మాహివ్మతీపురనాథుం డగు నీలుం 
డును (దిగ _రేక్వరుం డగు సుశర్మయు ననుశేందు లగు నలంబన 
వాలాయుధులును సాల్వ సౌవీర ళూరసేనాఖీరయవన వనుధాధిపులును 
లోనుగా ననేక చేశారీళు లాత్మీయ చతురంగబలనమన్వితులును నిజ 
ధ్వజవిరాజమానులును నానాభరణో జ్వలాంగులును నయి సంగర 
"కొతుకంబు మొగంబులం డొంగలింస నరిగి రివ్యిధంబునం బది 


క, 


భీష్మపర్యము = [ప్రథమాశ్వాసము 19 


యకాహిణులు నడవం బదునొకండవ యకాహిణితోం గురుతోణీవల్ల 
భుండు విస్ఫురితభూవ ణభూషితం బె న గంధసింధురంబు నెక్కి వెలి 
గొడుగులు మెజయం దొడవులం దటచైె న వ జంబు యుద్దామంబు 
లగు దీధితిసోమంబులును జామరంబులుం గలయం బొలయ బవురత్న 
[పభావిభాసీతం బయిన భుజంగ కేతనంబు [గాలం గాలంకుల దుశ్శాసన 
దుర్శర్భ ణ వివింశతి విక ర్లాదు లగు సోదరులు వావహానవల్లనంబులు 
మెజసి మెజటు(గారు తమతమసిడంబు లుల్ల సిల్లం "జలువు మిగిలి చను 
చేరం జనియె నిట్లు కౌరవవై న్యంబు గూడికొని కోదండగ చాదండ 
కుంత కురికాముసలముద్గరతోమర పర శుఖిందిపాలశూల [పముఖ నిఖిల 
హేతి? వాతంబులను భర్మపరికర్మ నిర్మాణళోభిత వర్మ ంబులును వివిధ 
వర్గవిచిత తను[ఇాణంబులును మణిగణో జల జ్వాలాజటిల కేతనం 
బులం బరమాఖీలసుందరసమృర్దం బయ్యె న ట్లునన్న యప్పుడు, 95 


అమరుతొడవుల వ[జాంళు లంచపిండు 

కరణి హరినీలముల( బేర్చుకాంతి యళుల 

పగిది మాణిక్యరుచి పద్మభంగి మెణయ( 

గురుబలంబు గెండామర కొలని. బోలె. 96 


అట్టి యెడ భీమ్మండు భూవల్ల భుల నెల్లం గూడం బిలిపించి వారలతో 
నిట్లనియె. 97 


భీష్మండు నిజయోధుల కెల్ల" నుత్సాహంబుగా( దెగువ నెప్పుట 
Sobel 


ఆరయ వివృతస్వర్గ 


ద్వారము రాజులకు నాహవం బందు మహో 
చారులు దొల్తియు నరిగిరి 
మీ రీమార్గమున నడవ మెయికొను టొప్పున్‌ . 98 


ఇంటం -ెవులున జచ్చుట 
రంకును జాపంబు లొండు గలవె నృపులకున్‌ 


20 


(క్రీమదాం|[ధ మహాభారతము 


బండ కలను పొలికల నిది | 
కంట నిధానంబు కంట గాదే మనకున్‌. £9 


అనిన విని వార లందు నగ్గలికలు 
చనెణయుమాటల( దనతనఇణణంరాప మజయ 
బహువిధంబుల నతనికి బాస యిచ్చి 


యుచి నిజా నె న్యములలోని శేంగి రధివ. 103 


అయ్యవసరంబున గాంగేయుండు గాంధాేేయు బాలోకంచి మదీయ 
నంగర  నమయంబున. గర్జుండు పుత్చ 9మి త్తా్రమాత్యబంధుకహితం 
బుగా గయ్యంబునకు రాకుండం గలవా. డని జేటవడం బలికిన.101 


చలముకొని యొరుల నుడుపుట 

బలియుం డై తెంపు చేసి బవరమునకుం చా 

చెలియుటగా లే యని కురు 

కు లముఖ్యుండు వొంగి యతని. గొనియాడెం దగన్‌. 102 


ఇట్లు పిశాఃమవాంనె _తీకోలనకుం జిత ంబు వికనిల్ల ననుజసహితంబుగా 
నతనిం బరీప వెన్టిం చి యన్నరవతి నివిడచారువన్నావాంబుగా నుచిత 
వ్యూహం బమర్చు మని యకనికిం జెప్పిన నతండును బడమర మొగం 
బయి జానును [దోణుండును దాలధ్యజంబును వేదికా కేతనంబును 
[గాలుచుండ ముంద నిలిచి వలవటంఈ గృపాశళ్వశ్ఞామలును దావటం 
గృతవర్శుమ దేశ్వరులును వెనుక జాహ్లిక సోమదత్త భూరిశ్రవను 
లును నడుమం గురుకుమారస మేతంబుగా నమ్మహినాథుండును నతనీ 
యగ భాగంబున నర్జును6 జంప్లదుము చత్తు మీంతియ కాని యొండు 
'లే దని శవథంబులు పలికి సంశప్తకు లనం [బఖ్యాతు లయిన నుళర్భ్శ 
మొడలుగా( గల పదివవుగరురథికను ఖ్యులును గలయ నెడ నెడం దక్కిన 
యోధవీరులును నిలుచునట్టుగా నియమించి తగ నమ్యైనై న్యంబుల 
శకేనుంగులు శేనుంగుల కరదంబులు నరదంబులకుం దురంగంబుళలు (6 
దురంగంబులకు విండ్ల-వోరు విండ్ర వారికి న ద్రాయుధులు నడ్డం బగు 
"ఆజంగున నిలువ నియోగించి మాన షమవూ్య్యూవాంబు సమకట్టన, నెన్నం 


Ba 


సీష్మవర్వము వ [వథమాశ్వాసము 21 


డును నిట్ట దృఢవ్య్యూహంబు గనియును వినియు నెజటుంగ మని యెల్ల 
వారు నచ్చెరువుశం బొరయుచు. [బియంబందుచుండిరి బృందారక 
[పముఖ దేవయోనులును దివంబున నున్న పురాతనధరారమణులును 
భారతరణంబు గనుంగొను కుతూపహాలంబున వివిధవిమానారూఢ్నులె 
యేసెంచి రంశకుమున్న యక్కడ. 108 


పాండవయోధులు యుద్ధంబునకు వెడలుట 


ఏనికమదమున ౩యు జేంటుల మొత్త 
ములు వలిగొడుగులచెలువు "గెలువ 
దురగఖురోద్దూతదూ? యపృరనల 
యలకవూవులఅతోడ6 జలిమిసేయ. 
"గేశతనంబుల మణి వాతం౦ంబుకోచులు 
రవికిరణంబుల నవజ [దోవ 
జె [త ఖకుల మవోస్వ ములు సకల ప 
ర్వతముల. (బతివిఠతా వనముల నీన 


నంబరము రథఘోవ వీమాఖి రామ 

కింకిణీగణరు ౫ రుణత్కృతిమ యముగ 

బటుపచాతి హాతి పభాపటలి యెల్ల 

దిశలు వెలింగింప వెడలె యుధిస్టిరుండు. 104 


[ప్రమదం బాననకాంతి( [గొ త్తవజుపం దా దాతిభూయిస్ట నె 
న్యముతో కీము.డు భూషణద్యుతిని కాయంబున్‌ గదా చ్యాయుధో 
[గమరీ చి పకరంబును9 గరిసి చి తస్ఫూ రి థోభిల (6 గా 

వాత న్న, 
సమర [కీడకు వచ్చె జృంభితభుజా స్పంభోజ్ఞ్యలా కారు(డై_. 106 


దివ్యరథస్ఫారది_ప్తిజాల ౧బులు 
పద్మ రాగోజ్ఞ వ"(పభలు గాంగ 
మవానీయరథ్యవి[గ వాముల జిగిసొంపు 
ఘనవ|జ వసునముక్కరము గాంగ 


ల్లి 


ర్‌ 


(శ్రీమదోం[ధ మహాభారతము 


నొగల_వె నున్న క్ర ముని మేనినును' జాయ 
వారినీల కాంతివిన్ఫురణ గాంగ 
(బస్ఫీత శేతనా|గస్థితకపి దేవా 
రోచులు గరుడాళ్ళరుచులు గాంగ 
నంవపొదుల నిగుడు నంళకువితో నంబు 
ద్మీపమరకతముల దీధితులుగ6 
'దాలిమియును బెంవు( దనకు నై జములుగ 
విజయరోహణా[ది వెడలి వెరి. 106 


అతులితరథ|పతానో 

ద్దశనెన్యము గొలువ దేవదత్తం బంగీ 

కృత సకలతూర్యనాదో 

గతి యగుచుం జెలంగం [గీడి గడు నొప్పారెన్‌, 107 


గాండివం బీం|దచావంబుక రణి నోప్ప 
మెబసి దివ్యకిరీటంబు 'మెయుింగు లడర 
జ్యానినాదంబు గరగా మేనికృవ్ల 
ప్త స్వా 
'కాంతి6 బొలిచెం గవ్వడియను కారుమొగులు, 108 


వీవిధో ద్రామహయావళీబవుళ మె వి కాంతి కేశీసము 

తవ కెతూవాలనుందరం బగు మవో నై న్యంబుతో మేదినీ 
ధవసందోవాము పీతి బొంద మహి మోదాత్తో[గయానంబులం 

గవ లేతెంచిరి వేడ్క నొండొరులకుం గయ్యంబుమైం జెప్పుచున్‌. 109 


రభసకోభిత మేదినీతలము_వె రథ్య|వచారంబు లొ 

పవృ భుజాగర్య్వము నె మ్మొగంబులం దలఠిర్బం గ న్నెకయ్యంబు న 

రి భవత్చు[తులమీఃది కోపమున నుద్దీపింప నేతెంచి ర 
య్యాభిమన్యుండును [చాప చేయులును మాద్యద్దంతియూ థాకృతిన్‌ 110 


ఇవ్విధంబున _ (బతివింద్యుండును [కుతసోముండును [ళుతకీ ర్తియు 
శతా నీకుండును [ళుత నేనుండును సెభ [దుండును దమరకుం గన్నా 


ఖీష్మపర్వము - [1వథమాశ్వానము లీకై 


కుగా6 "'జెన్నుమిగిలి చనుదేగం గనుంకొని కౌంకేయబలంబులు సంత 
నంబునం బొదలె నప్పుడు, 111 


కరులసందడి నొప్పు ఘసచేన దుర్చమ 
లీల దోనడవం బాంచాలవిభు(డు6 
దనుజులు ననుజులు దర్పదురయనై_న్య 
మహిమ దో నేతేర మత్స్యపతియు 
యాదవానీకంబు లవని |గక్కదలC దోం 
జను దేర బొలుపారి సాత్యకియును 
యోధ వీరులు [పతాపోగవాక్యములతోం 
దను. జుట్టి రాం "జేకిళతానవిభుడు 


బాసు వీరరథికులు బలసి యొలమి 
నొండొరుల గరువంబుగ నుల్ల నంబు 
లాడుచును జేరి నడశతేర నత్యుదార 
గతి శిఖండియు నడచిరి కాౌరవేం[ద. 118 


బధిరిత దిబ్బు ఖం బగుచు బంధురతూర్యని కాయనాద మం 

బుధియును బోలె సేనకు విభూతి యొనర్చ్పంగ నేగుచెంచె మొ 
గధసహాదేవు( డప్పు రణ కౌతుక సల్ల పనంబు నుజ్జి గలా 
యుధవిభవంబు. జెన్నొ సంగ నొ ప్పెడుతమ్ముని (బీతి. జూచుచున్‌ 118 


చండభుజాబలంబు 6 బటుశెర్యసముల్ల సనంబు( దోయను 

ద్రండత నాత్మ సైనికుల దర్ప మెలర్పంగ నెమ్మి. బల్కుచుం 
బాండవకోటి చూడు. లకు బండువుగా( జనుదెంచె ధృష్టక 

తుండు సహోదరుండు దనతో నడ జేర. బరా|క్ర మోద్దతిన్‌ శ 114 


వి చలద్దండధరోపమా[శయవపుర్విస్సార మై దానవ 

(పచయం బుద్ధతలీల( గొల్వంగ6 దమోరాశి పతీకాళఘో 
రచల[దూపము భంగికిం దగిన దంస్ట్రాయుగ్మ మొప్పన్‌ ఘటో 
త్మచు( జేతెంచె. గరస్థకూలరుచు లాకాళంబునం బర్వంగన్‌ * 115 


54 


ce 


శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఇ : 


పాండ్యవతియును గేకయపంచకంబును శై_బ్యుండును మణీయుం 
గాశకరూశాది బహుబేశాధీకులును దమతమబలంబుల దళంబుల నవ 
రణల యొప్పును గయ్యంపుగడంకయు నెఅయం _గెతనంబులు 
మెజయం దోంతె3చి రి _కెఅంగునం గూడి నపా తాహిణీబ -ధురంబుగాం 
బేర్చిన పాండవ సేన మొగంబునకుం దిలకం జె బె. 116 


వుష్టో మోదంచితసార వీరర నః నంపూర్ణాంగమున్‌ నంగ రా 

వష్టంభోజ్ఞ ఏల వీర కేఖయును భాను ద్యావా సంవల్లనో 
త్మృష్టస్యందనముం గనద్దనువు నుద్దీ ప్రధ్వజంబుం దగన్‌ 
ధృష్టద్యుమ్నుండు వెళ్ళె నై ఒవిలస శ్రేజోవి రాజద్గతిన్‌ , 117 


ఇట్లొవ్బి సేనాపతి యగు నా[దుపదనుతుండు ముంగలి "యె నడపి=చు 
చుండ, 118 


ఇలధూ€ళ యె*సినల బలుచగా కుండంగ 
రాసన తొొడవుల రజము దొరగు 
సమరవికానంబు చెమట నొప్పజకుండ 
హేత్రిదీధితులు రేయెండ నొడుచు 
'భేరీధ్వనుల నింగి బీటంలు వో కుండ. 
గరికరశీకరోత్కరము దడువు 
దర్పంబు గను(జాటు దాంకకుండంగ గొడు 
గుల వెల్లు ఖచరదృక్కొటి నాగు 


ననిన నిజమైనయట్టుం డె మనుజనాథ 

ధరణి వడవడ వడలి దెకటము ల|దువ 
wes బాండు 

నందనుల సేన గలనికి నడుచు నపుడు, 119 


ఇట్లు నడచి కురుతే తంబు లోన ను _త్తమ[పదేళం బగు శమంతపంచక 
సమీవస్థ లంబు నేరుసమయంబుశక ధర్భ్మనందనునకు దోంచు దఠిణాతి 
3 నద శుభసూచ కంబులకు మెటుంగు వెట్టినచందనంబున, 120 


ఖీష్మపర్వము - [పథమాళ్వానము వీర 


ఏనుగుల వదము 'తాబియు 
నె నిక నికరాను లేపసౌరభ్యములుం 


దా నుపలాలించుచు( బవ 
మానుం డనుకూలమృదుగ మనమున థొ లసిన్‌ ; 191 


దాని కయ్యుధిష్టీరుండు (పముదిత చిత్తుం డగుచు. |వీక చేతస్కులగు 
తమ్మాలుం జాంచాలమా త్య్యాధిపతులును సకలజనంబులును బరి 
వెప్టింపం దూర్చు మొగం బె కారవు లున్న చక్కటికిం గ కుదురుగా 
నిలిచి యెల్ల వారి వైన్యంబులుం [(గమంబున. గొలంది వెట్టుకొనుచు 
నందణకు సంజ్ఞలు నడియాలంబులుం గల్స్పించి దొరలచెసం గనుంగొని 
మన మీరణంబునందు ధరణీ రాజ్యంబు వడసెద మొండె. బూజ్యం 
బగునాకలోకనివాసనంబు గనియెదమొఐజె నని నిశ్చయించి నాకెలం 
కుల నిలువుం డని పలికిన విని చారలు ధీరోదా తంబు లగు వివిధ 
వాక్యంబులం (దెతిజ్ఞలు సేసి నిజశంఖంబులు పూరించి తమతమ 
బలంబులలోనికిం జని రజ్జనపతియును దన కమర్శిన కజ్జంబులును 
బుష్పఫఘలకర్చూరకన్తూరికాదులును వారలకుం బుచ్చుచుండె, 1292 


అనిన విని యాంబికేయు(డు 

మన మొన గడు. పెద్ద దీని మార్కొ నం గుంతీ 

తనయులు గొంచెం బయ్య్యును 

ననుమానింపక కడంగు టది యె ట్లొక్కో. 128 


అనుటయు నంజయుం డదియునుం జెప్పెద విను మని యతని 
కిట్టని యె. గౌం తేయా[గజుండు గురుబలంబు గనుంగొని కొండొక 
విన్న నై వివ్వచ్చు నాలోకించి. 124 


ఘన మయి తో(చుచున్నయది కౌరవనై న్యము చూడ్కి కందు శాం 
తనవుని తాల కేతన ముద|గత ముందట. బొల్బెం జూచితే 
యనవుడు. బిన్ననవ్వు నగి యన్నరుం డన్న మొగంబు. జూచి నె 

ట్టన బలుమాట లాడంగ6ం గడంగంగ నొల్లక యత్యుదా తతన్‌. ]£5 


6 


శ్రీమదాంధ్ర మహాభారతము 


ధర్మజునకు నర్హును( డుత్సాహంబు గలిగించుట 
వలు 5జీ లి, 


అతనితో నిట్టని యె. 126 


మునివరు(డై న నారదుడు ము న్నొకయప్పుడు సె ధర్మనా 

శను లగు వారలం దైబిలనై న్యము గ లైన యేని( గొంచె మె 

నను రిపునేన 7ల్చు నని నాకు గురుండును దేవతానదీ 

తనయుడు నేర్పడన్‌ వినగ చాను బరాశరసూను(డుం గృపన్‌ .12/ 


అది యట్లుండె నమానుషళ క్రి నముద్రామం బగు థీముగ దావివోరంబు 
వైరిదుస్సవాంబు ధృష్టదు్యఘుమ్న శిఖండి పముఖపాంచాలివర్గం బనర్గ ళ 
విికమంబు వి రాటళ ంఖముఖ్యమాత్స్యనికరం బరిభయంకరంబు 
సాత్యకిచేకి తానాది యూాదవనివవాంబు భవజ్ఞయావవాం బభిమన్యు 
వైడింబ పభృతి కుమారలోకం బలోకసామాన్య బల ళెర్యధుర్యంబు 
నీ కటావంబును గృష్ణు సంరక్షణంబునుం గలిగి గాండీవం బను 
పామునకు జెక్కలు వచ్చినట్టున్నయది యట్టుంగాక యేను(గుంజోలె 
నీలావు నీవెజుంగవు దివిజులకు నజయ్యుండవు నీ వలిగిన నెవ్వ 
"రెట్ల య్యెదరో యటు సూడు మనినం 'దెలివొంది సం|కందననందను 
నకు ధర్మనందనుం డిట్లనియె. 128 


కారవవ్యూవామునకు దగంగ నొక్కు 

బంధురవ్య్యూహ 'మొశనరింపం బంపు మనిన 

నతండు [దుపదాత్మజుని నచలాఖ్య మైన | 
ఘనతరవూూవా 'మొనరింపం బనుచుటయును. 129 


ఆ ధృష్టద్యుమ్నుండును గలయ మెలంగి మోహారం బమర్చే నయ్య 
చల పూ్య్యూహంబునందుః చాన |గభాగ ౦బున నభిమన్యు | పభృతికుమాూర 
నకుల సవాదేవసహితంబుగా భీమసేనపరిపాలితుండై_ నిలిచె. దమతమ 
బంధువులకును బలంబులకును బలువుతోడి చెలువు గలుగం జేకి'తాన 
సాత్యకి సమేతంబుగా. జాంచాల మాత్స్యాదిపతులు దక్షిణోత్తర 
భాగంబుల నిలచిరి నడుము నడగొండగమియుబోని గజరాజితో రాజు 


ఫీష్మవర్వము - ప్రథమాశ్వాసము 


oy 


రథారూఢుండై. ధవళచ్చ త్తగచామరంబులు మెజయ వి|పవర్గంబునకు 
నంబరజాంబూనదంబు లొసంగుచు విజయాశీ ర్వాదంబు లాదరించు 
చుండ ముందటం బురందరనంవన సనంరకితుండై. శిఖండి గాంగేయు 
నకు. గశ్లైదురుగా నిలిచి గండుమిగిలి యొవ్పె నవరథాగన్థు లై 
మాగధసవా దేవధృష్ట కేతు లవస్ట్రంభ విజ్బృంభణంబున బొలిచి రివ్విధం 


బునం జారువీవణ౦ బె. 
యమా 


అరదములు దీవు లున్నత 
కరులు గిరులు వారులు వీచికలు నుభటసము 
త్మర ్ముగన తృ్యములుగా 


శరనిధిగతిం జాండుపు త్తినైన్యం బొచ్పెన్‌, 


ఉభయబలదీ ప్త కేతు 

(పభలం గీడ్పఅచచి కురుధరావలభ నై 
న్యభయంకరమై శ|క 

(వభువుకపిధ్వజము వెలి |బకటన్ఫురణన్‌ . 
అరుణములును సితంబులు నసితములును 
నైన జోడులతో దొరలందు నిందు 
నాలలోనియాంబోతులం బోలి పొలిచి 
"రెసంగు జెడిదంపుమాట లాకసము ముట్ట. 


కొన్నిభూముల బలములు గురున్భపాలు( 
బాండవులం గొన్నిభాముల బలము నీను 
గలిగి పాయలె_ కొన్నిభూముల బలములు 
"రెండుదిక్కులయందు. "జేరినవి యధిప, 


కావున, 


బాలురు వృద్దులు. దక్కాంగ 

(వాలి యిలం గలుగు పురుషవర్షంబు జయ 
(శ్రీలోలత "న తెంచుట 

"నేల యవిసి మూంగినట్టు నెజునె బలంబుల్‌ . 


1890 


181 


188 


184 
185 


186 


గిం 
ల్‌ - 


వ 


(బ్రమదాం[ధ మవోభారతీము 


అనిన విన ధృతరాష్ట్రం డప్పు డప్పాండవ కౌరవనై న్యంబులలో 
నెయ్యది యుబ్బు గలిగి యుండె ననీ యడిగిన సంజయుం డతని 
కి టనియె, 187 


రెండుబలంబుల వారలు 
నొండొరువులకం శు జాలనుక్కుు మిగిలి యొం 
డొండ కడ.గుచు నుజై ఏల 

జె 


చండస్టితి నొప్పి రవుడు జగతీనాథా. 183 
అని వెండియు. 189 


ఆ రెండుబలములందును 

దోరం జై యున్న యట్లు దోంచెం బాండు 

యాిరమణనుతు బలము నర 

నారాయణి లునికిం జేసీ నాకుం జూడన్‌. 140 


ఎ౭సి పయి వారి దంఖతిఘ 

టలు మదముల రాహు వెట్టుటయు కౌరవ సే 

నల యునుంగుల మదథధా 

రలు డొంకెం బొెలయు మధుకరము లు బృడంగన్‌. 141 


అధిప నీతనయుండు గయ్యంబు వొడుచు 

తెంపు వదలక విభవఃబు పెంవు మెబసె 

సారసానకు వచ్చినచందమునను 

నెలమి( బొందిరి పొండ వేయులును వారియు. 142 


అట్టి యెడం గృప్లార్జునులు పాంచజక్య దేవద త్తంబులు పూరించిన. 149 


అనినదము విని పాండవ 

"సేన అలలే ధార్త రాష్ట్ర) సేనాగత యో 

ఛానీక ములికె 'నెత్తువు 

వాన గురినె నంత. గొరవవ్యూహమునన్‌ 144 


ఫీష్మవర్వము - [పథమాశ్వాసము 29 


మణీయు ననేక దుర్నిమి త బులు పుకు బుట్ర “కేల తక్కు 'దేవ[వతుం 
డును గురుండును గురునంకనుండును గృపుండను నిచ్చలు. గయ్యం 
బునకు వెడలు నప్పుడు పాండవులకు జయం బవళ్యంబు న య్యెడు 
మనుచు వెడణలుదు రదియ ట్రుండె నయ్యళుభ సూచక ౯బులకు ధార్త 
'రామ్ట9లు దలంకక తూర్య్వంబులు 'మొరయింప నియోగించిన, 145 
అప్పుడు రెండుసై న్యములు నావావశేళికి నుత్సహించి వె 

ల్లొ వెం జెలంగి యుబ్బిననముద్దతి. బొల్బగు తొంటిచందముల్‌ 
దప్పి యుగాంతకాల చలితత [ము నొంది పరన్చరాకృ్ళతుల్‌ 

గప్ప నెదుక్న్చాన యబుధియుగంబు మవహో|గత (గేణి సేయుచున్‌ , 146 
తద వసరంబున నుభయబజళ౪ంబులళవారును., 147 


బవరము సేయుచుండియును భాషణముల్‌ దగ బల్కు. చుండగా 
నవినయ వృతి మై వలవ చాయుధ మార్చుట చాంకి పడ్డం Gi 
దువు వడినం దొలంగి*ను దోర్భల ముది భయంబుం బొందినం 
గవియక వీటువోయినను గాదు వధింపంగ నెట్టిళ |తునిన్‌ . 148 


అని సమయంబు సేసి రాసనమయంబున. 149 


వలుచాయల నొప్పిన యా 
బలము లొకటికొకటి కదుర బల్లవపువ్చూ 
వలి గలవనముల[ కయ ని 


శృలత నిలిచి పొలిచె ననమసమధ్రై ర్యములన్‌ . 150 
అత్తటీ సుఠరఖచ రాదుల 

చిత ము లని జూచు వేడ్క. జిడిముడి వడంగా 

నొతొరవున లెరుదెజంగుల 

యు త్తమవీరులును చాక నుంకింపంగన్‌. 151 


ధర్మరాజు పాదచారియై భీమ్మ నియొద్దకు( టోవుట 
నం ర6_41-6 
సమర కాతుకి యేన యజాతళ తు. 
డొప్పు మిగిలెడు మైమటు వూడి యాయ 


80 


ae 


శ్రీమదాంధ్ర మహాభారతము 


ధములతో6 గూడ దనయరదమున. బెట్ట 
యిలకు డిగి మౌని యై కరంబులు మొగిడ్చి. 152 


ఖీష్ము చెనకుం జనుచున్నం గనుంగొని యమ్మహీవల్ల భు తమ్ములును 
శారిసాత్యకులును బరమాపు లగు ధరణీశులు నతని చేతోవృత్తం 
బెబుంగమి నుత లపడు చిత ౦బులతో వావాన బులు డిగ్గి యతనిం 
గూడం జని యప్పుడు. 158 


ఏ మెల్లి నుండ నీ వి ట్లొంటి గాల్నడ 
నేంగుచున్కికి గత మెద్ది యొక్కొ 
పన్నినపగజ వె నన్నాహ మంతయు 
నెడలించి నడచుట యెట్టులొకొ. 
రిపులు దెకువ సెడ( గృపణత దుర్భలు 
చాడ్చున జను కేమిచంద మొక్కొా 
యడరి పోరాటకు నదనై నచో నొప్పు 
పొలివోవం బోవుట వోలునొక్కొ 


యని (కమంబున నామరుత నయ విజయ 

నకుల సవాచదేవు లడుగ భూనాథుం డొక్క 

పలుకుల బలుకక యరుగంగం బద్భ'నాభు 

డక్కుమారులతో నిట్టు లనియె నగుచు. 154 


ఇతస్‌తలం చే నెజీంగితి నితండు ఫవ్మ [దోణకృ పళల్యులకు నమనస్క 
రించి వారలచేత ననుజ్ఞాతుం క. భండనంబు "సేయువాండు గా 
దలంచి చనియెడు( బెద్దలయనుజ్జ గొని కయ్యంబు నేసిన జయం బగుట 
నిక్చయం బని యార్యులు నిప్పుదురు గావున నాసుకర్ముం బాచరించుట 
మేల కాక యనిన విని యజాతళ[తు వెనుక నప్పు డరిగినవారలు 
పలుకు లుడిగి నిలిచి వెజసువడి చ్మితరూపంబుల చందం బె. చూచు 
చుండిరి కృష్ణార్గునులును ఖీముండును గవలును దోన చనం గొంతే 
యా[గజుండు గాంగేయుశేరు నేరంబోవం గౌరన నైన్యజనంబు లేపు 
మిగిలి మెడ లెత్తి కనుంగొని రయ్యవసరంబున నందిలి యోధవీరు 
లితం డింత వెజచునే యనువారును వెజవ నిష్ప) డితని “కేమి వచ్చె 


ఖీష్మపర్వము - [వథమాశ్వానము 81 


నను వారును వృకోదరు ండు వివ్వచ్చుండు గవలు సౌభ|దుండు సాత్యకి 
విరాటుండు [దుపదుండు ధృస్ట్రద్యుమ్నుండు థిఖండియుం గలుగ దన 
కింత యేల యనువారును ధర్మత నయుండు కీతుండు గాం డేమి 
తలఠఅపున వచ్చెనో యనువారును మజియు ననేక | వకారంబులం 
బలుకువారును నై యుండిరి పొండవ నై న్‌కులు మానధనుం డగు 
నిమ్మానవనాథుండు నదీనందనుతో నే మనువా[ డతం డితని నేమి 
భంగి సమ్మాానించు మాధవధనంజయు లెట్లు పలుకువారు మారుత 
సుతుండును మా[దీనూనులును నెత్తెఅంగున మాట లాడుదురు వీ 
"కేమిటి కివ్విధంబునకుం దొడంగి రనుచు వగచి వెండియు వివిధవచన 
ముఖరు లగుచుండి రయ్యుధిస్టిరుండు సమ.ద్యత నానాయుధబహుళం 
బైన కుర వ్యూవాంబు దటిసీ పితామహుపాలికిం బోయి తశ్చాదంబు 
లకు (బణామంబు సేసి సవినయంబుగా నతని కి ట్లనియె, 155 


అనఘ నీ ఇదిక్చి యని సేయువాండనై 

ము న్ననుజ్జ్ఞ గౌనంగ నిన్ను. గాన 

నెమ్మి వచ్చినాండ నీచేత దీవన 

వడసి చనిన నేను బగజ గెలుతు. 156 


అన వినీ గాంగేయు. డక్కట నీ విట్లు 
సనుదేక తక్కిన శావ మిత్తు 
వచ్చితి మే లయ వైరుల నిర్జి ౦పు 
మిది గాకయును వర మెద్ది యిన 
నడుగుము నీకుగా ననిసేయు టొక్కటి 
దక్కంగ నావుడు ధర సుతుడు 
రారాజుపకమె రణముసేయుము నాకు 
హిత మగు కార్య -బు మతిం దలంపు 


మనుడు నట్ట కాక యట నీతలం మేమి 

యనిన భీష్ముతోడ నతండు నిన్ను. 

బోర గలుచువిధము బోధింపు మనుటయు 

సస్మితాస్ఫు( డగుచు శాంతనవుండు, 157 


లివి 


బ్రీమదాం[ధమహాభారతము 


నను మార్కొని గలుంవగ న 

య్యనిమి షులకు నరిది యను(డు న ట్రగుటంగ చా 

నిను వేంజెద నని కుంతీ 

తనయుడు వలుకుటయు విని వితామముండు గ్భపన్‌ | 158 


చుట్టరికంబునన్‌ మనను సొచ్చి ననుం గరంగించి వే:డినన్‌ 
దిట్టతనంబు నోవిడిచి తీవరణంబుకడంక దక్కి నేం 
బట్టినయాయుధంబు వెడం జాసినం గాని వధింపం బోల ద 

ట్లిట్లక కేగు మిప్పరుస యింతక కాలము గాదు చానికిన్‌. 159 


ధర్మరాజు గురుకృవళ ల్యుల చేత యుద్ధమున కనుజ్ఞాతుం డగుట 
నం. 6-4 -138 


[కమ్మ అంగ నేశెంచెదు గాక యనుండు 
నతిముదంబున.( (బణమీల్లి యత నివాక్య 
మపుడు దలనిడుకొనినవా. డగుచు నప్పి 
తామహుని నెమ్మి వీడ్కొని ధర్భుసుతుండు 160 


కృ స్టారు నాదులుం దోడన చను దేర గురుకృపళల్యుల కడకుం [గమం 
బున నరిగి పాద[పణామంబు లాచరించి వారలచేత రణంబునకు 
ననుజ్ఞ వడసి య మ్మనుజపతి దనకు జయం బాశాసింపు మని యభ్య 
రించిన నయ్యాచార్య్యుండు నీకుం గృష్టుండు మంతియై యుండ 
నొరుల జయం జాశాసింపు మన నేల ధర్మం బేవలనం గలుగు నవ్వలన 
కృష్ణుండు గైకొను నవ్వలనికి జయం బగు ననియె నిజవధోపాయంబు 
వడిన నతండు నాచేత నాయుధం బున్నంత సేపు నన్నుం జంప నెట్టి 
వారికి నళక్యం బేను (వాయోపవేళశంబున సన్న్య న్తళస్తు్రంండ నైనం 
జంపుటకు నోపు నట్టివారికి నది దొరంకొను. బెద్దయు నమ్మ గల 
వాండు చెప్ప నత్యంతదున్నవా౦ బై నకీడుమాట వింటినేని నట్టివాండ 
నగుదు నప్పు డట్టి పగఅకు నప్పని దీర్చ ననువై యుండునని చెప్పినం 
గృబా చార్యునిం బక్‌ మార్చు తెజంగు నడుగం దొడంగి యేర్పడం 
బలుక నేరకున్న నతం డెటింగి తాను వధ్యుండు గామి యెజీంగింఛి 


3] 


ఫీష్మవర్యము - [పథమాశ్యానము లివ్‌ 


గెలువు మవి దీవించె మ దపతితో నీవు రాధెయునకు సారథి వగుట 
సంభవింప నోపు నని చెప్పి కయ్యంబు నప్పుడు కర్చుతేజంబు దూలం 
బలికి యతని. జిక్కువజణుపవలయు నని వరంబు గోరిన నతం డవ్వి 
ధంబు నీ యుద్యోగనమయంబున నియ్యకొనినయది గాదే యట్ల 
చేయుదు నని పలికె నిత్తెజంగున నందజ వీడొని యజాతశ|[తుం 
డ నుజవగ్గానుగతుం డై మరల నయ్యవసరంబున, 161 


మొనల వినోదంబునకుం 

గనుగొన నేతెంచి యున్న కర్టునికడకుం 

జని హారి యిట్రను నొండొరు. 

గని యప్పటియుచితభంగి గడశేర్చి తగన్‌, 168 


అమరతటినీతనూజు చె యలుకం జేసి 

యనికిం జొరవ నె య కున నతడు నచ్చు 

నంత చాక బాండవులకై. కొంత సమర 

కేలి వేడుక జలుపుట వోల దొక్కొం. 168 


అనిన విని చేవకీనందనునకు రశాధానందనుం డి ట్ర్లనియె. 164 


కినుక వెడమి గంగాపు 

తుని కయ్యమునప్పు డనికిం దొలంగితి 'నేనిం 

జను(గా కేం గురుపతి కి 

చ్చిన పాణం బొండువలనC జేర్పం దగునే. 165 


అనవుడు నప్పలుకులకు నంతోషించినవాం డయి వాసుదేవుండు 
శగాంకేయులం గూడ: జనుచెంచె నివ్విధంబున ధర్మనందనుండు 
"గౌరవనైన్యంబు వెడలి నిలిచి యద్దిక్కు మొగంబు నేసి యెలుం 
గెర్తి యిట్లనియె. 166 


మమ్ము నెమ్మి మై. గలయం జిత్తమ్ము గలుగు 

వార లవ్వరు గలిగిన వచ్చి కలయు. 

జట్టి వారిని నాతమ్ములంత'వారి 

గాగ బాటింతు నెంతయు గారవమున, 1687 


84 


(శ్రీమదాం[ధ మహాభారతము 


అనిన విని నీపుత్తుండు యుయుత్సుం డేను వచ్చెద నన్ను౦ గలివికొను 
మని పలికిన చానికిం జాండ వా[గజుండు [పియంబందిన పలుకులు 
పలుకు టయును నతండు దుర్యోధనాదుల దుశ్చేష్టితంబు లు గడించుచుం 
గాంకేయుల గుణంబు లగ్గించుచు నిజసేనానమేతంబుగా నిస్సాణాది 
రావంబులు సిలంగం జని ధర్మనందను బలంబులం గలనె నది యట్టిద 
కాక్‌ సవళాలి [వజలు పొంద నేర్తుగే యది యట్లుం జె నిట్లు దన్నుం 
గలసిన సంతుష్టాంతరంగుం డగుచు నయ్యిధిస్టిరుండు యయుయుత్సునకు 
నత్యుపచార నమాచారంబులం [బమోదం బొనరించి. 168 


రథముమీందిశకి జనుచెంచి పృథుల సైన్య 

వా ర్రభాషణధ్వనులు. దూర్యన్వనములు 

నెగసి దివి ముట్ట మెకుటు విడి తలిర్చు 

నెలమి( గోదండతూణీరములు ధరించె. 169 


తదవవరంబున నితనితమ్ములుం దక్కటిదొరలును దమతమరథంబు 
లెక్కి యెప్పటి నెలవుల నిలిచినం దదియవ్య్యూవాంబు పూర్వపకార 
నన్నావాం చె యొవ్పె నట్టయెడ రెండుబలంబులవారును కాండ 
వులు దొల్లి పడినపాట్టు నెప్పికొని వగచుచు చారు సంధిక్తై చేసిన 
యత్నంబు వా కుచ్చి మెచ్చుచు నప్పుడు గురుజనంబుల యొడల 
బాటించిన వినయంబు వర్షించి యను కాగించుచుండి రని చెప్పిన విని 
ధృత రామ్టు9ండు సంజయున కిట్టని యె. 170 


మానుగ ధర్మ క తం 

బైన కురు ఇ తమున మవోవావమ నకుం 

బూని మనబలము6 బాండవ 

నేనయు నిటు వన్ని యేమి నేనెం జెపుమూ. 171 


అనిన విని సంజయుం డతని కట్టను దుర్యోధనుండు హాండ వవ్యూవాంబు 
గనుంగొని గురునికడకుం బోయి. 172 
చూడు మాచార్య నీదుశిష్యుండు [దువద 

సుతు డమర్శ్భినయది పాండునుతుల సన 


భీష్మపర్యము _ [పథమాశ్వానము లీగ్‌ 


వంపు బలుపును గలిగి యొప్పినది యందు 
ఖీము నర్జునుం బోలిన విరుదుమగలు. 178 


సాత్యకి విరాటుండు [దుపదుండు ధృష్ట కేతుండు చేకితానుండు గాళి 
రాజు పురుజిత్తు కుం తిభోజుండు _?బ్ఫ్యుండు యుఛామన్యుండు నుత్వ 
మేెజుండు నభిమన్యుండు [(చొపదేయులు వార లందటుం జాలు 
మానినుల యిట్లు గూడి భీమాథభిరకతితం బగు నబ్బలంబు సాల సమ 
ర్లంబునుం బోలె మెజసె మన సేనానాొయకులం జెప్పెద నిన్నును 
ఫీష్ముని నెన్న నేల కృపాచార్యుం డళ్వశ్రామ శల్యుండు వికర్ణుండు 
భూరి శవసుండు మటీయు బెక్కం[డు రథికులు గలరు నాన్యాస్త్రకో 
విదులు వివిధయుద్దవిశారదులు వీర లందటు నాకై (పాణంబులు విడి 
చెద మని యున్నచా రిట్లు జెరసి ఖీష్మపరిపాలితం బయిన యీ 
నైన్యంబు చెద్దయు సమర్థంబైే_ తోంచుచున్న యది మీశెల్లను వలయు 
నెడల నిలిచి భీష్మునకు గావలి గావలయు ననిన |దోణుం డట్లకాక 
యింత సెప్ప నేమిటి కనియె నప్పలుకులు విని యమ్మహీపతికిం 
[బియంబు వుట్ట శాంకనవుండు సీంహనాదంబు సేసి శంఖంబు 
పూరించిన, 174 


తనతనళంఖంయును ద 

క్కును గల దొర లెల్ల ననికి గొనకొని పూరిం 

చిన వివిధతూర్య నాదం 

బును 'జెలంగ నభంబు దిశలు. బూర్హంబులు గాన్‌, 175 


అప్పుడు కృష్లారునులు పాంచజన్య దేవదత్త ంబులును కీమసేనుండు 
పౌం[డంబును యధిస్టిరుం డనంతవిజయంబును నకులసపాబేవులు 
సుఘోషమణిపుష్పకంబులును పాంచాలవి రాటసాత్యకిధృష్టద్యుమ్న 
శిఖండి |పముఖ దండ నాయకులు దమతమశళ౦ంఖంబులు6 బూరించిన. 178 


అనయము నుగం బగు త 
ద్ధ్వని గాం ధారేయహృదయ దారణ మె పొం 
డున శేందపు తనె నిక 


86 


శ్రీమదాం|ధ మహాభారతము 


తదనంతరంబ శ స్త్రసంపాతంబునకు నమయం బగుటయు( గపిధ్వ 

జుండు గాండీవంబు పుచ్చికొని గుణంబు సారించి జాణపాణి యె నీ 

కొడుకులం జూచి కృష్ణునితో ని టవియె. 178 
fa య 


కాౌరవులలోన నిప్పు డెవ్యారి తోడ 

ననికి. గడ(గుదునో చూచికొనంగ వలయు 

నరద మల్లన యుభయ నైన్యములనడిమి 

నేల కటు వోవంగా నిచ్చి నిల వు మచట. 179 


అర్జునుండు స్వజననంహారంబునకు శంకించి మోహావిష్టుం డగుట 
సం 6.28.80 

అనీన  గుడాశేశుపలుకులకు హాపీ “కేళుండు ఖీష్మ [దోణ|పముఖ 
'యోధవీరులు గనుంగొనుచుండ నత్తెరంగున రథోత్తమంబు నిలిపి 
యతనితో నీ వీ కూడివ కౌరవులం జూడు మనవుడు నప్పార్ధుండు 
రెండు బలంబుల యందు నున్న సోదర నుత మాతులాచా రాదు 
లగు బంధుశిష్టజనంబుల నాలోకించి పరమకృపా వేళ బున నత్యంత 
విషాదంబు నొంది గోవించు మొగంబు గనుంగొని దుర్శ'చాంధుండయిన 
దురోధనుదుర్వియోంబుక నింత వుశైం జూచితే యని పలి 
'వెండియు, 180 


నరసిజనాభ బంధుజనవంత తి గయ్యావునేలం జూడంగా 

విరవిరణ బోయి మేను నిడు వెం్య్యడుక వెట్టుచుం. గంప మొందెం జే 
నిరతము గాదు గాండివము నిల్వంగ నోర్వవు గాళ్లు నేను ని 
ష్టురతకు 6 జాల నొల్ల నొకండున్‌ మహి యేలుట యేటిసౌఖ్యముల్‌ | 


ఎవ్వరికి ( గాగ ధరణియు చెల్లి సుఖము 
గోరెదము వార లందబు వీరె వచ్చి 
[వాణములు నర్గములు నొలంజాటు చేస్‌ 
® a) 
క య్యమున. జావ నణుముట గంటి గాచి. 182 


ఫీష్మవర్వము జ [ప్రథమాశ్వాసము 97 


తాతల మామలన్‌ నుతులం దం|డుల( దమ్ముల నన్నలకా గురు 
(వాతము ళిష్టకోటి సఖివర్గము( దుచ్చజనానురూపదు 

ర్నీతి వధించి యేం బడయునెత్తుటం దోంగిన రాజ్యభోగముల్‌ 

(పీతి యొనర్చునే యశము పె లొడంగూర్చునె పెం పొనర్చునే. 18589 


అక్కడి బంధుల6 జంపుచు 

నిక్కడి బాంధవులు సచ్చు టియ్యకొనుచు నిం 

చెక్కుడి చెంపొంచదెద( దుదిం 

(దెక్కౌానుం బాపంబు రణముతెరు వే నొల్లన్‌ . 154 


ఎల్ల భువనములను నేలుట కైనను 
నటి [కూరకర్మ మెటు సేయ 
(A) (ap) 
వచ్చు గడ(గి యెదిరివా శేమి సేసిన 
మాటుసేయ నాకు మనను రాదు. 195 


అకట నితాంతలోభమున నానల( చాటిలుకీడు గానం జా 

లక ధృత శాష్ట్రనూనులు కులకయ మయ్యెడుదాని కోర్చి పో, 

రికి. దెగి వచ్చి ర న్యలుచ రెండు నెజింగడు నీవు నేను దీ 

నికి జొర నేల వీరి నిటు నిర్ణయం జంపిన నేమి యయ్యెడున్‌. 186 


కరులనాశము సేసినంద 

త్కులధర్మము లడ6గు నప్ట్రకులధర్యులకుం 

గలుగును దుస్పంకర మ 

క్క్కులఘ్ను లేంగుదురు నరకకూపంబులకున్‌ . 187 


ఇంత పాపంబు సేయంగ నెత్తికొందు 

మయ్య రాజ్యలోభంబున నఖలబంధు 

జనుల వధియింప. దొడంగితి మనీ రథంబు 

మీందం గూర్చుండ6. బడియె. "జీ యూందికొనుచు, 188 


ఇవ్విధంబున శోకసంవిగ్న మాననుండును విషాదవివహ్యాలుండును బరమ 
కరుణాభరితుండును నై శరళరాననంబులు విడిచి కన్నీరు దొరంగ 


త్రీ 


శ్రీమదాంధ మహాభారతము 


నూరకున్న సవ్యసాచిం జూచి మధుసూదనుం డి ట్లనియె. 


'చెప్పరపుంజోట నీ కీ 

'యొవ్పనివిధ మెచటినుండి యొవ వెను విను మీ 
చొ ప్పవివేకలయది యిది 

దప్పించును నద్గతియు నుదాత్రయళంబున్‌ . 


అని మజియును. 


తగునె యర్జున యీ "ఎంటితనము నీకు 
దండివై_ లెమ్ము మనసు పేదరిమి విడిచి 
యనిన నట్లున్న భంగిన యల్ల నిట్లు 
లనియె నాతండు పుండరీకాతుతోడ. 


అక్కట పూజార్దు లగు [దోణభీష్ముల 
నమ్ముల నొప్పింప నగునె చెపుము 
మాన్యులః జంపుట మగపాటి గాదు భి 
అాళనం బైన నత్యంత సుఖము 
కడగి 'యవ్వరిం జంపంగా. బెద్ద [బదు కయ్యు 
నూహింపవ (బదుకు గాకుండు నాకు 
విను మటి ధృత రాష్ట తనయులు గాఠ యీ 
౬ ౬ 
'యొడిన మొనలలో నున్నవార 


లిం|దియముల నెల్లి నివురంగ( "జేయుచు 
నడరు ళోకవహ్న్‌ యాజ నేర 
దిం్యదపదవి సేర నేనియు. గావున 
భండనంలు సేయ కుండు వాడ, 


189 


190 


191 


192 


198 


ఎల్లి భంగుల గురుజనంబుల నొప్పించుటకుం జాల వారిని గలిపించుట 
యును మనము చారల గలిచినవారల మగుటయు నను నీ రెంటి 
యందును బెద్ద పె లెయ్యెది యేను గార్పణ్యదోషోపహతన్వభా 
వుండను ధర్మసమ్మూఢ చేతస్కుండను నై నిన్ను శరణు సొచ్చి 


భీష్మ పర్వము స్త [పథమాళ్వాసము ట్ట 


యడిగాద నీశిష్యుండ నగు నన్ను శాసింపు మనిన విని కలకల నవ్వి 
నారాయణుండు నరున కి ట్లగియె, 194 


వగవ(గ నేమియుం దగనివారికి నై హృదయంబు గుందంగా 
వగచెదు బుర్జిమాటలును వావిరి నాడెదు నీవు పండితుల్‌ 

వగతు 3 యున్నవారికి నవళ్యవి'ధేయత. జన్న వారికిం 

చెగు వగ లెల్లం జిత్తము |ప్రదీ పృవివేకమయత్వ మొందినన్‌ _ 195 


అని పలికి పార్జునిం బరమ జ్ఞాన ౦బునకు( గారణంబు లగు 'వాక్యంబులు 
వినుటకుం జొనిపి యిర్దే వాంబునందు బాల్యంబు యౌవనంబు వార్చ 
కంబుననం గలుగు నవస్థలం బొెందినట్లు జీర్లంబు లైన వ(స్త్రంబులు 
విడిచి నూతనంబు లై నవానిం గై కొనిన చాడ్చుననుం గాని చేవోంతర 
గమనం జాత్మవోనిం చేయ దనియు. బుట్టువుం జావు ననునివి లేమిం 
జేసి శరీరంబువో లె శ(స్త్రచ్ళేదనంబు మొదలై న వికృతి కారణంబులకు 
నాత్ముండు లోనుగా' డనియు నప్పురుషుండు నొప్పించువాండును 
నొప్పింపంబడియెడు వాండును గాం డనియుం జెప్పి మజియు ననేక 
వాక్యంబుల నాత్మకు నభావంబును శరిరంబునకు భావంబును గలు 
గమి 'దెలిపి యాత్మత _త్త్వంబు ఇాళ్వతం బగుట యెజణీంగించి యి 
ట్లనియె, 196 


(బ్రకృమ్తు. డరునునకు( ద తంజ్లానో పదేశంబు సేయుట 
ణు జ 0! స్మి 
సం. 6-24-19 
కఇట్టులగుటం "జేసీ యెవ్యరిచెనకు తో 
కంబు6 బొంద. గారణంబు లేదు 
జీవు( డెల్లభంగి. -జెడియెడువాండు గాం 
దలంచికేని వగవవలదు మున్న, 197 


పురుషుండు సెడు ననువాండును 

పురుషుడు సెజచు నని పలుకు పురుషుండును న 

య్యిరువురు నవివేకుల య 

ప్పరుషుండు సెటుసండు సెడ(డు భుజవీర్యనిధి. 198 


శీ0 


శ్రీమదాంధ్ర మహాభారతము 


పురుషు డన వే జొకండజే 

పురుషోత్తముం డైనయేన పుకుషోత్తమళా 

నృురణకు( బురువత్వం బను 

'మెర మెర గల దదియకా దె మెయికొను. [గీయవన్‌ . 199 


అని వెండియు వివిధవాక్యంబుల నాత్మువకు బాధ్య బాధకత్వంబులు లే 
కునికి వివకెంచి వివ్వచ్చుకకుం గృపాళోకంబులకు మూలంబు లగు 
నవాంకారంబులు వారించి యతనికి రణోళ్స్చాహాంబునకుం గారణం 
బైన న్వక ర్యావలంబనంబు వదలం దగ్గమీ చెలియుటకు వలయు 
వాక్యంబులు సెక్కు లుపన్యసించి. 200 


నమరంబు రాజులకు ను 

_త్తమకర్శం బది యవావృతన్వర్షజ్వా 

రము సుమ్ము లెమ్ము దగగ 

య్యము 'నేయుము దీని కేల యనుమానింపన్‌, 201 


ఫలములయెడ [బివ్మోర్పణ 

కలనవరుం డగుచు. గార్యకర్శము నడపన్‌ 

వలయుం ద_త్త్వజ్షానము 

తలకొనినం గర్భశమము దానై కలుగున్‌. £02 


అని మజియు నీదృళంబు లగు వాక్యంబు లనేకంబు లను [గహించుచు 
వివిధ పకారంబుల వికల్పించి విజయుం డడిగినవాని కెల్లి నదుత్త 
రంబు లిచ్చి సం దేవాంబు వాపుచు, 208 


వై రమున నులిచి (తెంపక 
కారాకులు డలినటు కరన్చము లలం 
౧౧ 0 లా 
దార పెడణాయవలయుట 
సారకృపం "దెలియ జెవ్పె శౌరి యతనికిన్‌, 204 


ఇవ్విధంబునం ప్పిన విని కవ్వడి నముళక్టితుం డై జగ న్నాథున 
కిట్ల నియె, 205 


em 


ఫీష్మపర్వ్యము - ప్రథమాశ్వాసము hl 


అతిగుహ్యూం విది నీవు భూరికృప నీ య ధ్యాత్మముం గాన జీ 

వ యి విని త సె 

సితి నా కిమ్మెయి విన్మి( గొంత [భమ వానె౯ యోగివార్ట్యేయ మై 
యతులై శ్వర్యవిభూతి నొవ్పు భవదీయంబై న రూపంబు నూ 

చుతలం పె తెడు( బోలునేని దయ: జకుఃపీతిం గావింపవే. 208 


అనిన విని యో చ్యుతుం డతని కి ట్రనియె. 207 


నానాస్ఫుట వర్ల ంబులు 
నానాభంగులును గలుగు నారూపములో 
నానాళ్చర్యవిధ ంబులు 


గానంగ నగు జూ పెపం బకాళన్ఫూర్తిన్‌, 205 


విను మానుషచ కుర్ష తి 

గను(గొన శక్యంబు గాదు గావున చానిం 

గనుట కయి దివ్యచకు 

ర్షననం బొనరింతు నీకు ళ|త్రువిదారీ. ౨09 


అని యతనికి దివ్యదృష్టి యొనంగి యోగీశ్వశేళ్యరుం డైన యా 

ల మ్మీశ్వరుండు దనదివ్యమాపంబు సూవె నా విశ్వరూపుని దివ్య తేజంబు 

సహ ససూర్య పభానిభం బనుటయుం జాల కుండుం గావున వాకు 

వ్వం గొంలదిగా దట్ట్రమహామూర్రి( గను౨గొని ధనంజయుండు విస్మయ 

రోమవార్గ ణ[పహర్షోత్క ర్లంబులతో దండ[పణామంబులు నేసి 
0 0౫ యిం 

నిలిచి శేలు మొగిడ్చి యి ట్రనియె, 210 


అర్హునుండు శ్రీకృషుని విశ్వరూపంబు గనుంగొని స్తుతించుట. 
జ ణు నో 
సం 6-లిలి-5 


చేవ నీదగు దివ్య దేహంబునందు సు 
'రాసురగంధర్వు లాది గాంగ 

గల చదేవమౌనులు. గమలాసనుండును 
నచరాచరం బైన జగము నాకు 


49 


శ్రీమదాంధ్ర మహాభారతము 


దోంచె మొగంబులు దోర్గండములును ఖా 
దములు6 గన్నులు ననేకములు గంటి 
మకుటాది భూవణనికరంబు( జకగ 
'దా'ద్యాయుధములు మాల్యాంబర ములు! 
బిక్కు గానవచ్చె నక్క-జ మై యిది 
నడుము మొదలు దుది యనంగ కాదు 
"తేజ మ(ప మేయ దేదీప్యమానని 
ర్వికృతి మహిమ దుర్నిరిక్యు మయ్యె. విప. 


జగనములకు నాదికారణ 

మగు పరమశ్చేయ మీవ యని కనియెవ భూ 

గగనదిగంతర మంతయు 

నగణితమూ ర్తి భవన్మయం బై తోంచెన్‌. £12 


చం దార్కులు లోచనంబులు గాః గలిగి దం ష్టా9కరాళ ౦బు లైన 
నీ ముఖంబులు (పజ్వరిల్లుచున్న యవి నిన్ను రుచాదిత్య మరుద్యను 
వులు |పవేశించెగరు నంఘంబులై వచ్చి మవోమునులు (పన్తుతించెదరు 
సిద్దసాధ్యవియచ్చరులు వెజంగంది వీక్షించెద రిట్లు దీప్తోోగం బగుభవ 
దీయ దివ్యరూపంబు గనుంగొని నాకు వి[భాంతి పొడమి ధృతి దూలి 
నుఖంబు వడయ నేరక చిక్కు.వడి యున్న వా(డ( [బసన్ను౦డ 
వగుము రక్షింపుము. 218 


అనలజ్వాలలు పక్వు నీముఖములం చా ఛ్యార్తరాష్ట్ర | వజం 

బును భీప్య్మాదులు నిం గలుగు నీభూపాలలోకంబు (గ 

క్కున నొక్కుమ్మడి వచ్చి చొచ్చెదరు నాకుం జెప్పవే యొవ్వరో 
యని శకీంచెద నిన్ను భూరికరు₹7కాయ త్తెక చిత్తుండ వె. 214 


అనవుడు నప్పర మేళశ్వరుం డేను లోకకయక ర్త యగు కాలుండ 
నిచ్చో జనసమాజ సమాహారణంబునకు( (బవృత్తుండ నైతి నీవు సంప 
వలయు నని లే దీగురుఖీిష్మాదు లెట్లును లేకుండువార నాచేతం 
జచ్చిన వీరి నెల్లీను జయించినవా(డ వగుటకు నిమి త్తమా[తమ్ము 


నీష్మపర్వము జ [ప్రథమాశ్వాసము 49 


గమ్ము లెమ్ము రాజ్యమ్ము గైకొను మనిన విని వడవడ వడంకుచుం 
జేతులు మొగిడ్చి గద్గదక ంఠంబుతో గాండీవి యి ట్రనియె. 215 


అంబుపవమాననూర్య చ౦(దానలాదె 

వివిధత త్వంబులును నీవ విశ్వళోక 

సం[పవర్తనకరుండవు శాశ్వతుండ 

వచ్యుతుండవు పుండరీ కాకు నీవు. 216 


నిను చెలు(ంగకుండి యాదవు 
డని నఖుం డని మేనజావ యని యే నవాభో 

జనములు నల్హాపంబులు 

నొనరించుచు మేలమాడుచుండుదు నెపుడున్‌. 217 


మజీయుం బెక్కులు లోకసామాన్యభంగు 

లాచరించితి నీడన నంత వట్టుం 

దల్శిదం[డులు (పజలకు6 దప్పుచారు 

లెల్ల సెరించునట్లు నహింపవలయు, 918 


అని సం|పార్గనంబు సేసి పార్థండు వెండియు నిట్టను నదృష్టపూర్వం 
@ థి ౧౧ లు 

బైన భవదీయరూపంబు గనుంగొనం బడయుటం [బమోదంబును బిట్టు 

చూచిన వెక్కసంబును వాదయవ్యథయునుం బట్టియున్నయది నీ 

తొంటిసౌమ్యాకారంబు గైకొని నిలిచి నాకు నావ్లోదం౦బు 

సేయుము. 219 


అనుడు దయార్జ్రచిత్తు. డగు నప్పర మేళ్వరుం డక్కిరీటి కి 

టను దప మాచరించి నిగమాధ్యయనం బొనరించి కానరా 

దనఘ మదియదివ్యపరమాక్ళతి “పేర్చిన యేకభ క్తిభా 
వనమున దోచు దీని జనవర్గము గానదు నీక చూపితిన్‌. 220 


నీకు వాదయవ్యథం బొంద నేల మూఢత్వంబు విడిచి విగతభయుండ 
వై. నం పీత చేతస్కుండవు గమ్మని చెప్పి పూర్వ[పకారరూపంబు 
దాల్చి నిల్చినం గనుంగొని కెంచేయుం డాసౌమ్యరూపంబు సూచి 


44 


శ్రీమదాం|ధ మహాభారతము 


నచేతనత్వంబు నొందికి( | బకృతిన్టుండ నైతి నని పలుకుటయు వాసు 
దేవుండు మక్కక్శపరుండును మద్భక్తుండును నై నవానికి నన్ను. 
బడయవచ్చు నని యతని నాశ్వాసించి. £21 


అతడు మజియును | బవ్మావిద్యాన్వయమున ( 
దనకు సందిగ మనటి చాని సెల 
అరా 6 య 
నడుగగా న మృ్మహాత్ము. డత్యంతకరుణ( 
"దెలియ జెస్సుచు వాదయకంచ లత మాన్నె. 229 


ఇవ్విధంబునం జార్జున కుపనిషదర్థజాతం బవగతంబు "సేసి మననుకనటు 
చాపి వివేకంబునకుం జేవ గలిగించి కృష్ణుం డీ గువ్యాతరజ్ఞానం బుప 
'దేశించితి దీని నెటింగికొని నీ కెట్లు నూడం బోలె నట్లు |పవర్శింపు 
మను పలుకు వలికి యింతకంశుం బరమరవాస్యం బొక్కుటి 'నెప్పెద 
విను మని యతని కి ట్రనియె. 228 


[కందుకొను సర్వధర్మవికల్పములను 

నెడల విడిచి దృఢంబుగ నే నొకండ 

శరణముగ నా| శయింవపుము సకలదుదిత 

ములకు దొలంగింతు నిన్ను. [బమోద మొంద, 224 


ఇ ప్పరమోపాయంబు. 225 


నియతియు( దపమును నీచెన 

భయభక్తులు. గలిగి నాకు భక్తుం డై ని 

శ్పయనివుణుం డయిన వానికి, 

(బియమున "నెబింగింపు వలదు "వెజ వారలకున్‌. 296 


అని వెండియు( బుండరీకాక్షుండు నా చెప్పిన యది అెన్సగా నొకర్ణ్మిం 
చిత నీ యజ్జ్ఞాననమ్మోవాం బంతయుం అాసెనే యనవుడు నర్జు 
నుండు. 227 


"మోవాతమంబు వాసెం దుది ముట్టిన నీదు పప తి వీతనం 
దేవుడ నైతి గాఢపరిదీ _ప్త్వమవోకృతిం గాంచి బోధన 


ఖీష్మపర్వము - (వథమాశ్వానము AB 


న్నా వానిరామయ స్థీరమన స్టితి. బొందితి నర్వలోక ని 
ర్వాహవినోద నీ విమలవాక్నము చొప్పున నెల్ల చేసెడన్‌. 998 
జై చం 


అని పలికి యప్పరమప్పురుషున సభ క్రికసాష్టాంగదండ(పణామంబు 
ఇసి పొర్గుండు గృతార్థుం డై ధృ ఆయుధుం డయ్యు నని చెప్పి 
సంజయుండు వెండియు నిట్లనుం గురుకులేశ్యరా యేను మునిగణే 
శ్షరుం జైన పా'రాశర్యుకాగ బ్యంబున( గృ మ్లార్దునుల యద్భుత పుణ్య 
సంవాదంబు వినుటకు మహా యో గీం[దహృదయానంద కరుం ఇఒడేనీ 
యదైవుని దివ్యరూపంబు గనుటకుం చాతభూతుండ నైతి నమ్మవో 
తుండు దన మధుర వాక్యంబుల నుపజేళింప నత్యంత గుహ్యం బైన 
యోగ పకారంబు విశదంబుగా ననుసంధించి9ి నమ్మవోమభావుల 
సంఖాషణంబులు నవ్విశ్వరూపుని మవానీయాశకారొంబునుం దలంచి 
తలంచి యచ్చెరు వందుచు( [(బియం బందుచు నుండుదు నని 
మజియును, 229 
అధిప యోగీళ్వ'రేళ్వరుం తైన కృష్ణు 

డును ధనుర్ణ రవర్యుః డర్జునుండు నచట 

నిలిచి రచ్చట విజయంబు నీతి సిరియు 

భూతి నిత్యంబు లగు నిది నాతలంపు. £80 
అనిన విని ధృతరాష్ట్రం డి ట్రనియె. 281 
ఇవ్విధమున నాయిత మె 

[కొవ్వెలరారంగ నిలిచి కురుపొండవులం 


"దెవ్వరు మును గడణిరి రణ 
'మెవ్విధి నూలుకొని చెల్లె నెజింగింపు తగన్‌. 282 


ఫీమ్మని |ప్రథమదివస యుద్ధము. 
సనం. 6-21 
అనుటయు సంజయుం డతనీ కి ట్రవియె భవద[గనందనుం డత్యంతో 
ద|గవ్య[గుం లే. యాగహంబునం బని చనం [బక టదోర్గర్వదుర్ణ ముం 
ఢగు దుళ్ళాసనుండు పురికొలుపం గురునై న్యంబులు శంఖ ఖేరీమృదం 


46 


శ్రీమదాం[ధ మహాభారతము 


గాదినిర్యనంబులు చెలంగ గాంగేయుండు దొలుతం గదల( గేతు 
శోభాభిరాముం డగుచు ను ద్దామగతిం గవిపినం గనుంగొని. కలి 


పాండునృపాలనందనులు పావని మున్నుగ నేది యప్తు ఛీ 

ష్ముండు గడంక మె నడ చుచోటికి( జక్కుటి గాగ [దోచి యొం 
డొండ కడంగి సేన తమయుబ్బున కుబ్బం నన్యనై న్యవే 
దండముఖాంగముల్‌ దృణవి*"నముగాం గొని నిర్వికారు లై. ఏలిక 


ఉరవడించు సమయంబున, 985 


ఘనతర గ ర్జాధ్వనులును 

ఘనపథ మఖిలంబు దూ(టుక శ్రైడు తూర్య 

స్వనములునుం గబలించుచు 

ననిలతవయుసింపానాద మడ ౦0 బెలుచన్‌. 286 


ఇట్లు |పతిభటతురం™ మాత ం౦గం౦బుల గుండియ లవియ నందంద 
యార్చి పేర్చిన భీము చెడిర్చి దుళ్ళాసనుండును దుర్ముఖుండును 
చు ప్పహుండును దుర్భర్ష ణుండును నివింళతియు వృష సేనుండును 
జిత నెసుండును వికర్ణుండును బురుమి[తుండును దుర్యోధను చూడి. కి 
వేడ్క. సేయుచుం చాడిన, 287 


ఉద్యతు లె కవలును ధ్భ 

ష్టద్యుమ్ను6డు6 గడల దోన సౌభ|దుండున్‌ 

మాద్యద్గతి( గవియుడు చే 

కోదో్యోగత |చావదీనుతోత్కర మడశెన్‌. 288 


ఇవ్విధంబున వృకోదరునకుం దొోలకడచి తి వ జనిభమ్ము లగు వాల 
మ్ములు శ్లైలోపము లగు కౌరవవీరులపయిం గురియ నక్కుమార 
వరంబు ననర భ|వసారం బగు శరాసారంబుల వారల గప్ప నటి 

గి n\ టు 
యెడం గొండొక బపు. 289 


ణీచ్చవడి యుభయ బలములు 
నచ్చెరువుగ 6 జి త్రరూపు లట్లుండ శర 


౫౮ గాకా నిజం రానాసి: 


em 


ఖీష్మవర్వము - |ప్రథమాశ్వానము శ 


[పోచ్చలిత చండది_ప్రిస 
ముచ్చయములు "పెలుచం బర 7౫ మునుగు వడంగాన్‌ * 240 


పద పడి దుర్యోధను డు 

న్శదు( డై తలుమంగ ధద్భ్మానందను(డు జయా 

స్పదముగ (6 బురికొల్ప6గ బె 

ట్టిదముగ నొండొంటిం దలవడియె సై న్యంబుల్‌ , ల్లగ 


కప్పారు రేణువు గమలా_ప్రబింబంబు 
'రాహుమండల మన రమణ. గప్పుం 
చెల్ల నిరజము శోభిల్లు సం[గామ రం 
గమునకు. దగుమేలుకట్టునట్టు 
ఖచర కాంతల యలక ములందు' గాందూళి 
యళుల చె పుప్పొడి నకుకరించు 
నడరి పచ్చనిపాంసు వమరు దిశాభి తి 
తలముల: గనకంపుం దగడుపగిది 


బాండవానీకమును గురుబలము నొక్కు 

"పెట్ట రథగజవాయభటాఖీల చటుల 

గతిం బరికుణ్ణసంగరకితిత లముగ 

పీక బెగసిన యతొలుతాంకు నపుడు. 242 


కరిఘంటానిచయన్వనంబులు( దురంగ సీత హేషానము 
త్కరనాదంబులు హేతిపం క్రిపటుసంఘట్టోోత రావంబులున్‌ 

ధరణీ భాగనభోంతరం బడరి యుద్యత్తూర్య నానాధ్వని 

స్ఫురణం "బేమియు. దోంవ నీవ మొనలన్‌ భూపాలచూడామణీ. 248 


తదనంతర ంబ. 2414 
కొరిక రకీకరతుర గో 
త్కర లాలాజాలర కథా రాపటలీ 
పరిపి కం బి నంగర 
అబాట్‌ ర 


ధరణీరజ మడంగె నద్భుతం బలరారన్‌, 245 


48 


(శ్రీమదాంధ మహాభారతము 


కురుపాండవ చై_న్యంబుల 

దొర లడియాలముల నొవ్పుతో మెజయు సము 

ద్దురవీరధ్యజముల( బొలి 

చీరి శార్యన్ఫూ ర్హి మూరి సేకొన్నకియన్‌. 246 


ఆటియెడ, 247 
టె 


మీతం|డి భవతుతులకు 

"జేతోముద మొదవం గడంగి సేన మిగిలి [ప 

ద్య|ోతను(డు నభోమధ్య 

స్ఫీతుం డెనట్టు 'వెలింగె ఖీషణమూ రిన్‌. 248 


ఇటు మెజసిన, 249 
య 


అర్జును డప్పు భీష్మం గని యగ్గలికన్‌ గుణహాననంగమ 
స్ఫూర్తి త దేవద తృరవళోభితు. డై రణ శేళి కౌతుకా 

వర్ణిత చిత్తవృల్రి ననివార్యపరా[కమలీం దాక న 

త్యూర్జిత రౌద మయ్యె బవుుళో[గమవో(స్త్రుగళా గతంబులన్‌ 250 


తరిమి సాత్యకి గృతవర్శం దొ(క నతడు 
నేచి మార్కొన నిరుమేను పూచి యొప్పు 
మీగులు మోదుగు [మాంకుల పగిది గాగ 
నడ౩ మార్కొన్న రెండు వాలంపగములు. 251 


మనమున € గోనలేందు నభికున్యుండు దా(శకిన నాబ్బ వాద్భలుం 
డెదికి కడంగి నూతు6 బడ నేసి వాంకుంబులం జంప జూడ్కి6 గెం 
పొదవంగ6 బార్జసూను(డు మహో (గత నట్టుల చేసి కేతనం 

బు దునిమి విల్లు [దుంచి శరపూరితగ్యాతునిం జేసె నాతనిన్‌. _ నికి 


ఖీమ'సేనునివై మన ఫమ్ము. డలుక 

నడ నక్కురు ముఖ్యుల య(స్త్రళన్ర్ర 

"కెళలంబులు సూడ నక్కజము (లెన 

నచ్చెరువు నొంధి సేనలు పిచ్చలింప, £ర్‌రి 


em 


త 


భీష్మ పర్వము వా [ప్రథమాశ్వాసము 4&9 


వీ(కమె నకులుని చాశి దుశ్ళాసనుం 
డత్ఫ్యు[గ'బాణచయమున( బొదివ 
నక్కుమారు(థు దరవోసాభి రాము? డె 
భల్లమొక్కటి దొడ్డి విల్లు దునిమె 
యడై నిరువదియేనుదూపులు వడి 
నడరింప రయమున నతడు నొండు 
వి లి _తికొని శరవితతి నంతంతన 
నజకి పాండవు కేతనంబు [దుంచె 
దుర్ముఖుండు సవా బేవునితోడం దొడరి 
'మెజటుంగు వాలమ్ము లేసిన నుజక యాత 
డన్నియును మగిడించి రథముల నొంచి 


యతనిసారథిం. చెగటార్చి యార్చి పేళ్ళి. 254 


నరభను( డె యుధివ్వీరుండు శల్ఫుని( దాయకుడు నొత. డమ్మ హీ 
శ్వరు మహనీయచాప మనివారణ( |దుంచిన నొండువిల్లు ఖీ 

కరతరశీ ఘలీలం గొని కన్నుల నవ్వుచు. వాండవా[గజుం 

డరిబల ముక్కు దక్క వడి నాతని వెం గురీసెన్‌ శితా(న్ర్రముల్‌, 255 


ఏచి ధృష్టద్యుమ్ను ( 'డేడ్రెర (దోణు వై 
నడరిన నవలఠీల నొత6 డతని, 
ఘనళ రాననము. (దిఖండంబుగాం జేసి 
నారాచ మొక్కటి నా మేన 
వేజొక్కవి ల్లెత్సి వెం బదునాలుగు 
శాత బాణముల(6 జాంచాలసుతు(డు 
గలళజు నేసె మాగధసవాదేవుండు 
భూరి శళవుని( దా(కి భుజశిఖరము 


మెంజుంగుటమ్ముఅ నొంచిన నుజక యత (డు 

వాని యుర ముగళరమున (వయ్య "జేయ 

వార లిరువురు వృతుండు వొానవుండు. 

జోలె. బోరిరి సేనలు వొగడుచుండ. 258 


50 


౭ 


శ్రీమదాం|ధ మహాభారతము 


ధృష కేతుండు కౌరవోత్కమం డె న 

(3) చల యె 

జాహ్లికుని మాటుకొని ఉ| వచాణన వక 

మేసి నాతండు లాఘవ మెనక మెనలో 

భునళ రంబులు పదినవకములు గురినె. £57 


అచలనిభు( డగు నలంబను 

(బిచలిత భూథాగు( డగుచు బఅతెంచి ఘటో 

త్మ చుడు దలవడిన నారజ 

నిచరేం[దులపోరు కీ రనీయం బయ్యొన్‌ . కక ర 


గర్వంబు మజయ శిఖండి యశ్వశ్రామ 
నెదిరిన నాతండు నుద మెలర్ప్చ 
నారాచ మురమ.న నాటింప నొచ్చియు 
[దుపదనందను. డతి కూర శరము 
దద్వతమునం గీలితము సేసె భగదత్తుం 
డుజక వీరాటు వె నుకవడించి 
కదిసిన గగనంబు గ ప్పె బాణాసొర 
యుగమును బజెరసి మహా గభంగిం 


గ కయాథిళుం డగుబృవాత్త త్తగవిభు(డు 


గృపుండ.6 దలపడి 'యొండొరుశేతనముల స 
వారుల ధనువుల. దునిమి నిష్టురకృపాణ 
దారుణాకారు లె యరదములు డిగి", 959 


అట్టి యెడం గనుంగొని జయ।దథుండున్‌ [దుపదుండు వచ్చి యా 
కట్టుపకాసు లిద్దజకు [గక్కున నడ్డము సొచ్చి యొండొరున్‌ 
చ ఇ Ga 
బెట్టుగం చాంకి ఫీ వశరపీడిత దేహులం జేసి 'రెట్టి లా 
వెట్లి పరా,కమన్ఫురణ యెటి రయం బని పిచ్చలింపంగన్‌. 40 
లు ఫి లు 


మన్యునముజ్ఞ్యలుండు నభిమానియు నైన వికర్ణుడ న్‌ యుధా 
మన్యుండు నేచి యొండొరు? మార్కొని కౌ[దరసం బలోకసా 
మాన్యము గాంగ నస్టలితమక్సరముల్‌ మెజయంగ.: బోరి ర 
న్యోన్యనిశాత సాయకనిరంతరవర్ష ములన్‌ మునుంగుచున్‌ , 231 


ఉ, 


em 


భీష్మ పర్వము = [పథమాళ్యాసనము వ్‌ 


ధరణి నాథ చేకిళ నుండు గడంగి ను 

శ ర్శమీ(ద నికితశ్రర చయంబు 

గురియ నితండు నతనిం |[గూర్మాన్ర్రనికరసం 

పీహిత గాతు6 జేసీ పేర్చి యాళ్ళ? న్‌ విగ్రివ 


శకుని (పతివింద్యు. దాC(కిన 

|దికటబలుం డా యుధిప్టిర[పియసుతు. డు 

ద్భృకుటి యగుచు గవిసెను సిం 

వాకిళోరము గజము. బొడువున ట్రతనిపయిన్‌ . వీరి 


ఖీమనందను. డగు[కుతసోముం గడిమి 
దాగా గాంభోజనృపతి సుదతీణిండు 
వార లిరువురు నొండొరు6 (గూర బాణ 


జాలముల నెట్లు దెరలుప(జాల 5, 24 


అంతక వీ! కముండు మహిమాస్పదమూ ర్తి భుజంగకన్యకా 
సంతతకీ ర్తనీయబలశాలి గిరీటితనూభవుం డిరా 
వంతుడు జాహుగర్వధన వంతు (శుతాయువు. దాక వార ల 


త్యంతరయంబునన్‌ వరథు లై రి వరస్పరచాణభుట్ట నన్‌ , _ 26 


వీంజానువిందులు [గందుగ చెం గుంతి 

భోజుని నాతనిపు[తు( దాడి 
రా పురజిత్తు బాణాసారమున విందు. 

బొదివె నుుగత. గుంతిభోజుః జేయు 
తూపులు పెను!ద దొలయ్రంగ జడియుచు 

ననువిందు. డతనివై నడశె జెలుచ 
౧ శకయు లేవురు గాంధార రాజు లే 

వురతోడం |గూరనంగర మొనర్చి 


రుత్ర్తరునిమీంద నీతనయుండు దీర్గ 

బాహు డురవడిం గదిసి యుత్వావాలీల 

నెజపె నకులాొత్నజు (డు శతానీకుం డేచి 

వడి నులూకుని6 దలపడి కడిమీ మెజుసె, 266 


ర్‌బి 


శ్రీమదాంధ్ర మహాభారతము 


ఇవ్విధంబున వెండియు శెండుసేనలం జేషంగల దండిమగ లొండొ 
రులం దాశిన నధిక నంరంభద్వంద్వయుద్ధ ౧బు సిద్దచారణఖిచరులు 
సూచి పొగడుచుండ నిగిడి చతురంగంబులుం దనతనజాతిం బదులు పదు 
లును నూతులు నూటులును వేలు వేలును బెక్టులు 'పెక్టులునుం దలపడీ 
యెడ 'నెడంగలయన్‌ బెరయం [గమంబున నందడికయ్యంబు నూలు 
కొనిన [గందునం దమకించి యుభయ నై నికు అున్మత్తులగతిం గవియ 
పాణంబులు. గృపొణంబుళు 6 గరిదంతంబులు నరదంబుల నొగలు 
నొండొంటిం చాంి తుత్తుమురు లయిన తుములంబు కతన భయ:కరం౦ 
బగునతినంకులంబున సామజ వాజి రథంబుల యురవడికి నోసరింపని 
కాలుబలంబులు నుత్తుంగ మాతంగస్యందనసందోవాంబులపయిం బఆజపు 


'రాహుతులును గరటిఘటావిఘటనంబు గొవించు రథికులును నిది యది 
యనక నెల్లి బలంబులం జొచ్చిన మొగంబునం జిందఅివందణ చేయు 


గజారోవాకులు నగుచు నిర్శర్యాదంబుగాం  బెనంగు నై న్యద్విత 
యంబు మందరశుభి కాంబుధిచందం బగుటకుం దగి యుచ్చిపోయెడు 
శరంబులు నిరుమెయిన్‌ గెలిచిన కుంశతురికాదులును [బవాళజాలం 
బులుం బోలె బొలువు మిగులుచుండ విశిఖంబులు ముఖంబులన్‌ 
బెట్టు నాటిన జిజ్తనం దిరుగు శుండాలం౭బులు [వపళయశకా'లంబున నుర 
గరువలిచే దిర్దిరం దిరిగాడు కులనగంబుల. [(గేణినేయం గరవాల 
గ దాభల్ల | పముఖంబు లగు శస్తా౦శ్రుంబులం గుంభికుంథతురంగ ముఖ 
ఖభటకపాలాదు లవియు చప్పుళ్లును వివిధాయుధ [పవాతుల నొణలు వారి 
నరనాగంబుల రావంబులును దారుణ పకారంబున ది కటదారుణంబు 
నేయుచుం 'జెలంగం 'జేయి దునిసినం దక్కటిచేతం 7ై_దువు గొని 
కవియువారును గాలు దునిసిశ నెదిరిమీందికి లంఘించువారును దల 
దునిపినం చారు మును గన్నిడినవారిం బొడిచి పడువారును 'దెగి 
పడియు నవుడుగఅచుటయు భొమముడి వడుటయును నడలని తలల 
నొప్పువారును మావంతులు నేనుంగులు వికలంబు లెన సమీఫవర్తుల 
వావానంబుల  నమారోవాణంబు నేనీ వరా|కమించు వారును 
నొచ్చియు నీడం బోక చెలులకుం జుట్టంబులకు నడ్డపడువారును 
మార్చలంబునం జేరి చుట్టం బని తప్పింపక నొప్పించు వారును నుభ 
టులు సొచ్చి చెండిన వండం దటిగివ ట్లుండు 'వేదండవాయచయంబభు 


ఫీష్మవపర్వము - [ప్రథమాశ్వాసము క్‌ి 


లును నాళ్వికులు వెకొని మీ6(దిమూనినులం దునిమిన | మోడుపడు 
రథంబులును రథ నేమిఘట్టంబున దట్టంబులగు పదాతిగా[తంబులును 
నిథంబులు వొదివి నేలతో [వేసియు6 జమరియు6 దూల వై చియు 
గొమ్ముల [గుచ్చి యెొత్తియు ళారికమర5ిన వికటాకారంబు లగు ఘోట 
కంబులు నె ఘోరభంగి యగు సంగరంబు నెల్లుచుండ మధ్యాహ్న 
సమయంబున, 267 


భీషమ్మ(డు దుర్యోధన పేరితుం డై విజృంభించి పాండవవీరుల నొవ్పించుట, 


సం. 6.45.1 


మనుజేం|[ద వినుము నీతనయుండు పనుపంగ 
దుర్ముఖ కృప కృతవర్శ మద 
పతి ఏవింశతులు విస్ఫార చాణార్చుల( 
బంచాగ్నులునుబో లె. [బిజ్వరిల్ల 
తనశెలంకుల6 గోలుతల సేసి తలుమంగ( 
చాల కేతువు మహో తాలమూ ర్తి 
నాఖీలమై [కాల నడరి పాండవ"నీనం 
దజిసి మందచాకినీతనయు. డేచి 
చేదిసాంచాలశకేకయు లాది గాగ 
గల్లు భూపాలకోటి మొగ్గరము లెల్ల 
గలంగ6 దిరుగుడువడ నోరగిలంగం బెల్ల 
గిల్లి డల్లడపడ రణ క్రీడ సల్పె. 268 
పాయవడం౭ జొచ్చు గుంపులు 
"నీయును మలంకలం జరించి చించును గోణ 
వ్యాయామగతుల వలయము 
ల యుండం దిరిగి కలంచు నరిసై న్యంబున్‌ స 269 


డొల్లెడుతలయును దునిసెడు 

విల్లును ధర కొటగు మేను విజిగడు సిడముం 

బెల్లు దొరంగు నెత్తురు నై 

పల్లిటిలం దొడంగె నపుడు పొండవబలముల్‌ , 270 


సంగ 


అ, 


శ్రీమదాం!ధ మహాభారతము 


ఇటు [పళయకాలళాండివంబునం [బచండమూర్తి యగు నష్టమూర్రి 
న్ని, 

యుంబోలె విజృంభించిన భీష్ను మార్కొను మగలు లేక పాండవ 

వ్‌ న్యంబు బెండువడియున్న యెడ నభిమన్య్యుండు గనకవర్లతురంగ ౦ 


-బులుం గల్లి కారధ్వజంబును మెజయం నొ ఢీ, 2T1 
న్‌ 


శల్యు నారాచపంచకముక | 


| [కూరభల్ల మున దుర్ముఖుసూతుత ౪ దుంచి 


a 
తణీమి సవింశతిరకువు6 దునిమి 


వెడందయమ్మున నేసి వెండియు మూండు వా 
లికయమ్ముు లొడల( గీలించి కృపుని 

వాయముల శళరచతుష్టయతాడన మున ను 
బృడంగించి భీష్మ వె నడరి మేన 


విశిఖనవకంబు నాటించి వెగడువపణి-చి 

"చేర్చి యార్చిన నురకోటి పిచ్చలించె 

మెచ్చి భీష్మాదు లెల్ల వివ్వచ్చు( బోలు 

'నెక్కు డగు గాని యనదుగాం డీక6 డనిరి, 272 


అమరతరంగణీతనయు: డర్దుననందనునూతు( "గేతువం 

డము నిరుమూండుదూవులం బడం గడు బెట్టిద మని యుజ్జ్వలా 
('స్రుము అడరింప గూడికొని తక్కటియవురు. బెక్కు లమ్ము లొ 
క్కు మొగి రయంబునం గురియంా గిరివోలె నతం డుద(గు. డై. 


వారల శర వర్ష బులు 

వారించుచు వేజవేజ వాలంపగముల్‌ 

వారల్నవె( గురియుచు: గురు 

వీరుని ఆలధ్వజంబు విజుగంగ నేనెన్‌. 274 


తెటిసిడము విజిగి ధరణి వె గూలిన( 

జాండురాబనుతుల బలము లెల్ల 

నొక్కా పెట్ట యార్చ నుక్కటి కెిరవ . 

సేన జోదుపిండు చిన్నంబోయె. 25 


శ్రీమదాం|ధ మహాభారతము 


సింవానాదంబుతో భీమసేను' డప్పు 
డనుజతనయుని. జేకొని యరిబలంబు 
దరలం చాడిన నతనియు తాలసింవా 
"కేతనముం గూల్చె సుూనదీమాతి యలిగి. 


పవనజుండు మూ(డుక రముల 
దివిజనదీసూను నేసి దృఢ గతి గృపుమే 
నవియ నొకట' గృతవర్శ్శుని 


యవయవతతి నెనిమిదింట నార్చుచు నేసెన్‌. 


మణీయు నమ్మ్మారుతతనయు డు, 


మ|చేశున్‌ వెగడొంద నేనె నతనిన్‌ మన్నించుజోదుల్‌ | పళా 
పో చేకంబున నొక్క పెట్ట రథ వేగోద్దిప్తు లై తాంకినన్‌ 


ర్‌ 


278 


రౌద్రం వాకృతి. బొంద నూతవాయగా త్రంబుల్‌ వెశం [దుంచి చం 


చ దక్కొదకవీచులం దడ పె నాళ్చ్ళర్యంబుగా నందటిన్‌. 


279 


తదనంతఠంబ సాత్యకియు ధృస్టద్యుమ్నుండును గేకయపంచకంబును 


విరాటుండు నతనికొడుకులం దలకడ చి యురవడించిన., 


అందట మేనుల గంగా 

నందనుడు శర[తయములు నాటించెను ళ 
లుం దాయక ను తరు(డు గరి 
సందోహముతోడ నధికనంరంభమునన్‌ , 


నిజఘటకు మిగిలి యుత్తరు 
గజ మమ్మ | దెళురథము గదిసి తురంగ 
[వజముపయి కడరి కడున 


క్క_జముగ వెస నేల బెట్టి కాలం జమళెన్‌, 


శలు్యం డు గకోపంబున శక్తి యెత్తి 
రయము మెజయ చె_రాటి యురస్థ్ర లంబు 


280 


281 


282 


56 


వం 


ర్‌ 


శ్రీమదాంధ్ర మహాభారతము 
దూట వై చిన నంకుళతోమరములు 
విడచి నడుమన చచ్చుచు బుడమి6 బడియె, 


మ దేళు( డంత నిలువక 

రౌౌ[దంబున వాలు వజీకి రయము మజయన 
త్యు | దేకత డాసీ యుటికి 

భ|దకరిం గరముం దునిమి పడవై చె నిలన్‌. 


తనవి కమంబు సేనలు 

వినుతింప(గ నిట్లు సేసి వేగమ కృతవ 

రుని రథము ఎకి లంఘిం 

చెను శల్యుండు గిరికి చాంటు సింగము భంగిన్‌. 


అనుజుండు వడ్డ శంఖుడు మవో[గవావృ శి గడంగి శలుర్ణ వె 
దనరథ రాజితో. గవియు దారుణదర్చ్పము జూచి దంతి ము 
ట్రినం బరికాడు మొత్తము వడిం బజి తెంచినమాడ్కి నాపగా 
తనయుడు లోనుగా రథికదంబము బి ట్టడ రెన్‌ సముద్దతిన్‌ , 


భీష్మునంపఅ కోర్వక పెల్లి గిల్లి 
ఏ ౧ 
శంఖుతోడి రథావళి జలదపం క్తి 
భూరిమారుత వాతి. దూలపోవునట్లు 
వణచెం గని [కడి యడ్డ ౦బు వజపపెం దేరు. 


కొొఅవియుం గొజవియు చాడిన 

తెటి(గున నర్జునుండు నురనదీనూను(డు జూ 
పలు వొగడ6 దాశకుటయు ని 

ద్దజదిక్కుల సై న్యములును దలపడియె వడిన్‌. 


అంత నపరావాం బయ్యె నటి యెడ. 
ణ రు 


కృత వర్శరథము డిగి యు 
ద్ధతుం డె మ్మదపతి ఘనగచామండితవా 


258 


286 


287 


288 


259 


భీష్మపర్వము ము [ప్రథమాళ్వానము 


నృత మెజయం గవిసి రథ్య 
(పతతీ౯ ధరం గూల్చె శంఖుబలము దలంకన్‌. 


విరథుం డయి మాత్స్యపు[ తుండు 

గరవాలము గొని రథంబు (గక్కున డిగి యా 
తురత నురరాజనందను 

నరదముమాటునకు నతిరయంబున నరిగాన్‌. 


దిక్కుల. దనబాణంబుల 


'పిక్కటిల(గ నుల్లసిల్లి భీష్ముడు నరుతే 


రక్కడ డించి |దుపదవిభుం 
డుక్కఅం ద కేనమీ(ద నురవడిః గవిసెన్‌. 


ఇట్టు గవిసి, 


ఎండినయడపిన్‌ దరికొని 

మం డెడుకార్చిచ్చుమాడ్కి మారి మనంగిన 
ట్రూండొండ నేచి హాయే 

దండ స్యందనపదాతితతి( బొడ వడంభెన్‌ , 


“కీకయు లేవురబలములు 

నాకులతం బొంద మార్గ ణాసారమునం 
జీకాకుపటిీ చె భీష్మ డ 

నేకగతుల 6 దనరథంబు నే క్రెజ మెజియన్‌, 


_ ఉలటుక విరాటుబలమ్మువె 
గోజీయలపిండునకు6 గవియు కోల్పులి క్రియ బి 


ట్టజం గవిసి నదీనూను(డు 
నుఖుమాడె వియచ్చరులు వినుతి సేయంగన్‌ . 


ఇట్లు పాండవ నై న్యంబు లెల్ల 6 గలంగి 
యిక్కడక్కడ( బడుచుండ నక్కజంపు. 


ర్‌ 


290 


291 


బలవ 


298 


294 


ne 
0౬ 
cn 


296 


బ్రిమదాం!ధ మహాభారతము 


( 


గడిమి కచ్చెరువడి యొక్క_కడకు వచ్చి 
పాండునూనులు నివ్వెజపాటు నొంద. బల 


శాంతనవు(డు చేజోదు 

రాంతుండై. నా వెలుంగు ధర కెల్లను జా 

లింతు నినుం డ నలో 

పొంతమునకు( జని5 నేమి యనిన ట్టుండెన్‌ i 298 


సోమాన్వయ పదీ పకు( 

డీమెయిం దేజోవిశేమ మెకకం బెనంగం 

గా మెజయుట గనుంగొని సీ 

చై నుజువడు మాడ్కిం (గుంకె నర్కుం డంకన్‌. 299 


జలరువాంబులు వాండవనై నికుల మొ 

గంబు లట్టుల విన్న టై. కాంతి దణ 

వారి మనముల భీశ్యంధ కార మడరు 

కరణి. జీకటి యెడ నెడం గవియుచెంచె. 20) 


అప్పుడు గయ్యాంబు సాలించి, 801 


ఉభయ సేనలు. దమతమ యునికిపట్ట 

కరn దాతపరా|కమన్ఫురణమునకుం 

గురువిభుండును దమ్ములు బరమవార్ష్న 

భరితహృచయు న యుండిరి భరతముఖ్య. 802 


అని నంజయుండు భీష్మాటోపంబు నిప్పె నని పలుకుటయు. దొలు 
నాటి కయ్యంబున గాంగేయుచేత న ట్రయిన6 బాండునందనులు 
పదంవడి యేమి సేసి రని యడిగిన, 808 


నిగమశిభావివారమవానీయ మునీశ్యరభావనీయ న 
ర్వగురునువోనుభావ మధుర వక టా[పతిమస్వభావ చే 

వగణని షేవ్య వారిగిరి వానవినోదవిభావ్య విశ్వలో 

కగతవపుర్వికన్వర వికారవిదూర విలాస భాస్వరా, 804 


భీష్మ పర్వము - (పథమాళ్యానము 


క దూ రాంతికదుర్గమవి 
సార నుగనునన్ని వేళ త వద చలన 
ర్వారంభక నిమ్మింయ సం 
సా-రోజ్ఞ్వల విశ్వసం| పకాళశనమూ రీ 
మాలిని. నికతిశయమవాత్వోన్నేష నిర్భూతదోషూ 
విరతిప్ఫాదయర మ్యా వేళ నిత్యపకాశా 
భరితభువన కేజోభవ్య యోగానుభా వ్యా 
స్ఫురితగుణనమ, శీపుణ్య నె ర్లుణ్యాగణ్యా. 


గద్యము i 
ఇది (శ్రీమదుభయకవిమి త్త కొమ్మ నామాత్య పు త్తి 
బుధారాధనవిరాజి తిక్కనసోమయాజి |పణీతం బయిన 
శ) మవోభాకతంబున ఖీష్మృపర్వ ౦బునందు. 
[బథధమాశ్వాసము. 


్‌ల్ట 


906 


శృమదాంధ్ర వుహాభారతవు 


భష్మపర్వము జ ద్వితియాక్వానసము 


(భ్ర్ర) నిర్మాణ విచక్షణ 
తానిష్టాపరకటా తు ధర్మవరోజా 
సీన నిరంజన భకో 
ద్యానవనంతాయమాన వారిహారనా థా, ే 


ధర్మజుడు గోపాలదేవుపాలికిం జనుట 
సం. కి-ఉీకి-]ే 


వ. దేవా వై శంపాయనుండు జన మేజయున కి ట్రనియె, 2 


తే. అట్లు దనవారు మేలుచే యెనభంగి 
వినిన ధృతరాష్ట్ర డానూతతనయుతోడ 
చనెలమి నంట మీందివృ త్తాంత మెట్లు సెప్పు 
మనిన. గురువంళవర్య యి ట్లనియె నతండు. 8 


వ, ఆరాధతి ధరగ్టతన యుండు విషణచితుం డె తమ్ములం దగువారలం 


fg ఎలా మాజా 


గూర్చికొని గోపాల బెవుపాలికిం జని యతనితో ని ట్రనియె. 4 


చ. _ ఎరోగలిచిచ్చు గాజడవి యెల్లను జెల్లుగ నొక్కపాయగా 
దరికొని రూపడం చిన విధంబున నిక్కడిసేన యంతయుం 
దరమిడి చంచె భీష్ముబలదర్పమహో[గత గంటు నింక నే 
బిరుదొకొ నీలమేఘ మనం జేర్చి యనిం డెగటార్చు నాతనిన్‌. ర 


భీష్మపర్యము ద్వితీయాశ్యానము 61 


అలవి యెలుంగ నేరక మవోత్ముని లోకముతోడిపాటిగా 6 

దలంచితి బేల నెతి శరళాడనపీడితు లెరి నీమజుం 

దులు నమరాపగాతనయుతోడిరణంబునకున్‌ దిళాధినా 

థులు నజణుమంగ. జాల రని తోయచునున్నది నామనంబునన్‌, 6 


అతని జయించు నంచు మన మర్జును నెంతయు నమ్మియుండ (గా 
నితండును సంగరంబుక నుపేక్షుకు డయ్యె వృకోదరుం డొకం 

డ తటికిం జొచ్చి దోర్భలము డాంపక పోరడు నేమి సేయు నా 
కితనిని నీతనిం దడవ నేటికి. గయ్యపుజోలి మానెదన్‌ , 7 


నరపతుల నెల్లి ఖీష్మున 

శెరగా నొప్పింపంజూల శే నడవులకున్‌ 

మరలం బోయెద నచటం 

దిరిగెద6 గూశరాకు గోసి తినియెద ననఘా. 8 


నీమాట మెయిన చేయుదు 

మే మెయ్యది యైన నెందు నెప్పుడు మాకున్‌ 

దామోదర యశుభస్థితి 

లేమి శుభము కలిమి నీదులీలయ కాచే. 9 


చేయం గలవని 'యెయ్యది పనుపు మనినం బద్మనాభుండు పాండ 
వా[గజున క్రి ట్రనియె. 10 


'నెవ్వగ యింత యేల విను నీ కెదు ెవ్వరు నీదుతమ్ములం 

చెవ్యరు సూచినన్‌ జగము అన్నియు గల్వ( గలారు లావునం 
[గొవ్విన భీష్ము నోర్చు రణకోవిదు డైన శిఖండి యేను నీ 
కొవ్వనివారి నెల్లం [గమయు క్తి లయం బొనరింతు నెమ్మెయిన్‌ . 11 


సత్యపరా[క ము డగునీ 

సాత్యకి బావోబలం౦బు సమర వివాోరె 

ద్ధత్యము (6 జూచెదు గాదే 

యత్యాళ్చర్యంబు లితనియ( స్త్రవిధంబుల్‌ , 12 


62 


శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉద్యద్వికము లై నయీ|దుపదమత్ఫ(ో్యర్వీపతుల్‌ నిన్ను సం 
పదో్యోగోజ్జ్వలు. "జేయ బూని కడ(కం [బాణంబు లీనున్న ని 
ట్లుద్య్యోగం 'బెడలంగ నేమిటికి నీ కుర్వీళ వే యేల ధృ 


పద్యుమ్నుం డొకరుండ విడ్వివదవష్ట్రంథభంబు మాన్చింపండే. 18 
ఆనవుడు ధర్భతనయుండు ధృ ష్టద్యుమ్ను నాలోకించి. 14 


పాండవ నై న్యసంఘపరిపాలన సేయు నితండ యంచు. గ్భ 

షం డ భి పషేకనంవదువళోఖభితు. జేయంగ నాధిపత్య ము 

ద్హండత. బూని తీన్ఫపులు( దమ్ములు నేనును జుట్టి శాం జమూ 
మండలి నూలుకొల్చికొని మార్తుర నోర్చినం గాక యొప్పునే. 15 


అని యగ్గిం చినం బొంగి వృషతపా తుండు గుంతీపుత్తు)న కి ట్లనియె. 


జగ మెజుం/గంగ [దోణు నని జంపుటక్షై సృజియించె ధాత న 
నృగంటిమి గాంగ దీని. బలుమాటు ననం బని లేదు ఖీష్ముం డా 

దిగం గురుసేనలోన గణుతింపంగ6 బేర్చినయోధకోటి నా 
మొగమున బడ్డ నె ట్రడరి ముక్షైవనో యటు సూచుచుండుమీ, 17 


పృమషతకులముఖ్యు. డిమ్మెయి( జేర్చి పలుకు 
నంగరో తావాకర వాక్యభంగి కపుడు 
పాండునుతులును సకలభూవతులు నంత 


నంబు నొందిరి వారకియు. (బియంబు న్‌ లల; 18 
తదనంతరంబ యుధిష్టిరుండు ధృష్టద్యుమ్నున కి ట్రనియె. 19 
© లు ౧ 


తొల్లి గురుండు చానవులతశోడిరణ౦ంబున వ[జవాణికిం 

చెల్లమి గాంగం జెప్పె నది దీవతరం బగునొడ్డనంబు త్‌ 

భఖిల్లుచు వె_రిద్భృష్టులకు ఫీకర మె చను. ంచనామకం 

బెల్లి ఘటింపు నీదువెర వేడ న మొన యద్భుతంబుగన్‌, 20 


అనిన విని యతం డట్ర చేయువాండ నని పరి? నట్టు గలంక డేణి 
కృష్ణు వీడ్కొసీ యెల్ల వారల నిజనివానంబులకుం బోవం బనిచి ధర్భ 


భీష్మవర్యము - ద్వితీయాశ్వాసము 68 


తనయుం డభ్యంతరావాసంబున కరి గం |బభాతం బగుటయు. బాండవ 
నె నికుల డెందంబులతోడన యరవింద౧బులు వికానంబు నొంభబెం 
బదంపడి తదీయ [పతాపోదయవవావ ర్తి యగుచు మారాండోద 
యంబు వెలుంగుటయుం గాలో చితకృత్యంబులు నిగ్వ రించి కౌంతే 
యా([గజుండు వడ ల. _గాంచవ్య్యూవాంబు సనంఘటించు నెడం జంచు 
తంబు భజించి ఫల్లునుండు గాండీవకపిద్వజంబులు మెణయం బొలిచి 
నిలి చె. గుంతిభోజుండును వ్తైబ్యుండును జకుస్థ్రానంబులం దేజరిల్లి ర 
[దుపదుండు థిఖకు నమ దశార్ల కూర సేనకి గాత దెశాధీశులు కోంఠా 
కారంబు( చాల్చిరి భీమసేను..డును దృష్టద్యుమ్ను డును దకిణవామ 
పక్షంబు లయిరి సౌభ|దసాత్యకి|చెపదేయ పౌం|డ చోళ పాండ్యులు 
ఖీమసేనువలను నకులనవాచేన హైడింబళంబర వత్సమహీపతులు ధృష్ట 
ద్యుమ్నుదిక్కృానం బన్నిరి శీకయకాశి రాజులతోడం గూడి విరా 
టుండు జఘనభాగభంగికిం దగియు:డె హూణపతి సముఖులు పరి 
వేప్టింప వెన్నయి యుధిష్టీరుం డొ ప్పె నిహ్విధంబున మోహరించిన 
యప్పుడు. 21 


ఒడ ర్స లద 
భీష్ముని ద్వితీయదివన యుద్ధ క్రమము 
సం. 6-47-1 


పుండరీకంబు లుద్దండ పుండరీక 

చారుభంగి లేయెండ కెంజాయ నొవ్పె 

నంత నక్కుడ( గురుబల మధికరభ స 

తుములముగ (దోచి నడ ఇంచి సమరమునకు. 92 


అయ్యవసరంబున దుర్యోధను (డు భీష్మ "దో ణా శ్వ స్ట్రైమకృ పళల్యకృత 
వర్మల నాలోకీంచి. 28 


ఒక డొకడ పాండుపుత్తు)ల 

సకలబలంబులను గెలువ(జాలుదు రు[గా 

ధిక శార్యస త్వుల ందటు 

నొకతల యె మిమ్ము నోర్వ నోపునె హరుండున్‌. ప్తి 


64 


శ్రీమదాంధ్ర మహాభారతము 


ఐనను _గాంచవ్య్యూవాపి 

భఛానంబున మావారించి దారుణచారు 

స్థానక మై కుంతీనుత 

సేన వొలిచె మనము నిర్విశేషంబునకున్‌. 2 


అను రూపము లగు మాజూొ 

డ్లనముల్‌ (పన్ఫురితములు దృఢంబులుగా. దీ 

ర్చినం గాక తెజం గగునే 

యని మొన లేర్చరిచె. గౌర వాన్వయముఖ్యా. 26 


దుళ్ళాసన వికర్ణ విందానువిందులును శూర సేనయవన [తీగ ర్రకుకురు 
దేళంబులవారు నొక్కవలనను [దోణాచార్యుండును గుంతలదశార్డ 
విదర్భాలును గాంధారసింధుసౌవీరవతులు నొక్కదిక్కునను భీష్ముండు 
మవో,నెన్యంబుతో నడుమనుం గా మూ(డుమోవారంబు అయ్య. 
గృతవర్శ్మయు శల్యుండును నళ్ళంత కాళ్ళీరులు గొందణు దమ్ములుం 
చానును మానవేం[దుండును వెనుకడెన నిలిచె నిత్తెరంగున రెండు 
బలంబులు నాయితంబులె శంఖ'భేరీమృదంగాది తూర్యస్వనంబులు 
నెలంగ నొండొంటిం గదియ నడశె ననిన విని ధృతరామ్ట90 డివ్విధం 
బునం గదిని యెప్ప కెట్లు గయ్యంబు సేసి రని యడిగిన నతనికి సంజ 
యుం డిట్లనియె. 27 


వచి దుర్యోధనుండు చేవీచి యొలుంగు 

సూపి పురికొల్ప నెంతయు నేపుమిగిలి 

మనబల౦ంబులు పాండుకుమార న న్య 

సమీతితోం చాయ నత్యంత సంకులముగ. 28 


అటీయెడ. 29 
ట 


అక్కలు సించి కంఠమున జేకులు వాపి శిరంబు [వచ్చి పే 
రుక్కునః [గొంచచంది మగు నొడ్డు గలంగంగం జేసి భీష్మం జే 
దిక్కున దాన యె దిశలు దీటుకొనన్‌ శరకోటి నింపం గం 

ఢే డి కృష : 
చెక్కినకంటి| కేవ చెలు వెక్కుడు సేయగ (గీ కృష్ణుతోన్‌ 80 


5] 


భీష్మపర్వము _ ద్వితీయాశ్యాసము 65 


అర్జునుండు భీష్షుమీ.దికి రథంబు దోలించి విజృంభించుట 
సం. 6.48.2 


మనసేనం గలగంగ6 జేయుచు మదిన్‌ మండాకినీనందనుం 

డు ననుం 7ై_కొనకున్న వాం డితనియాటోపం బడంగించెదన్‌ 

నిను మెప్పించెద( జూడు ఖేచరులు వర్షింపన్‌ విజ్బృంభించెదన్‌ 
దనుజధ్వంసి రథంబు వే పరపు మువ్యద్వి]కమ[పకియన్‌ , 81 


అనిన విని విష్ణుం డాబి 

మునిం గనుంగొని యేను నీమనోరథము తెజం 

గునకు6 దగ రథము గడ పద 

విను తిర మె నాదు పలుకు వీరవినోదీ, లలి 


గజిబిజి లేక యుబ్బక యఖండిత శౌర్యము న స్త్ర వీర్యము౯ 
భుజబలముం బొగడ్త వడ భూరిపరా[కమశాలి ఖీష్కు న 

క్క జముగ6 దాంకి య దైన నకంపితులై నడ తెంచు కల్యకుం 
భజకురురాజు లచ్చెరువుపాటు భయంబును బొందంజేయుమీ. 88 


అని పలికి యచ్యుతుం డుచితరయంబున రథంలు నడప ధనంజయుండు 
దన కడ్డం బైన శూరనేనసేనాకాననంబు పటువాణపరంపర 
యను మవోవాత వేగంబున బడలుపడం జేయుచు6 గవిసినం గని 
గొంగేయుం 'డెదిర్చి "పేర్చి జబ్బ దేడు [కూర నారాచంబు లేసిన నప్పుడు 
గూడుకొని |దోణుం డిరువదేనింటను శారద్వతుం జేనూటను విక 
ర్హుండు మూటను శ ల్యుండు తొమ్మిదింటను దుర్యోధనుం డలజువది 
నాలింటను రభసోల్లా సంబున వసి 84 


Sees 
seals థై 


అవి యెల్లను బై ర్యగురియంగ 

నవికలమూ ర్తి యగు ననిమిషాధిపతనయుం 

డవిరళవ రోము మీందం 

గవియంగా నొప్పునగము కరణిం బొలిచెన్‌. 85 


ఇటు నుసిరుం డె, 88 
౧ (౧ (an 


66 


ri 


(శ్రీమదాంధ మహాభారతము 


ఇ) వబేనమ్ముల సురనదీనందను 

[దోణుని నరువది బాణములను 
దొమ్మిదిసునిళిళాన్ర్రమ్ములం గ వుని క్‌ 

ల జ ర శ 

క ర్హళలుర్ణల విశిఖ [జ యముల 
రారాజు నైదునారసమ ల నొప్పించె 

నప్పుడు గడ(గి సాత్యకియు మత్స్య 
జనపొలకుండు ధృష్ట ద్యుమ్ను (డును వ 

దీనూనులు ను సుభ! చాసుతుండు 
భీష్మునకు( దోడుపడువారి బెట్టు చాక 
నతండు ఫల్లును నింబడి శితశరముల 
నేసి చేర్చిన గౌరవు లల్ల నార్వ 
నుజక యాత(డు గురునేనం దరియా జొచ్చె. వ్ర 


ఇట్లు (శడించి గాంగేయు డించి గాండీవి దనయరదంబు రయంబున, 


పఅపి రథికులను నూతుల 
నణిఃన [మోడువడి యుండె నానారథముల్‌ 
'వెజ చరచిరి కురువీరులు 


పణిపణి యె మనబలంబు భయముం బొంచెన్‌, 89 
అటియెడ నీకొడుకు నీ తం|డితో ని టసిమె, 40 
రు గా 


తన భుజసార మేర్పడ( దర్చితుం డై మనయందు! బేయంగ 

లిన నృపకోటి నెల్ల నవలీలమెయి౯ా మును మించి [తుంచె న 

ర్జునుం డదె నీవు చూడ నను” వమె నీ కిది మున్ను కర్లు భం 
డనము దొలంగ6 జేసి తకటా యిటు లొప్పరికింపం జాడియే. 41 


అనిన విని యనిమివనదీన ండనుం డితం డింత యొప్పనిపల్కు వల్కు-నే 
యని మనంబునం గుత్సించుచు ఖీభత్సుబెనకు నడరుటయు దుర్యోధన 
వికర్ణులు కలపటను గురుప్వుతుండు చాపటను గూడుకొని యా |కీడి 
క బటుశరపరంపరలు పరగించి రతనికి నన్నలు. ధమ్ములు జాసట 


భీష్మపర్వము ఆ ద్వితీయాళ్వానము 67 


యయి కడంగి కవిసి రెట్లు దొరలు దలవడిన నిరువాయగును జింద 
ములు గల్ల సందడిక య్యంబుగా జెనంగిన గాండీవి గాంగేయు 
లొండొరుల చండ బాణంబుల( [దుంచుచు వర్శంబులు సించుచు నొక 
భౌకళ్ళ వెలిమావులం బడగలం డాశ నేయుచుం జేరి పోరునము 
యంబున, 42 


ఆపగానందనుండు ముళారియురము 

బా ణవితతిని ఖభీదింప ళోణితమున. 

దోంగి యత. డొ" ప్పె దలిఠాకు దురంగలింప 
మెరయు నవపారిజాతంబు తెరంగు దాల్చి. 48 


కనుగొని కోపంబున న 

రును డమరనదీతనూజుసూతుని నొప్పిం 

చిన నాత6 డతనియరదము 

మునుంగంగాం జేసె బాణముల వెల్లువలన్‌ , 44 


ఆ వెల్లువ శరజివ్వూల 

[| దావీ ధనంజయ మవోగ్ని దరికొని కవియం 

గా వెగ డొందెడు కురుబల 

దావము శాంతనవు. డంబుదము క్రియ గాచెన్‌. 45 


ఇతె అంగున 'నెక్కు వదక్కువలు లేక యక్ళ_జంబుగా6 బోరు చారీం 
జారణసిద్దగ ంధర్వా నులు గనుంగొనుచుండి తమలో నిట్లనిరి. 46 


ఒండొరు చండవి[కమము లోరురు వీరల కాక వీరితో 
నొండొకరుండు మార్కొనంగ నోపునె వూని కృళాంతుం. డైన నా 
ఖండలు( డైన నివ్విధపుంగయ్యము లెక్కుడ నైనం గంటిమే 
పాండవకౌరవో_త్రముల బాహువిలానము లెట్టు లుండునే. 47 


ధృష్టద్యుమ్న దోణాచార్యుల యుద్ధము 
నం. 6-49-1 


౦ 
లని యగ్గించి రంత మారాండుండు గగనమధ్యవ ర్తి యయ్యు నప్పుడు 
ధృష్టద్యుమ్నుండు (దోణాచార్యుపయిం గవిసిన నతండు, 48 


68 


"తే, 


వ, 


ఉం 


శ్రీమదాంధ మహాభారతము 


నూతు నొక్క వాఃంమ్మున [నుక్కనేసి 

యశ్వముల నాలుగింట నుబ్బడ6గ (జేసి 

సిడము నడిమికి వెసం [దుంచె వెడందవాతి 

దొడ్డతూపున. గురుసేన దొంగలింవ. 49 


ఆధృ ప్షద్యుమ్ను (డు న 

[కోధుండ్రై బాణవితతి గురిసిన దృఢసం 

వేదం బగు నారన మ 

య్యోభఛాగణి యేసి నజకె నుక యతండున్‌, 50 


ఆచారు( దీపఘననా 

రాచము లేయంగం [దుంచె [గక్కున నవి వ 

మె చెడిపోయిన నార్చెం 

జూచి భవద్బులము. లాండుసుత_నెన్యంబున్‌ . దే 


[దోణుం డలిగి శరాననంబు (దుంచిన. 52 


వారి తుండు శకి బరగింప నతడు ము 
త్తునియః "జిని మజియు [దుపదనుతుండు 
"పెక్కుశకు లొక్క పెట్ల _వెచినం దును 
ఎటో లి రు 
మాడె రయము మెఅయ నగ్గురుండు. ర్‌లి 


పృవషతపౌ[ తుండు గద వైవ విడుగు(బో లె 
నడరుచెడం బొడిగాం జేసె న్మస్త్రగురు(డు 
భలముల గటి మమబజు వలం జించి 
లా ల్ని గా mM 
యతని నెత్తుటిలో ముంచె శితశరముల, రీ 


జండొక చాప మ త్తికొని యు గత 'నాప్ఫషతాన్వయా[గగ 

ణ్యుం డడరించు నారనము లుచ్చి చనంగ గురుండు [గొవ్విరుల్‌ 
నిండిన కింకుక ంబురమణియతం జూడల నొప్పి వానివి 

'ల్యెండియు రెండు సేసి యవథీల వాయంబుల సూతుం జంఫినన్‌. కర్‌ 








క్ర 


ఫీష్మపర్వము = ద్వితీయాశ్వానము 69 


విరథుం డె పొలివోనిబంటుతనముకా వేళంబు నొప్పంగ బి 
ట్రరదయున్‌ డిగునన్హు చేతిగద ను గ్లై రాల నేనె సెన్‌ ధను 


ర్గురు( డవ్వీరుడు వాలునుం పు ఘో రాకృతిం బుచ్చికొం 
వ రయంజారం గడంగి చె ట్రశర సంతకోభించె నీ సే వై న్యముల్‌. 56 


గురుం డను నురుతరగిరి ని 

ష్రరభంగిం బుట్టి వచ్చు సునిశిత బాణో 

త్మరచండ వేగనదికి నె 

దురు చన రా దయ్యె నప్పుడు ద్భపదనుతునకున్‌ 3 ర్‌ 


గతి గుందియు( బై 6 దొరంగెడు 

ితళరములు పలక జడియం జేయుచు [దుపద 

వీతివతి సుతుండు మెజయంగ 

నతిరయమున ననిలతనయు: డడ్డము సొచ్చెన్‌. 58 


ఇట్లు సొచ్చి వృకోదరుండు గురుం (గూర్మా స్తన ప్రకంబున నొప్పించి 
పాంచాలపతిసుతు నొండొకయరదం బెక్కించుటయు. గనుంగొని నీ 
కొడుకు కళింగపతికిం జేయి వీచి వాయుతనయుం దలపడ నియోగిం 
చిన నతండు మహానై న్యస వోయత్వంబునం బిర్చి ఫీమసేను వె నురవ 
డించి నడచె( గుంభసంభవుండును విజృంభితుం డ విరాట| దుపదులం 
చాక ధర్భ్మతనయుండు ధృష్టదు్యుమ్నుం గలసికొని వెన్నుదన్ని నిలిచె. 
చేదికరూళ దేశంబులబలంబులు మహాబలనందను ముందటికి వచ్చె నట్టి 
యెడ, 59 


అడ ౭6 గాళింగ నాయకుం డగు (గుతాయు 

వుకకు( దో డయి వీశ మె దన నిషాద 

సైన్యమును చాను భీము. సరథసముగం 

శగేతుమంతుండు ఫణిళాజశేతు. డలర. 60 


ఫీమునిముందటిబల ము 
చద్వామత( గాళింగ సేనం దలపడి చేంత్రి 


70 


+ 


శ్రీమదాం|ధ మహాభారతము 


సోమావృత మై (వాలను 
భూమిపయికా సగమునగము పొలువటి విటిగెన్‌ . 61 


మదము మిగిలి కేతుమంతు(డు గాం కేయు 

ఎనికి( గవిసి యతని బాణళిఖల 

[మందిపో యె. గడ(గి మంటలో నుటికిన 

మిడుతవోలె మెలలగ మిడుక లేక. 62 


పవననుతుం గలింగనరపాలనుతుం డగు శక దేవు డు 

(గవిశిఖవృష్టి చెల్చి తురంగంబులం గూల్చిన. [గోధదీ వుం డె 
యవివాతభంగి భూరిగద నాతండు వై చిన గూల వా(డువ 

| జవివాతిం గూలుశై ల మన సారథి కేతుయుతంబుగా నిలన్‌. [లి 


ఇవ్విధంబున నద్భుతభయావవాం బగు పఠ్మాకమంబునం బేర్చి ఖీమసే 
నుండు ఘటిత కాంచన విందున:దోవానుందరబును ధృఢ విశాలంబును 
నగు పలకయుం గల్పాంతకృళాంతజివ్వోఖీలం బగుకరవాలంబును 
బుచ్చికొని వాతవాయం బగు నరదంబు డిగ్గిన, 64 


కొడుకుపాటు. జూచి కోపించి కాళింగ 

పతి రయమున దేరు వజపి భీము. 

బొదివి పిడుగు. గొదమ వోని నారనము వి 

నునె నది యతండు పేసెం దునియ 65 


మదమున [(శుకాొయు వొక రై 

బదునాలుగు తోమరములు వరంగించిన చే 

ర్ప్చొదవ6(గ బవనజుం డన్నిటి. 

జిదురుపలుగ( జేసె ఖడ్గ చి|తనిహాతులన్‌ . 66 


భీమ సేనునిచేత భానుమంతుండు నచ్చుట 
నం 6-59.80 


అప్పు డాకళింగపతియనుజుం డగు భానుమంకుండు దంతినికరంబుతో 
న|గజునకుం దల మిగిలి పవమానసూనువె నడరి నిజఘటలకుం దల 


బి 


ఫీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 71 


కడచి యతని మేన నాశాచంబులు నాటించుచుం గదిసి తన యొక్కిన 
యేనుంగు నేపునం బురికొల్పిన. 67 


కుంతీనూను(డు సింహనాదమున దిక్కుల్‌ పిక్కటిల్రంగ దు 

ర్లాంత స్పారగతిం గరిం గదిసి రౌదన్ఫూర్తి లంఘించి త 
ద్దంశంబుల్‌ వెన నెక్కి [తొక్క తునిమెకా ధారాళర కచ్చటా 
(కాంతం బై నభ మొప్ప వాని జటుఖడ్గ స్ఫార ధారాహతిన్‌ 68 


ఇట్లు భఛానుమంతు నంతకుపురికిం బనిచి. 60 


మలంగి గజకంధరము (దుంచి తొలగ నుజికి 

కెంపు దళుకొ త వానితో. | గేళ్లువాలు 

నావృకోదర్నువె, గవియంగ6 జేయి 

ఏచె సేనకు. గాళింగవిభుండు గడంగి. 70 


ఇట్లు [శు తాయువు సేయి వీచిన. దచ్చతురంగంబులు వొదివినం బవన 
తనయుండు నిజభుజకశిఖరంబులు వెబుగం చాను జబాదచారి యణు 
టయు నొంటి యె తెజుగునుం దలంపనిదర్పంబునం బేక్చి రణ।|కీడ 
కుం జొచ్చి కరవాలంబు శుండాలకుంభస్థలంబులు పగుల [వేసిన 
మెద డంటి మొదక నైనం గేతువండంబులు నటికి చులుకంజేయుచు 
రథికసారథి సహితంబుగా నరదంబులు చక్కడంచి మొక్క_లువోయిన 
నస్థిసారంబు లగునశ్వళరీరంబులు గోసి పార్నవ్వైచి వాండి సేయుచు 
నుబ్బున గుట్ట ంబుల కుజికి బడలుపడ నలిముణి వినరిన నోరవోయిన 
సురియం జెరివి యవలీలం గాలుబలంబుల్మవె6 బడి చక్క_౦జేయుచు 
మటీయు నానా పకారంబు లగు చితవధవివోరంబుల న మ్మోహూరంబు 
విఘటితవి[ భాంత పలాయిత ౦బు గావించి యప రాన్హ్ల*ంబునం గళింగ 
పతిం గవియు నవసరంబున. 71 


వివిధసన్నాహయుతముగా. బవనతనయు 

శేరు దగురథ్యములం బూన్న్చి తెచ్చి సూతు. 

డతనిముందట నిలిపిన నతడు వాని 

నాదరంబునం గనుగొని యరద మెక్కె. గలి 


భ్‌ 


వు 


ర 


శ్రీమదాంధ్ర మహాభారతము 
చాపము వేడ్క బుచ్చికొనీ సజ్యము చేయు నెడం గళింగుడ 
ప్లావదదీ వ్రపుంఖనవళాతళరంబులు నాట నేసినం 


గోపితు డై కడంగి బరిగోలల పోటుల నుగచారణా 
టోపము వేర్చునట్లుగ( గడుకా వెస డగ్గణి భీము డుద్దతిన్‌, _ ల 


అయిదునారనముల నాతని. జదికిల 

బడ(గ నేసి మూర్భపాలు సేసి 

యతని చకరతు లైన సత్యుని సత్య 

దేవు. జంపి నభము దివుర నాశ్చె. 74 


అట్లు |శుకాయువు మూర్చిల్లినం దదీయసారథి రథంబు దొలంగం 
దోలికొనిపోయిన. గర్ల ధారుండు లేని యానపా్యతంబునుం బోలెం 
దద్భలంబు దిరుగుడు వడియె నప్పుడు కిమ్మీరవై_రి శంఖంబు 
పూరించిన, 75 


విని గాంగేయుం డడరినం 

గని ధృష్ట్ర దుమ్ము (డును శిఖండియు నరిభం 

జను( డగు సాత్యకియు మరు 

తృనయు. గడచి యతని దాశకి దర్ప మెలర్బ్చన్‌. 76 


బెడిదముళ నేయ రథములపిండు మజీయు. 

గవిసి తేడ్చ్పడ నతండు శిఖండి కండు 

దక్క సందజతనువుల( బెక్కు నిశిత 

విశిఖములు నాటి బకరిపు వగడుపజిచి. 77 


అతని యరదంబు గుజ్జంబులం గూల నేసిన నతండు కోపించి. 78 


ఘనళ క్తి వైవ నది శాం 
తనవుండు ముత్తునియ సేయ చానం గోపం 
వీనుమడిగా నుజ్వలగద c 


గొని యరదము డిగ్గి కవిసె ఘో రాక్ళతి యొ, 79 


= 
Out 


ఫీష్మపర్యము జ ద్వితీయాశ్యాసనము 


తదవసరంబున సాత్యకి 

మదమున( "గౌంళశేయు6 గడచి మంతంబున బె 

ట్టిదముగ బడవై చిన యొ 

ప్పిదమున నృన్ర్రమున( గూ ల్బె భీష్మునిసూతున్‌ . 80 


ఇట్లు సోరధి వీడుటయు. 81 


వాయువేగంబు లైన తద్వాహినములు 
థీష్ముకే రె_క్తికొని పాఖెం బృథివి య్మదువ 
నపుడు మనచే నికులు గీచకారి నెదుర 


నరికి పాసిన బయ లయ నతనిమునుము, 82 


అట్ట యెడ ధృషస్టద్యుమ్నుండు గార వంబున నమ్మారుతిం దనరథం 
బెక్కించుకొనియె నంకతం గృషమ్షానుజుండు దనశేరు నేరం బెచ్చి 
యావృకోదరు నువల&ించి. 68 


ఒంటి మై. గళింగు నురవడిం దలపడి 

పు[తసోదరా_ప్రభూరినైన్య 

హీను జేసి కెౌరవానీకములు నూడ 

నుజక భంగ పెట్టి పఅపు టొప్పె. 84 


అని యగ్గించె నంత గడంగి వచ్చు శల్యరక్ళ పాళక్వ శామలం గని పొర్ష 
తుండు దనయరదంబున నున్న ఖీమనేనుని సవినయంబుగా డించి నీవు 
నన్ను వెన్ను దన్ని చూడు మని పలికి య ధైసం "దేరు వజుపి యశ్వ శ్ఞామ 
రథ్యంబులం బవిబాణంబులం బడ చేసిన నతండు శల్యునిరథంబు 
_వెకింబోయి పాంచాలపతినూను మే న నికితా స్త్రంబులు నినిచెల దక్కటి 
యిరువురు నట్ల చేని రివ్విధంబున నమ్మువ్వుర చేత నతం డొక్కరుండును 
బొదువంబడి యుంట దవ్వులంజూచి విజయనందనుండు నిజస్యందన ౦బు 
దోలుకొనివచ్చి కృపొళ్వళ్టామలం దొమ్మిదేని యమ్ముల నొప్పించి 
మ[దపతి యంగమునం బంచవింశతివికిఖంబులు నాటించె వారును 
నతని బం|డెండు శరంబు లేసి రానమయ 0బున భవదీయపౌత్తుం డగు 


(్రీమదార్యధ మహాభారతము 


లత్మ్మణకుమారుం డయ్యభిమన్యుం దలపడి మర్మ భేదు లయిన నారో 
చమ్ముల 'నొప్పించివ నతం డక్కుమారు. బంచా శ ఈాయకంబులం 
గప్పి తనవా నలాఘవంబు (పకటించిన. 85 


ల_నకంబున కొలందికి లక్మణుండు 

వెడందయమ్మున నభినును విల్లు దునియ 

నేసి యార్చినం గౌరవు లెల్ల నార్వ 

నతడు వేటొకబలువింట నతని నొంచే 88 


తనయుడు నొచ్చిన దుర్యో 

ధను డర్జునవతనయుమీందం దనళే రతుకం 

జన నిచ్చుట గనుంగొని శాం 

తనవ[దోణముఖరథికతతి వెన గవినెన్‌. 87 


అజటీముటి నడరినరథికుల 

త అచునకు సుభ[దకొడుకు దిలలకక తానం 

దట కన్నిరూపు లై యే 

డె జ నవ్వుచు నేటులాడె ధీరత మెజయన్‌. 88 


తదవసరంబున,. 69 


కని తే రుష్పరవీధి. దోలుకొని యాకౌరవ్యవై న్యంబు న 

జ్ఞవనాథుం దటినీతసూజు గురు జంచద్చాణవర్షంబులకొ 

మును(గం జేయుచు దేవదత్త మెలమి౯ |మోయించుచుక సంగళా 
వని యల్లాడ వియచ్చరుల్‌ వొగడ విన్వచ్చుండు వచ్చెన్‌ వడిన్‌. 90 


అంతయు గనుంగొని యధిష్టిరుండు గడంగి సేనల "కెల్లను జేయి 
వీచిన నొక్క పెట్ట యురవడించి కురునై న్యంబు దలంకం దలపడియె 
నప్పు డాదిత్యుం గప్పి ధరణీ రేణువులు చీకట్లు గవియింపం గరితురగ 
నరగాతగళిత రుధిరధారాసారం బది యడం౦ంగునట్లు సేసె నంత నర్జును 
వివిధచాణపాతంబుల( "గెరవానీకంబునం దునియలై న శరాసనశరకర 
వాలపరిఘపరశ్వథామలును బణీయులయిన వారిశిరఃకుంభికుంభప దాతీ 


ఫీష్మవర్యము ష్ట్ర ద్వితీయాశ్వాసము 75 
కపోల।| పభృతులును దుమురు లైన రథాంగ ధ్వజచ్చ త్త) చామర | పము 
ఖంబులుం గలిగి కయ్య్యంపు నేల కరంబు ఘోరం బయ నట్టి యెడ 
దమమీ(ది మానుసులు వడినం చెడి తిరిగడు వాయగజస్యందనంబులును 
దురంగమాతంగ న్యందనంబులు రూపటణీన 'నేపజీ మెలంగు నయ్యె 
యారోవాకులును నై యాకులతం బొంది మనబలంబు దెరలి మరల 
వెణచటిచి కనుకనిం బజచినం గృష్లారునులు పాంచజన్య దేవదత్తం 
బులు పూరించిన మంచాకినీనందనుండు గుంభసంభవున కిట్లనియె, 9! 


కృష్ణ సారథ్యమున నొప్పు కీడి యిపుడు 

కారచానీకముల నెల్ల గసిమసంగి 

కృష్ణ సారథ్యమున నొప్పు |కీడి యెన 

నెట్లు సేయంగవలయు( చా నట్లు వేసి, 92 


విను మలుక వొడమి మిక్కిలి 

కనుచెజిచిన |త్రిపురవై_రికైవడి యాయ 

ర్జునునందు. దోంచుచున్నది 

మన మొనలుకా వశము గావు మరలుపు మింకన్‌ 98 


పోక నిలిచిశ బలుమానుసులుం బెద్దయు డస్సి యోవాటించిన య 
ట్లున్న వారు వారిజమిత్తు)ండు నపరగిరిశిఖరంబునకుం జేర నేంటి"6 
గయ్యంబు సాలింత మని చెప్పి యకం డియ్యకొన 'నెల్లవారలం దిఫియ 
నియమించి నడపించె నప్పుడు పాండవులు పాంచాల మాళత్సా థ్రదిపరి 
వార నహితంబుగా నార్చులు నెలంగి నింగి ముట్ట మరలి రిట్టు రెండవ 
నాటి సంఛ్యాాసమయంబున “రెండు చెజంగులవారును దమతమ శివిథం 
బులకుం జనిరి మటునా।డు. 9A 


ఫీమ్మని తృతీయదివన యుద్ధము 
సం. 6.52.1 


“శేపకడ రభనమున గం 

గాపుత్తు )ండు సేన గూర్చి గరుడవ్యూవాం 

'జేపారం దీగ్చికొని ము 

తై గా పొలుపును బలుపు మెజయునట్లుగ నిలిచెన్‌. 95 


్రీమదాం[ధ మహాభారతము 


దానికి ;దోణకృతవర్శలు కన్ను లయి3 కృపాళ్వశ్తామలు శిరంబయి 
నిలిచిరి :జిగర్తులతో( గూడి భూరి ళ వళ్ళ చ్య్యభగద తులును సౌవీరజయ 
[దథులును గంఠత్వంబు నొంది3 మనుజవతి యనుజులుం దానును వెన్న 
య్య నిం ='నువిందులుం గాంభోజుడును ళూర సేనుండునుం బుచ్భం 
వర మాగధ కళింగాది గణంబులు దడఠిణపతం బయ్యును గ ర్జాట 
కోనల [పముఖనికాయంబులు వామపక్షం బయ్యును బొలి రి తక్కు 
నుం గలవారలు' గలయం బన్ని రంతం జాండవబలంబులును భండ 
నంబునకు వెడల నయ్యవసరంబున నర్జునుండు. 98 


మన మొన గని ధృష్టద్యు 

మ్నున కి ట్లనుం బన్నం బంపు మోవార మరేం 

దుని చందంబున దుర్యో 

ధన్నున్తై నము బొదువుననువు దలకొనవలయున్‌. 97 


అనిన విని యతం డట్ర చేసినం బాండ్యమగ ధబలపరివృతుం డై ఖీమ 
"నేనుండు దకిణళ్ళంగంబున నిలిచె. దదనంతరంబ విరాట[ దుపదులును 
మజియు నీలుండును గాళకరూళశగణన మేతుం డె ధృవ కేతుండును 
నిలిచిరి శిఖండి సహితుం డగుధృష్టద్యుమ్ను మున్నిడికొని యుధిష్టి 
రుండు శుండాలమాలికాభీలంబు గా మధ్యపదేశం బలంకరించె నవ్వ 
అన సాత్యకి మొదలుకొని యోలిన కవలును (చౌపదేయులు నభి 
మన్యుండు ఘటోత్కచుండు6 గేకయవతులుం బన్నిరి సకలలోకంబు 
లకు రతకుం డైన రాజీవాకుం డెవ్వానికి రక్షణం బీొనర్చు నట్టి 
రధిక| శేస్టుండు డాపలికొమ్మునం బన్నె6 దక్కటి దొరలుం గలయ 
మోవారించి రి ట్టుభయ నై న్యంబులు నన్నద్ధంబు అయి నడచి నిస్సా 
ణాదులరావంబులు సెలంగ రౌొ|దంబు దలకొనం దార్కానియెం దత్స 
మయంబున ధన౭జయుండు మన పదాతులు బడలువడం దనరథంబు 
వజపించి శరంబులు నిగిడించి. 98 


అరదములు రథికవరులును 
హారిసారథి కేతుసహిత మై పొడిపొడిగా 


ఫీష్మపర్వము _ ద్వితీయాళ్వానము 77 


గరులును జోదులు డొల్రంగం 
దురగంబులు రావతులును దుత్తునియలుగన్‌ 99 


చేయం దొడంగిన గాంభా 

శేయులు వెస నొక్క_పెట్ట రేగి యతని వె 

గో యని కవిసినం గని కొం 

కెయులు నందు గడంగి తేరులు వజవపన్‌. 100 


కని తమకించీ బలంబులు రెండును గలయకా తెరయం గెందూళి 
యెగనిన, 101 


నామముల( వితృపిళామహ 

నామంబుల ముగ బిరుద నామంబుల సాం 

[(గామీకు లెజింగింతురు దము 

నా మొన నీమొనను జూపు లడరక యున్నన్‌. [0 


ఇవ్వీధంబున [(గందుపా టింత యెన 

భీష్ముకడంక నీవై న్యంబు ఖభీము2లిమి( 

"జేసి యానీనయును నప్పు సిక్కు వడక 

పోర నే మని చెప్పుదు. గార వేంద. 108 


కోణితము వెల్లి గవిసిన 

రేణు వడంగుటయు మొనలు [వీయపడి వెన గీ 

ర్వాణాసుర సమరము క్రియ 

బాణాదినిశాత పాతిపంక్తులు మెజయన్‌, 104 


చెనంగున ట్టి యెడ గాంగెయుండును గురుండును బురుమితు9ండును 
నే ౨ధవుండును సాబలుండును వికర్ణుండును బాండ వసెేనపయి నడరిన 
ఫీమసేన ఘటోత్క_చసాత్యకి శె బ్యచేకిళా న [చెపచేయులు వారిం 
దలపడినం బోరు ఘోరంబయ్యె నప్పుడు రథబృంవంబులతో భవద 
[గనందనుండు వాయు *ందనతదీయనందను అ న్నయెడకు నురవడిం 
చినం గని ఖీష్మ|దోణు లతని మించి వారలం చాశినం జూచి సవ్య 


సాచి య గజున(గభాగంబునకు వచ్చి. 105 


78 


(శ్రీమదాం[ధ మహాభారతము 


భూూరిశ రాసారంబున.( 

“"గొరవులకడంక యుడిపె గాంధార బలాం 

భోళాళి. దజియం జొచ్చిరి 

వీరా గణి సాత్యకియును విజయసుతుండున్‌ , 108 


పొదివికొని శకునిబల ము 

న్మదగతి సాత్యకిర థంబు నజకిన నాతం 

డది దిగ దాంటి లే రార 

స్పదమతి నభిమన్యుళేర్నివెకిం జనియెన్‌. 107 


వా రిరువురు. జలమున గాం 

ధారపతి|పముఖరథికతతుల( జరచ 

న్నాఠరాచతతుల నొంచిరి 

[కూరతం గవినెన్‌ యుధిష్టిరుండు ఖీష్ముపయిన్‌. 108 


భూరిబలఘోర మగునా 

భూరమణుని కోలుతలుకు( బోవక ఖీమ్మ 

స్ఫారబలము [దోణునిదో 

స్ఫారంబును నచ్చి నీదునై న్యము ెనంగన్‌, 109 


దుర్యోధనుడు భీమునితో యుద్ధము సేసి మూర్భిల్లుట 
సం, 6.54.15 


తదవసరంబునం బతి యుద(గత ఖీమునిం దాంకి విన్ఫుర 

[త్పదరము లేసినన్‌ నగుచుం వాండవవీరుండు రాజు మేన జె 

ట్రద మగువాణ మొక్కటి వడిం గొని తూజంగ వేయం దేరివె 
జదికిలం బడ్డ మూర్చ నృపస త్రము లేంవగ నీక కప్పినన్‌, 110 


సం[భమమున నవుడుభసారథి యచ్చోటు 

దొల/గ జెలుచం చేరు దోలుటయును 

గని భయంబు నొంది కలగి యుక్కుమ్మడి 

బలము లెల్ల చెరలి పాజ; జొళ్చె. 111 


భీష్మపర్వము _ |ప్రథమాశ్యానము Ty 


వెకుకొని విజిగిననై న ము 

గనుకని(6 బాజంగ6 జేసీ (కౌర్యో| చేకం 

బున ధృష్టద్యుమ్న డును 

దనశల ౦ దజటుము వాయుతనయుం జెగిచెన్‌ 12 


అదలిచి [(దోణుండు భీష్ముండు 

మదమున నిలునిలు మనంగ మణియును మొగక 

టద "సేన ఖఫీమసేనుండు 

గదిసి పిలుంద నంట నాగ్వం గెరవనాథా. 118 


సథయ మయి శకునినై వ్యం 

బభిమన్యుండు సాత్యకియు రయంబున!6 దోలం 

(బభ "నెడి పజచుట గని యా 

[ప్రభువు చలం జెశలి విట్‌? బంధులు6 'దానున్‌ 114 


ఊర్జితశా తవ సేనా 

దుర్దయు డగునర్జునుండు దోర్భలలీలా 

స్ఫూర్ణితుం డై యొక్క దెన్‌ 

గర్జారా(దముగ( దో ల గెరవబలమున్‌. 15 


అంత చెప్పిటీ నీకొడు 5నికి రథము 

దొలంగ6 చెచ్చుట గనుంగొని యలిగి నూతు 

బలికి నరభసముగ నడుకలని కేంగి 

యెలు(గు నూపిన బలమ లు నిలిచి పొదివె. 116 


ఉన్న చోటున కదలకయున్న! దోణ 

ఖీష్ములును గోలుతల సేయం బెజిగి నేన 

చందు. డుదయింప( బెటిగిన శరధియట్టు 

దోడుతోడుత( బంగారి చూడ నొ. 117 


ఇట్లు బలంబుల నిలిపి సుయోధనుండు సత్వర (బుగా భీష్మ దోణుల 
పాలికిం జని వారలతో ని ట్రనియె. 118 


80 


శ్రీమదాం[ధ మహాభారతము 


ఉక్కున మూండులోకములు నొక్కటం దాగన యొనిం బోర మీ 
రొక్కం డొకండ గెల్ఫుటకు నోపుదు ర్మళనువృత్తి నిట్టి మీ 
ముక్కున నూర్చు గల్ల మకమోహార మీదురవస్థం బొందునే 


యక్కట మున్న పొండవుల కల్ల (గ నొల్లమి నెప్పశై_తఈరే. 119 
అని పలికి గాం గయుం గనుంగోని. 120 


నాండె చెప్పం గన్న చాకు రాధేయున 

కెట్లు సూడ. బోలి నట్లు వోలె 

బడినపొటు బడుదు మడియాన నీచేత 

భంగపడితి మింక( బలుకు లేల. 121 


అనిన విని చిలునవ్వు నవ్వుచు మీతం|డి నీకొడుకును |బియభావణం 
బులం చేర్చి యి ట్రనియి. 122 


వురువూశతనహిత మగు ని 

ర్హరబఠఖమున ౩న గెలువ ళక్యమె సమర 

స్టిరు లగు పాండువతనూజుల 

నరనాయక నీకు ని ట్లనం దగ వగునే, 128 


వృద్దులు గళాయువులు దు 

ర్చుద్దులు నగువారిచేత6 బోదురె స్తా? 
స్తో9ద్దతియు వాతుగర్వన 

౨/0 


మృద్ధియు( గల పాండుసుతు లమి|తధ్వంసీ, 124 


ఐనను నోపినభంగిని 

భూనాొయక పొండురాజపు[త సనుద్యు 

'త్చేనలం గూ ల్నెద6 గనుంగొను 

మీ నీవును బంధులును సమీపన్టుల క. 125 


అని పలికి నంరంభందబున విజ్బంభించిన ధార్హ రాష్ట్రలు ముదితమా 
నను లై శంఖంబులు పూరింప ఛేరీమృదంగాది తూర్యనస్వనంబులు 
నెలంగుటయును. 126 


6] 


భీష్మపర్వము = ద్వితీయాశ్వాసము 81 


విని పాండునందనులు శం 
ఖనినాదము లు లసిల (గా బహుతూర్య 
౧౧ ౦౫ 
ధ్వను లడరంగ6 దిర మై తమ 
మొన నిరతముగా నొనర్చి ముదము దలిర్చన్‌. 127 


నడచి రనిన విని నంజయునకు ధృత రాస్ట్రం డి ట్ర్‌నీయె 128 


దుర్యోధనుమాటకు భుజ 
వీర్యోద్దతి ఖీష్ముం డేచి వికమలీలా 
ధుర్యత( గడంగిన గయ్యం 


బార్య స్పవనీయ యెట్టు అయ్యెం జఇెపుమా. 129 


అనిన విని సంజయుం డతని కి ట్లనియె నప్పుడు [పథాకరుండు నభో 
మధ్యంబునకు వచ్చి వెలుంగుచున్న నతనితోడిపురుడునం దేజోమహిమ 
దలకొన్న తజంగుం దన మెటుంగు వాలమ్ము లను కిరణమ్ములు వర 
గించుచు! [బతాపదీపితుం డగు దేవ వతుండు దేవేందసుతుం దాశిన. 


కడంగి సుయోధన వభృతికారవ వీరులు భీష్మతోన బె 

ట్టడరిన ఖీమముఖ్యు లగు నక్కడి యోధులు నొక్కయుమ్మడిన్‌ 

వడి. దలపడ్డ నైన్యము లవారణ రెండును నేచి తోచియ 

ప్పుడు రభసంబునన్‌ బెరసి పోర వియచ్చరకోటి మెచ్చంగన్‌. 181 


అటియొడ. 182 
లు 


హుంకారములు నదల్పులు 

జం కలు ధిక్కరణములును సంస్తుతులును వీ 

'రాంకోక్తులు నిస్పాణజ 

థాంక్ళతులును గలసి యున్ఫటంబుగం బిజి 7౯. 188 


తునిసిన బావోమ సక 
తనుచరణంబులును జాణతరవారిగదా 

ధనువులు. గిరిటకంకణ 

కనదంగదములును దజచుగా ధరం దొరంగెన్‌, 194 


B2 


(శ్రీమదాంధ్ర మహాభారతము 


సగము సచ్చిన యొడళులు జలచరములు 

ర కవూరంబు దోయంబు [పచురమాంన 

పటలిపంకబుగా' గల బవునదీ[ప 

వావాములు వాఖె నంగరావని నృపాల. 186 


అఅపజ లైన రథంబులు 
"నెటీ దప్పంగఈ బడిన యళ్వనికరంబులు "బెం 
దఆఅచుగ6 గూలిన కరులు 


నిరిగొనియెన్‌ సమర మేడినీకల మెల్లన్‌, 186 


ఇవ్వీధంబున విషమం బగురణభూథిగంబునం జరియింవ జతురులు గాక 
రథికజను లంతంత గుంపులు గట్టిరి గాంగేయుండు [పతి యోధులం 
జేరువేరం బవిలుచుచు ను కుమిగిలి దికు లమ్ములం విక్కి_టిలి ౦ చేయుచు 
"అ "ఆ ౧ 
నెక్కడ. జూచఛచినం చాన యె మెటుంగు మెజసిన తెఅంగునం గొణవి 
| దిప్పిన యొప్బున నిందజాలంబు నూపిన చందంబునం దనరథంబు 
"మజయ శ్రి ఇ ర్యంబులు నెఅయ నెవ్వరికి నిలువరింపరాక యెదిరిన 
రూపంబులం బెక్కి. ంటినొక్క_ బాణంబునం బెక్కు బాణంబుల నొక్కంటి. 


గూల్చి కేళి సలుపుచు నజమిపయిం బడిన వీరులం గీ లెడలిన జం్యతం 


బులుంబోల నేలం గూలనేయుచు దృఢత్వల మ్యళుద్దిలాఘవంబులకు 
వియచ్చరులు పి చ్చలింప ననేక [వకారంబు లగు |[కూరళరంబుల. జతు 
రంగంబులం దునియలుం బజీయలుం దుమురులుం గుదులు నె బడలు 
వడం 'జేయుచుం గార్చిచ్చు పొదివినపోలిక మాయ గావించిన మాడ్కి 
మం।తించి పడవై చిన పగిదిం గసిమసంగి కౌంకేయనేనం గనుపు 
కొట్టుచుం (బళయకాలతాండవ [పవ_ర్తి మైన ఫాలలోచనులీలనాజిరం 
గంబునం బరా క్రమనృత్యంబు సేయు చున్నం జబాంచాలయాద వాది 
యోధులు వెట(గుపడి చూచుచుండం బాండవులునుం జేయునదిలేక 
చేష్టలు దక్కినం దదియ్ననై న్యంబులు రూ పటి భయ భాంతంబు లై దీన 
దశకు వచ్చె నప్పుడు శౌరి యుగ్యంబుల పగ్గంబులం బట్టి పార్టనితో 
నిట్లనియె. 187 


భీష్మపర్వము - ద్వితీయాశ్వానము .88 


కృ పగురు భఖీష్మయు_క్రముగ గల్లు నుయోధనుసేన నంచు నీ - 
వవరిమితో[గశళ క్కి మెజయం దటి గోరుచు నుండు చెప్పుడుం 
గుపితయుగాంతరు[ దుగతిం గోలుమనంగినవా(డు భీష్మం డే 

చి పటుభుజాబలంబు విలసిల్లంగ మార్కొన కున్మి యొప్పునే. 188 


సం 6-55.40 


అనిన విని యర్జునుం డీ 

ట్లను నీ విం తనంగ నేల యాతనిమీందన్‌ 

మనరథము! బఅపు మిప్పుడ 

సునిశిత జబాణముఅ నతని సొం పడ(గి-తున్‌ . 189 


అనుటయు నట్టకాక యని యచ్యుతు. డుద్ధతి( దేరు వోవని 

చ్చిన గని పొంగి యారథికసీింహు. డుదంచీతసింహానాదు( డె 
నినిచె. దురంగచేవాముల నీరజనాభుని మేన భాండునం 

దను నొడలం (బద ప్తఘన దారుణ మార్షణపుంజముల్‌ వడిన్‌. 140 


తనదు నొవ్వున కలుకక ఇ లర్యవృ త్రీ 

నయ్యు పేందుండు నొచ్చిన హయచయంబుం 

దడవి ర్చి యుద గత దలుముటయును 

గుణరవం బు ల్రిసిల్లి ఫల్లును(డు గడంగి. 141 


భలం బొకట6 బితామహు 

విల్లు దునుమ వేజొకండు వెస నెత్తిన న 

విల్లును దునిమిన లాఘవ 

ముల్టంబునం బొగడి యేసె నొండొక వింటన్‌ . 142 


ఇట్లు గాంగేయు. జేయు న నేకవిళిఖ 

విశతతి యనురారి రథ చి తగతుల. దప్పి 

పోవ జేయంగ నత6 డంత. బోక నొంచె 

నరుని నారాయణుని బలునారసము ల, 148 


84 


శ్రీమదాంధ్ర మహాభారతము 


నొచ్చియు భఖీమ్మనిమై వి 
వ్వచ్చుండు బెడిదముగ6 గురిని వాలము లతం 
GU 
డచ్చెరువుతోడ వెన గా 
ర్చిచ్చు గవిసినట్టు పొదివె శితవిశిఖములన్‌ , 144 


అంత నపరావాం బయ్యె నటి యడ. 146 
£3 తు 


హారి చాను నొచ్చి నొచ్చిన 

నరునితెజం "గెజి(గి భీష్మునకు నించుకయుం 

గరలొాఘవ 'మెడలమియుం 

దిరమె పరికించి తనమదిం దలపోయున్‌ . 148 


పాండవృనెన్యముల్‌ గలంగి పాజెడు సిగ్గణి వీరిలోన నొ 

క్కండును భీష్ము మార్కొని మగంటిమి సూపంగ లేడ యిం[ద్రపు 
[(తుండును జాలనొ వ్వడరి తూంగడు నిట్టిద "న నేండ తీ 

ర్పండె యితండు "కౌరవనృపాలుసమ_స్తమనోరథంబులున్‌ , 147 


యాదవ కకయపాంచా 

లాదులు వాజుటలు నూచి యస మెక్కి జయో 

నాద ంబు( గురు నై న్యము 

'లేదిక్కునం చామ యగుచు నేడెజం బొదివెన్‌ . 148 


ఇప్పు డే నూరకున్నం బోవ దీ చేవ[వతుం జంపి ధర్మతనయు గలి 
పింపవలయు నని యిట్లు దలపోయునెడ మణియు మందాకినీనంద 
నుండు బెట్టిదమ్ము లగునారసమ్ములు గురియం బేంకువ చెడి యున్నం 
గని కృ పకృతవ ర్మాశ్వత్యామలును భూరి శవ్యనై)ై ంధవవికర్ణులును 
నొక్క మొగం బె రథమ్ముల మొత్తమ్ములతోడం గడంగి వచ్చి 
కవ్వడిపయిం బడి రానమయంబున సాత్యకి సామజఘటలతో నురవ 
డించి యిరుగెలంకుల యోధుల నాలోకించి. 149 


మజతురె యాడిన మాటలు 
ఇియినని పో౭ దగునె మీకు బెదరక యెదురై 


కొ 


కీష్మవర్వము - ద్వితీయాళ్వానము రిక్‌ 


తబుము(డు భీష్ముని గీష్ముని 
'నజుంగ 3 మున్నేను గలుగ నేలా వెజవన్‌. 150 


అనుచు నేచి యెదిగిన బలంబుల నిలు నిలు మని యవల్బుచు నరును 
జి 
శేరికిం దలకడచి వచ్చునతనికి దనుజాంతకుం డి ట్రనియె, 161 


తిరిగినపందల నేటికి 

బురికొల్చంగ నున్న వారు వోదువు గా క 

గురుపతి జయంబు గొని యి 

ద్ద యేలం జూడ నేశ్చెదశె విను నన్నున్‌. 159 


గంగానందను( గూల్చి [దోణుపని సక్కంజేసి కౌరవ్య వీ 
రాంగమ్ముల్‌ నుఖుమాడి త[త్పబలనె న్యం బెల్ల మాయించి“యి 
తుం గొంకేయుల కిమ్మహీవలయమున్‌ దుర్జాంతచంచద్భుజా 
సంగస్ఫూర్జిత చ| కవి. కమకళానం [కీడనోన్నాది నె... 158 


శ్రీకృష్ణుడు చ|క్రంబు ధరించి ఫీమ్మ నిమీ(ది కుజబుకుట 
సం 6-55-94 


అనీ పలికి సువర్శనంబుఎ దలంచినం దత్త ణంబి యది సన్ని పితం బగుట 
యుం బద్భనాభుండు సునాభం జగు నాచ [కంబు ౧౧కొని దఠడిణ 
కరంబున నమర్శ్చి "పేర్చి యుగ్యంబుల పగ్గంబులు నొగల ముడిచి యర 
దంబు డిగ్గ నుణీకి. 154 


అవని గంపింప లలిత పీకాంబరంబు 

చెజ(గు దూల; జ కాంళులు దుజు(గలింప 

సింహానాదం౦బు [కోధరంజితభయంక 

రాననంబున.6 'జెలంగంగ నడరు బెలుచ,. 155 


అంహోమర్షను. డాజనార్దను(డు మాద్యద్భీష్మ కుంఖీం[ దువ 
సింహోల్లాసవిలాసి మొ కవియు నుక్సేకంబు నాటోపమున్‌ 
రంవాన్ఫూ_ర్లియు దీప్రమూర్తియును సంరంభంబు6 జూడన్‌ జగ 
త్సంవోరోన్ముఖు. డైన రుదుగతి రౌ ద(వకియం బొల్బినన్‌. 156 


86 


శ్రీమదాంధ్ర మహాభారతము 


పులి. బొడగన్న లేళ్లగమివోలె సుయోధను న్మగనైై నికుల్‌ 
దల(కి కలంగి ని వ్వెజుంగు దక్కినం జేష్టలు దక్కి చ్మితరూ 


పుల[కీయ నుడి రక్కురువిభుండును మాలు దలంప లేలి కొం 


దలమున( బొందుడెందమున చానును రూపణీ యుండ వెలి నై_.1b7 


అప్పుడు ఖీష్ము( డెంతయు6 |బ్రియంబున నిట్లకు నం్యభమంబు లే 


కప్పరమేశుతో నిటు కృళార్థుని. జేయుదె నీవు వచ్చి న " 

న్నిప్పుడు నీకు బోలినటు లెల్లను జేయుదు గాని వేగ ర 

మొప్ప దె నాకు నిటితెజ. గుజ్వులపుల నరోజళలోచనా, 158 
A) డి 0 


అను నట్టియెడ నర్జును3డు రయంబున రథంబు డిగనుజికి పజచి 
పురుషో_త్తను పిటిందిడెను (గుచ్చి పట్టిన నతండు దిర్హళావుం డగు 
నతని నాయతకాఖం బగు విసులశాఖం గొనిపోవు మవో వాతంబును౦ 
బో లె. గొనిపోవ నాతండు పదియడుగులకొల.ది నిలాతలంబు చిక్కం 
(దొక్కి యీడిగిలంబడి నిలువం బట్టి యిట్లనియె. 159 


కోపము నంవారింవు యదుకుంజర పాండవకోటి కెల్లనుం 
చేవవు గావె నీ విటు లధీరత( బూనికి దప్పినం (దితి 
జ్ఞావరుం డైన ధర్మ్జుసుతుశౌర్వము ధైర్యము జాహువీర్యమున్‌ 


" రూపణీపోక కాదె యనురూవమె నీ కిది లోకనాయకా. 160 


ఇటు దగున య్య కష్ణ శమియింపుము నాత్యకిం జంపినా(డ విం 

కట చనిశేని నీవగునవోయత( గారవసేన రూవు మా 

పుట యవలీల నాకు నను( బొల్లుగ6 "జేయుట నీకుబాడియే 

కటకట నా పళఠాకమము గాసిగం జ కము చేత నంటితే. 161 


అనిన సవ్యసాచిశమయనిష్టకు శారి సంతోషించి రోషం బుడిపికొని 
యతనికిం [బియంబుగా మగిడి నొగలవైకి వచ్చి దిక్కులు పిక్క 
టిల్లం చాంచజన్యంబు పూరింప నాధనంజయుండును దేవదత్తం 
బొత్తి గాండీవగుణ చండనిస్వనం బొండొండ నిగిడించుటయుం 


_ “గాొరవబలంబులు భేరీ మృుదంగా దితూర్య నాద ౦బులు నెలంగ మార్గొని 


కడంగిన. 162 


క్ర 


ఫీష్మ పర్వము కా ద్వితీయాశ్వానీము 87 


అగ్గలిక దూది దరికొను 

నగ్గి తెజం గమర నప్పు డర్జునుండు గడున్‌ 

డగ్గణీ మెలుంగుటమ్ముల 

(మగ్గించె వియచ్చరోత్కరం బగ్గింపన్‌ . 168 


వ్య 


ఆసేనకుం దలకడచి భీష్మభూరి[ళవళ్ళల్యదుర్యోధను లడరి యర్జును వె 
శ్రిగ దొస నా రాచతోమరంబులు [పయోగించిక నతండు శ క్రియు 
గదయును దోమరంబును నొక్కౌాక్కభ ల్ల ంబునను నేకునారాచంబు 
లేడింటను దునిమి పేర్చి యైం|[చ్యాన్ర్రంబు ప్రయోగించిన నది నానా 
[ప్రకార [కూరళరకలాపరూపంబునం గవిని కౌరవ నై న్యంబు నొప్పింప 
మటియును దాను మందాకినీనందను నిశితనారాచజాల ౦బున ౦ బొదివి' 
భూరి[ళవనుని చాపంబు [దుంచి తొమ్మిదివాలరమ్ములు శల్యు మేనం 
గీలించి కురుపతివ క్షంబు వెడంద వాతియమ్మున ఛేదించె నప్పుడు పొంచా 
లపలివిరాట|పముఖు లగు జోదులు గోలుతల సేసిరి మనబలంబులు 
గాండీవగుణనిష్టు రనినదంబుశం జేడ్చడి యొల్లంభోయి వెల్ల నయి 
యుండ భవరీయనుకులు శారోో| దేకంబున నా కేళనందనునరదంబు. 
బొదివి రట్టిసంకులసమరంబున మ పాం[దదబజాణ౦బుచేత 
మనదిక్కు_వ, 164 


శిడసి వాయము లొెడ్డ గెడ వయ్య రథములు 

చా(పకట్టు వడియె సామజములఖు 

చదిసె. గాలుబ లము చామరచ్చ్భత్తఏ) కే 

తువులు నాయుధముబు6 దునియ లయ్యె 165 


అప్పు డర్దునుండు "కళశకలాపంబు ఎ. వాలంబును | బేవుల[పోవులు "ఫేన. 
పుంజంబులును మేదోమాంసమ స్తి ఫ్ట పటలంబు పంకంబును నగురక్తనదీ 
[పవాహంబు భ వదీయ నేనామధ్యంబునం బలిపి బే తాళ క్ర వ్యాదిభూ 
తంబుల నోలలా ర్చి నతండు చేవద తంబును చామాదరుండు పొంచజ 
న్యంబును బూరించి సింహా నాదంబులు సేసిరంత నరుణగభ స్తీ యస గిరి 
మ_స్తకాంతరితుం డయ్యె నాసంఛ్యాసమయంబున నిజ్మన్తై న్యంబు 
నొవ్వునుం గవ్వుడి దివ్యబాణజాలంబుల దుర్నివారత్వంబును విచారించి 


88 


శ్రీమదాం[ధ మహాభారతము 


భీష్మ దోణజాహ్లీకదురో్టధనులు జలంబుల6 దివియం బంచి మరలి కర 
దీపికలు 'వెలుంగ విడిదలకు వచ్చిరి పాండవులును గృన్షవహితంబుగా 
నుబ్బునం బొంగుచు వందిజనకీ ర్తనంబులు సెలంగ మగిడి శిబిరంబు 
నకుం జని రమ్మూ(డవనా(టిరాతి గురుపతివీటిజనంబులు గిరీటి 
పరా[కమప్మ శ్రారంబులం దమచెన నానా బేశంబులచతురంగంబులు 
వొలిసిన పెల్లును నంతంతం గుములుగట్టి చెప్పికొనుచుండ. 166 


భీష్ముని చతుర్ధదివస యుద్ధము 
సం 6-56-1 


వేగుటయు నత్వరంబుగ 

నాగాంగేయుండు మించి యనికి నడ చినన్‌ 

సాగరతరంగములగతి 

వేగమ తరతరమ మొనలు వెడల. దొడం7న్‌. 167 


అతిరయమున గురుడు భవ 

త్సుతుండును బాహ్లికు(డు నెయిదితోడే బలసం 

తతి గూడికొనంగ. బటుబ్బం 

హిత పేంపానేమిరవము లెన గం దజ చే, 168 


కారుకొని మేఘమాలా 

కారంబునం జాల నొప్పు గారవన్త న్యం 

జారూఢవీరరనవి 

సారం చై యంకం దోచె బాండవబలమున్‌ . 169 


కురుసేనం జూచి యప్పుడు 

నరనారాయణులు దమమొనకు మిగిలి సము 

ద్దురలీల సూర్యచం|[ద 

సృురణము లొక్కెడన మెఅయుపోలిక నమరన్‌. 170 
చెలిగిరి బలములు దూర్యం 

బులు నార్చులు( "జలగ "రెండు. బురికొని చతురం 


థీష్మవర్వము - ద్వితీయాళ్వానము ర్తి 


గలసద్గతు లొప్పంగ వడి. 
దలపడియెం గె దువులు నదరు అెగయంగన్‌. 171 


ఇట్లు 'దా(కి తోమరపాస| పముఖంబులం డొల్ల వై చుచు. గుంతతురికా 
దుల గూలం బొడుచుచుం గర వాలపరశ్వథ | పభృతులం దునియ 
[వేయుచు గచాముసలముద్గరంబులC జదియ మాందుచు నఖర పా 
సంబులం బగుల (వచ్చుచు. 172 


పురికొనుచుం 'దెరలుచు నో 

వారిసావారి నొక్క_చోట నలవడు నొకచో 

విరియు నొకచోటం దిరుగుం క 
దిరుగక యొకచోట రెండు దెజంగులు నొచ్చున్‌. 178 


పలుచోటులం బలుభంగుల( 

బలు మొన లిమ్మాడ్కి. బోర వార్డునివై న 

గ్గలిక నడ ౮6 చాటిసిడము 
తలతల మని మెజయం. గురుపితామహాు. డధిపా. 174 


సతీయును (దోణుండు వివిం 

శోతియుం గ్భృపసోమద త్త శల్యులు గంగా 

సుతుతోడ.6 గడ(గి రర్జున 

సుతుం డయ్యేడ్వురను దా( సురలు నుతింపన్‌. 1175 


వారలళరనిచయము దు 
ర్యారవిశిఖ పంక్ర్తి( దునిమి వానవపొ[తుం 
డారూఢ శేజుం డై_ వెలు. 


గారను హుతవహ్ని[ కియ రణాంగణవవేదిన్‌ . 176 


థీష్ము డభిమన్యుం గడచి యాభీలబాణ 

జాలములు దీ వతరముగ సవ్యసాచి 

మీద గురియంగ నాత, డ మేయభ ల 

తతుల నన్నింటి. దునుమా డె. దరతరంబ. 177 


శ్రేమదోం[ధ మహాభోరతీము 


ఇట్లు దొడంగి యుద్భట[పకారంబుశ( బెల్టు "నిలు ఖీష్మార్జునులకయ్యం 
లు ంం ల్ని, జి 

బయ్యిరు వాంగును గొండొక సేపు నివ్వాజపడి చూచుచుండె నళ్వశ్రామ 
భూరి శ వళ్ళల్యపు[తచి[త నేనులు మ త్త్రమాతంగంబులు సింగంబుకొద 

మం బొదువుపోలిక నభిమన్య్యుం బొదిశిన నతండు. 178 


కని యల్లన నవ్వుచు గురు 

తనయుని యుర మేసి శల్యతనయునిసిడముం 

దునిమి వెన నీదుతనయుని 

ధనువు నఅకి సోమద త్రతనయుని నొంచెన్‌. 179 


వారును ముందటి యార్వురు 

నీరసమున నొక్క. వెట్ల యేయఃగం బటుదో 

స్సారుం డగు సౌభదుండు 

చారన్ఫురణమున నద్భుతంబుగం బో రెన్‌. 180 


వా_స్తలాఘువమున నతులబలంబున 

శార గ్రమహిమ నధిక భేరగ్టమునను 

సవ్యసా దితనయు సరి గార యమ్మవో 

వీరు లంతవట్టు గౌర వేంద్ర, 181 


ఇట్లు వెక్కం[డతోడం జెరంగు పుతుం గనుంగొని యర్జునుం డంట 
నారి యడరి యందజ కన్నిరూపు లె నొప్పించి చిక్కువటిచె 
నప్పుడు నీ కొడుకుపంపునం [దిగర్లులు. గృతవర్శ్మయుం గేకయులును 
ముప్పదేనువేలరథంబులవారును గవిపి కిరీటిం గొడుకునుం బొదివి 
రట్టియెడ. “182 


తటికిం జొచ్చి కడంగి పోరు విజయుక౯ా చౌదవ్వులం జూచి యే 
_ైఅ బాంచాలసుతుండు సత్వరగతిం దే రద్దెనన్‌ సారథిం 
బజపం బంచి నిశాతజాణపటలీపాతయునన్‌ వైరులు 
కల దాయకం దమనై న్యముల్‌ నెలయగ శార్యస్ఫూ రి 
శోభిల్ల (గన్‌ , 188 


ఫీష్మవర్వము జ్‌ ద్వితీయాశ్వాసము 91 
ఇట్లు ధృష్టద్యుమ్నుండు పురందరనందనునకుం దలకడచి తాకి. 18% 


శరములు మూ.టం గృపు( బది 

శరముల మేకు నొంచి శర మొక్కట ను 

ద్దురగతి యగుకృతవర్ముని 

యరదము( దురగముల నొకట నవనిం గూల్చెన్‌. 185 


అప్పుడు శ ల్యనందనుండు. 186 


పదిటన్‌ ధృష్టద్యుమ్నునిః 

బదియమ్ముల నతనినూతు( బటురయమున ను 

న్శ్మదు( లే నొప్పించినం గం 

పొదవిన మో మలంతినవ్వునొప్పున నొప్పెన్‌ , 187 


ఆపృషత సౌ తు డుద్ధత 

కోపానలు( డగుచు శల్యుకొడుకుధనువు నొ 

టోేవమున దునిమి ఫణిరా 

జోవమితా(న్హ్రంబు లత నియొడలం *ొనిపెన్‌. 188 


ఇప్విధ ౦బున 189 


నో వేసి సూతు వాయసం 

తానముం జంపుటయు శల్యశనయు (డు విరథుం 

డై. నిరుపమాన మగు తన 

మానము వాహానము గాంగ మవ మెలరారన్‌. 190 


శల్యనందను(డు ధృష్టద్యుమ్నునితో యుద్ధ ంబు సేసి చచ్చుట 
నం. 6-51-25 
పలకయు వాలును గొని జె 
కలు గలపెనుంబాము పగిది గవిసినం గొంతే 
యులు సూచి వెజంగుపడి రా 
బలమును నీబలముం బొగడె6 బటుశౌ ర్యంబున్‌ . 191 


ర్త 


శ్రీమదాం్యధ మహాభారతము 
ఇట్లు గవిసి. 


వెరవున ధృష్టద్యుమ్నుని 

శరనికరం బెల్లం బలక జడియుచు. గిరణ 
స్ఫురళాతిఖీషణం బి 

కరవాలము మెజయం జి తగతులం గఫీనిన్‌4 


కవిసి (వేసిన [గక్కున గద యమర్చి 
యాలి వజ పవోరంబు ననుకరింప 
[దుపదనందను. డడిచినం దునియ అయ 
బలక రండవవాటున. బగ్‌ లె శిరము. 


ఫ్రీ 


తల [వయ్య లైను (బాణం 

బులును గృపాణ ౦బు విడిచి భువి (దెన్లై నతం 
య 

డలుకొంది కురుబఅం బా 

కులతం బొందంగ.6 గొండ గూలినభంగిన్‌ . 


ఇ_తైజంగున నిజపు తుం డీల్లుటయును 
(గోధదీ ప్ర డై శల్యుండు [దుపదసూతి 
మీద గవిసిన నాత6 డ మేయణాణ 
పంక్రి వరగించె నుజ్జ్యల| వభలు నిగుడ. 


ఆనిన విని ధృత రాష్ట్ర్రండు సంజయున కి ట్రనియె, 


మానుష మేటికి దై వా 

ధీనము సర్వంబు నన్మదియస్సాయ 
"త్సేనల. బాండునృపాలక 

సూనులు గెల్బెదరు కంకు నూతతనూజా. 


చావును నోవును మన యో 

ధావలికిన్‌ "గలుపునుబ్బు నావలిః!ని నీ 
చే విని యెద దుది నెట్టులు 
(శ్రీవిభవము పాండవులకు జేవడున కే. 


192 


193 


194 


195 


198 


197 


198 


199 


ర్‌ 


వ, 


భీష్మపర్వము _ ద్వితీయాశ్యానము రిల 


దుర్యోధను దుర్షయంబున నేను దుర్వార్తలు వినుచు దుఃఖంబు లనుభ 
వించు వాడ నై తిం గెంతేయుల గెలుచునుపొయం బెద్దియుం గన్న 
వారముగా మనిన సంజయుం డది యట్టిద నీ న్యంబుల సేనాం 
గంబు లనేకంబులు వొలినె దొరలు మడినెదరు దిర మై విను మని 
యి ట్రనియె నట్లు శల్యుచేత బవుఎపాణ౯బులం బీొదువంబడి పొర్ష 
తుం డతని సపరిమిత నికితళరంబులం బొదువ నతం డతనివిల్లు 
దునిమి వివిధ్యాస్త్రంబుల వెగడు వఅచిన నాధ్భ ప్టద్యుమ్నుండు 
నొచ్చుటయుం జూచి సుభదాసూనుండు మృద్రపతిం దాంశె 
నప్పుడు కరుపతి పురి కొల్ప దుర్ముఖుండును దుగ్సవహుండును 
దుర్భ్శర్గ ణుండును సత్య|వంతుడును జిత సేనుండ ను బురుమి[తుం 
డును వివింశకియును వికర్ణుండును నయ్యభిమన్యు మార్కొనుట కలికి 
పాంచాలనందనుచె నడరి యొక్కొక్కండ పెక్కమ్ము లేసిన 
నాప్పషత పౌ; తుండు చలింపక యొక్కొక్కరినిం బెక్కమ్ము లేసి కగ 
లాఘవంబు నెఅవీ యందఅకుం జాలి సమగంబు సేయుచుంజడె. 20 


నకులుడు సవాదేవుండు మా 

మకు నచ్చెరువాటు. [బియము మది దళకొన నం 

బకవృష్టి గురియ న(స్త్ర 

(పక రంబున. బొదివె మద పతి యును వారిన్‌. 20. 


వారికి బాసటమయై పాంచాల మత్స్యపతులు నె న్యో పేతంబుగాం దణీ 
మిన మనయందు గల దండిమగలు శల వినకు సావోయ్యంబు స్‌స్‌ 
రంత దినమణి యంబరమధ్యం బల౨కరించె నట్ట యెడ, 202 


భీమసేనుండు 'నేండు నం|గామము నకు 

రీఖుదల యగుయగా కని తీ వకోప 

దీవు(డె గద సూచుచు చేరు నీదు 

తనయునకు సమ్ముఖంబుగ. దటుముటయును, 208 


నీకొడుకు లందటును వెజ 
నాకులతం భొంది రప్పు డ(గ్రజుండు గజా 


94 


జ 


శ్రీమదాంధ్ర మహాభారతము 


నీకఘను మగధు వీరో 
[దే కంబున. బనిచె మారుతిం దలపడంగన్‌ , 204 
పనుచుటయు నతం డురవడించిన, 205 


గజఘటలం గనుంగొని వికాసము మోమున. బల్రవింపంగా 
భుజశిఖరంబున౦దు గద వూన్చి మదంబున చేరు డిగ్గి వా 

యుజు(డు గడంగి భీవణనముద్ధతి మై. దలపడ్డం బర్వత 
(వజమువయిన్‌ వెసం గవియు వాసవుచందము దోంచె న తణిన్‌, 206 


నిజసింహనాదమున న 

గజములు గుండియలు వలిగి కలగుండు వడన్‌ 

విజయా[గజుం డి శ్లేచి ది 

విజవర్గము పిచ్చలింప విస్ఫురితగతిన్‌ . 207 


వికమవివోరంబునకుం జొచ్చె నప్పుడు [చఛౌపదేయులు నభిమన్యుం 
డును గవలును ధృష్టద్యుమ్నుండును గరినముత్క రంబు వె శ రనికరం 
బులు నిగిడించుచు భీముని నికగలంకులం జేసి కవీసి రందు నకుల 
నందనుండగు శళానీకుండు వాన్తికులమ న్తకంబులు భ ల్లంబుల డొల్ల 
చేయుచు నడి నట్టియెడ, లీ08 


మగధమహీళు( కేచి యభిమన్యుని వె గరిం గొల్బ న్వుజ్ఞలం 
బగు నొక నారనంబు దొడి యాత డుద|గత ఖాెలకుంభనం 
ధిగతము గాంగ నేయ నది దీనత (మొగ్గంగ నప్పు డక్కజం 
బుగ వెన మాగధుు దునిమె భూరలి నయ్యిరుపీనుంగుం బడన్‌, 279 


ధృష్టద్యుమ్నుండు నుజ్జ ల 

ద ఫ్టైాపద పుంఖమార్షణావళి నయ్యు 

త్మ పగ జఘటల. గలంచెన 

వష్టంథ విజృంభణంబు వై రులు పొగడ 2 0 


కొన్నిటి వా్తముల్‌ సదియం గొన్నిటిం గొమ్ములు దుమ్ము దూళిగాం 
గొన్నిటి. గుంభముల్‌ వగుల( గొన్నిటిం గాళులు నుగ్గునూచగా? 


భీష్మపర్యము = ద్వితీయాశ్వాసము 


95 


గొన్నిటిం బార్శ ముల్‌ నలియం గొన్నిటి వీంవులు పిండుపవీంచుగా 


నన్నిటి ఖీముం డుద్భటగ దావాతి నేనిక వేట లాడంగన్‌ . 


అభిమన్యు దుపదసుత 

[(పభృతు లతనితోన మెలంగి బడలువడయగ న 
య్యిథచయము నిశితవిళిఖ 

తుభితముగా చేసి వేపు సొంపారంగన్‌. 


ద్విరదము లొజగెడిపవియు నె 
త్తురు గక్కుచు గూలెడివి గదుపు లై కలయం 
దిరుగుడు వడియెడివియు భువి 
బొర లెడివియు నయ బవనపు[తుమునుమునన్‌ క 


ఏనుగు నెత్తుట గదయుం 

దాను. దడిసి విలయళాలదండధరుని చం 
దానం బావని మాగధ 

సేనం బీనుంగు వెంట జేసి చెలంగన్‌. 


ళరముల వేగంబున గద 

పరుసదన౦బునను గల 6గంబడి చేడ్సడ నా 
కరులం దోలెను భీముడు 

వెరవున గోపకు(డు గదుపు వెలి చినమాడ్కిన్‌. 


"వనుగాలి. దూలు మొగిళులొ 

యన నిభములు విజిగి నిజబలావలి సదియం 
దనమీంద( బాణ దుర్యో 

ధనుం డదలిచి సర్వనై న్యతతి(బురికొ ల్పెన్‌ . 


పతిపురికొలిపిన నమవన 

నతిళశయముగం బొంగు జలధి యన( (గమ్మినయు 
ద్దతబలము నిలిపి నమ్మా 

అ a ca ఏ 

రుతి సెలియలిక ట్ల (కీయ నిరూఢస్థితి యె. 


211 


912 


218 


214 


815 


218 


వ] ' 


96 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఇట్లు నిలిపి యార్చి తణియం జొచ్చు వృకోదరునకుం దో డయి ధృష్ట 
ద్యుమ్న సౌభ|ద్ర[ పమ ఖు లగు రథికజనంబులు,. 218 


క. విడువక దావపట వలపటం 
గడిమి మెజయ నిలిచి యపుడు కౌరవ సేనం 
గడు! జిక్కు వజచి రొక్కు 
మృ్మడి నమ్ములవాన౦ గురిసి మద 'మెలరారన్‌ . 219 


క. అడవి దరికొనిన పావకు 
వడవున భీముండు "గౌరవ వ్యూవాంబుం 
బొడీ సేయుచు బేన్చెం దన 
యొడలు మనము నంతకంత కుబ్బుచు నుండన్‌. 220 


కః ఉరమున. గటిమెం దొడలం 
జరణములం "గౌర వేందు చతురంగంబుల్‌ , 
ధరం జా(పకట్టు వడ ని 
ష్టురగతి. చాంకుచు సమీరనుతు.డు చరించెన్‌ , 221 


తే. తుంగమడువున నొడుమాతంగవిభుని 
భంగి భవదీయ సై న్యంబు బడలువడంగ 
లీల నిన్సం[భముం డయి శేలి సలిపె 
గాలిచూ లప్ప గగనచరాలి వెగడ. వలి 2 


ర్‌, వెణచణబచి వెగడువడి ని 
'వ్వెజఖం గందుచు6 గురుబలంబువీరు లకని డ 
గ్గరి కొంత నంత జూడగ 
నుజక నదీనుతుండు చా నుద్భటభంగిన్‌ . వ లీ 


క్‌ అరద౦ంబురవము నెలంగంయ 
శరములు వాయుజునిమీంద సాందముగ వెనం 
గురియుచు నడరెడు భీష్ముని 
సరభసముగ మాలుకొనియె సాత్యకి గడిమిన్‌, 824 


wo లాల మా నాలాల ల అట. జాగా దెం టకు చది ము = పల 


స 


భీష్మవర్వము - ద్వితీయాక్వానము 97 
ఇ శ్లుదిర్చినం జూచి. 295 


అంబరము వగుల నార్చి జ 

నంబు వొగడం గృష్టుననుజునకు మార్కొని త్రీ 

(వాంబక ములు పదియింట న 

లంబుసుండు దదంగకంబులం గీలించెన్‌. 226 


ఇవ్వీధంబున 'దాంకి బెట్టు నోప్పించినం గోపించి. 297 


శినిమనుమండు నద్దనుజు శీఘమ నాలుగు నార సంబులన్‌ 

వెనుక కొదుంగ6 జేసి పటువి|కమ మొప్ప(గ నాన్న నాక్చినన్‌ 

విని కనుగగేవం గెంపడర వీరరసోద్దతి. జూచి సోమద 
త్తునిశనయుండు బి ట్టతనితో. దలపడ్డ నుతించె నైన్యముల్‌, 228 


ఇతె అంగునం దలపడి. 229 


భూరి శవుండు దొమ్మిది 
నారాచము లతనిమేన నాటించిన నా 

కారవ్యుని( బటువిశిఖా 

సారంబున ముంచి నొంచె ౩ నేయుండున్‌ , 280 


ఈసున6 దాను. దమ్ములు నశేందుండు [గందుగ సౌమద ్రికిన్‌ 
బాసట యె కడంగ నట పొాండవులున్‌ వారితమ్ము( కూడి చె 

లేసిరి వారిపె నధిప యే డ్రెజమీఅ బకారి యఫ్హ సం 

(శాసన భానురుం డగుచు. చాంకి తెరల్ళె భవత్కుమారులన్‌. బి81 


దుర్యోధనుడు భీముని మార్కొని మూర్చ. వొందించుట 
సం. 6-8(-7 


తమ్ములు వీ6గినం బతి యుద|గత భీము నెడిర్చి యార్చుచుం 
దొమ్మిది యమ్ములం దనువు దూంటులు సేసిన సూతుం విల్సి వే 
గమ్మ రథము వె కరిగి కన్నుల నివ్పులురాల నవ్వి యొ 

క్కుమ్మడి నాతం జేనె నృపు నుగగతిం బదినారసంభులకా, ౭89 


"బీటా 
స్‌ 


డల 


శ్రీమదాంధ్ర మహాభారతము 


అంత బోవక నూతు. డగు నందకుని మూడు 
శరముల నేసిన ధరణి నాథుం 
డరువది యమ్ముల నతని నాతనిరథ 
చోదకుం డైన విళోకు మూంట 
నణిముటి నో నేసి మజియు నొక్క మున 
ఘనళ రాసనము [దుంచిన( (బదీప్త 
కోపు. డై యొండొకచాపంబు _గైకొని 
యు[గథ్రముష వృకోదరుండు 
విల్లు దునుముటయును వేజొక్కవింట వ 


| జంబు( బోని నారనంబు దొడిగి 


రాజరాజు సన నురం జాడ నేసిన 


మూర్చ వచ్చి యతండు [మొగ్గె నధిప. వ£5 


కని కడు నలిగి సుభ(దా 

తనయుడు. బాంచాలరాజతనయుండు గ్భష్టా 

తనయులు నొక్కుమ్మడి నీ 

తనయుని. బొొదివిరి ప పడ రపుంజములన్‌ : 284 


అంతకు సేద బేటి విలయాంతకునాకృతి ఖీముం డేచి దు 
రాంతపరా|కమన్ఫు కణ దాంశి నలేంద తసూజు శలు్యు న 

ణి గ 

త్యంతరయంబునం బటుళ రావలి నొంచిన నీదునై నికుల్‌ 

“సెంతల. జేర రె రి బలుసింగము( గన్న గజంబు లట్ల యె. 285 


అప్పు డపరావ్హాం బయం దతృమయంబున భవత్యూనులు సేనాపతి 
సుపమేణజలనంధనుళోచనులు భీమ ఫీమరథధ భవీముజాహు దుప్పగిధర్గ 
దుర్శ్ముఖులును సీవిత్సు వికటో [గాలోలుపనములు నీ వదునలువురు 
బవుళరంబు లడరించుచు నళనిం బొదివిన నజ్జ రాసంధమక్షనుండు 
ఘన శార్టూలంబు బాలమృగంబులం గని కవియుచందింబున నెదు 
రొని సేనాపతిళిగంబు భల ౦బునం [(దుంచి బాణ| తయంబున జలసంధు 
"అ య 

నంతకాలయంబున కనిచి సుపేణు వకస్ట్రలంబున వలుందనారసంబు 


నాటించి పడవె చి భీనుజాహు న్యృన్ర్రవంచకంబున౦ _జంవీ యు [గు 


భీష్మపర్వము a ద్వితీయాళ్వానము 


.99 


నుత్తమాంగంబు వెడ(దవాతియమ్మునం గుండలమ్ములతోం గూల్చి 
ఖీమ ఖీమరథుల నొక్కుమ్మడిం బెకమ్ములం గూల నేసి నగుచు 


మిక్కుట మ్మగు నాలుగమ్ముల సులోచను౨ గీ టడంగించిన. 


సెబివార లధికీతిన్‌ 
విలిగి చనిరి ఫేష్ము. డేచి వీరరథకు అం 
దబ జూచి రాచకొడుకుల 


నటుమాడెడు భీము. డిట్టు నడుం దగునే. 
అని పురికొల్పికొనీ తొడరునట్టియెడ. 


మిగిలి పవమానసుతు వె 

భగదతు(డు మంత్తగజము బణఖివి యతని నా 
కుగముల 6 బొదివిన న మెయి 

మొగిళులు రవి బొదువు దగ్పముం దలపించెన్‌ , 


కనీ యభిమన్యుముఖ్యు అవికంపితవృ త్రి గడంగి యేసినం 
దనువున నెల్ల రకృజలధారలు [గమృంగ వార లేం దు డే 
పున నెలయేబు లొక్క మొగి బోరనం జె క్షడరంగ లీల గై 
కొని ఘన కళి సల్పునడగొండగతికా సముద(గమూూర్తి మొ. 


కవిని బలము6౬ జంవంగ6 జాం 

డవ యోధులు నిల్వరించుటకు జాలక టి 
చృపడినం గని వెల్లుగం గ 

రవనై న్యము అడ నుద్దుశస్ఫురణ మెయిన్‌ . 


అప్పు డుబ్బి దుర్యోధను. డతిరయమున( 
దేరు వజపించిం మారుతి. చెగువతోడం 
గదిసి బలునారసంబు వతమున నాట 
నొల్ల (బోవుచు సిడ మత. డూంత గొనియు. 


అయ్యవసరంబున. 


286 


287 


288 


989 


240 


241 


వివ 


248 


100 


శ్రీమదాంధ్ర మవోభారతము 


ఘటోత్కచుండు మాయాబిలంబున( గౌరవసేనవై విజృంభించుట 
సం. ౯-69-40 


మననేన పేర్చి వెల్లా 

ర్చినం జూచి ఘటోళ్స చుండు నెల.గి జనకు6 జే 

కొని యిది మాయ ఘటింపంగ 

ననురూపంజై న వేళ యని తలంచి వెనన్‌. బి44 


_కలాస వౌ లాకారంబును జతుర్ణంతసారోచారంబును నుద్దామగమన 
దుర్వారంబును నగు బారణంబు నెక్కి వ|జజ్వాలాభీల జావుుదండుం 
డగుచు నయననహ సం బొప్ప నప్పాండవులకుం దోడువడ నైరా 
వళారూఢుం తై యిం ద్రుండు చను దెంచె ననుబుద్ది వైరులకుం 
బుట్టునట్టుగా నంజన వామనాది దిగ్గజంబు లె క్రైట్రవి యని వినంబడు 
నాభంగి మశేభంబుల నెక్కి తక్క_టి దిక్చాలుగపోలికం దోడిదాన 
వులు గెలంకుల నేళేరం గురువతి వై. దో తెంచి యతని కడ్డుపడు భగ 
దత్తుదంతిం బొదివి. 246 


అమ్ముల 'నేను:గుకొమ్ముల 

నమ్మ త్త్రగజమ్ము నొంచి యణిములీ మన వై 

న్య మెల్ల జదియం( బణబచె ఫ 

యమున మొగతిరిగి దిక్కు ల|దువ నొరలుచున్‌ . 246 


ఇ ట్లాథీలంబుగా భగ ధత్తుకుండాలంబు.( డోలి యురవడించి. 247 


దనుజపతి యేచి దుర్యో 

ధను దెనకడరుటయు. దత్సి తామవహు( డాచా 

ర్యున కిట్లను వాడింబు(డు 

దనమాయా గర్వమున నుద(గుం డయ్యన్‌ . 248 


భగదత్తు నెగిచి కౌరవ 

జ గతీళశ్వరుమీం.ద6 గవినె సరభసవృ తిం 

దగ నడ్డపడక తడయుట 

మగ(టిమి యే పొదువవలయు మనుజాశనునిన్‌. §49 


భీష్మవర్వము _ ద్వితీయాశ్వానము (గ 


తలంక౩డువాండు గాడు భ“దత్తుండు భఖీమతనూజుతోడ ని 

ట్రలముగం బోరం జాలు నకటా కరి యోరువ చేమి చేయు వి 
చ్చలవిడి భూవిభుం గవిసె సామజమున్‌ వెన నేయు డంచు జో 
దులకను జేయి వీచి మును దోలె నతండు రథంబు బల్విడిన్‌. 250 


ఆచార్య వభ్బతు లగు రథికవరులునుం గూడికొని కురుభూవతి కడ్డపడి 
హిడింబానందను వె [గందుకొని వివిధాన్త్రంబులు వరగించి రంత 
నక్కుడ నతనికి6 దోడై యుధిష్టి రాది పాండ వులును బాంచాలమాత్స్య 
[పముఖదండసాయకులును [బతివీరుల వె ననేక విశిఖంబులు గుగియ 
నప్పుడు పోరు ఘోరం బయ్య నందు మందాకినీనందనుం డమంద 
పరా[కమ[కీడం గెంకేయ బలంబులం గనుపుగొ క్రై నట్టియెడ నా 
భఘటోత్క_చుం డుత్కటోద్దామవి[కమాథిరాముం డగుచు సింవానా 
దంబు సేయ బృంహితోచా_త్తంబులైన తదీయదంతావళంబులు నలి 
“కేంగి నీనై న్యంబుల బడలువడం జేసికం గని గాంగేయుండు గుంభ 
సంభవున కి ట్లనియె. 251 


ఈయనతో రణ మిప్పుడు 

"నీయంగ మది గొల్ప ద న్తశిఖరికి. జేరం 

దోయజమి[ తుండు "నేటికిం 

బోయి మనము వత్త మెల్లి పొద్దున ననికిన్‌ . 252 


అనిన నట్లు కాక యని ధనురా చార్యు. 
డప్పు డాత్మపత మెన రథిక 
కోటి కెలు(గం జెప్పికొని యని సేయుట 


నీలిపి తినియం బంచె బలము నెల్లి. £58 
ఇవ్విధంబున. విర్‌త్వీ 
కొౌరవబలములు దిరిగిన 

భీరీశంఖాదితూర గ్రఖీషణ కావో 

దారవటుసింహా నాద 


స్ఫార విలాసంబు లయ్యె బాండవబలముల్‌. 255 


102 


శ్రీమదాం;ధ మహాభారతము 


చశిన్నంబోయి నీ కొడుకులు నేయంగలుగు 

దొరలు విడిదల కరిగిరి వరగ భీమ 

చేనుకొడుకు నగ్గించుచు. జెల(గి వారు 

చెన్నుసాంపారం జని రాత్మ రివికములకు. 256 


ఆని యిట్లు నాలవనాండు ధార శాష్టు)లు దూలపోవుట చెప్పిన విని 
నంజయునకు నాంబికేయుం డి బ్రనియె, విర! 


అనితల నీవు పాండుతనయావలి కెప్పుడు మేలు చేయు నా 
తనయులకుం బరా కమము తక్కుువయు9 (బళటింప విందు భీ 

ష్ముని గురు శల్యు దక్కుంగలళూరుల నెల్లిను వారు సీరికిం 

గొన కిటు లింతవా రగుటకుం గత మెయ్యది నాకు జెప్పుమా. 58 


అనుటయు నాతం డిట్టను 

విను మౌవధగుణము మంత వీర్యము మాయా 

జనితసనమ[గోద్దతి గా 

దనఘా నీ కేను మున్న యది యొజింగింతున్‌ , 259 


పాడియు సక్యముం గలరు పొండుతనూజులు నీదువుత్తు9 ల 

ప్పాడికి నోడ రత్తెరంగు పాపము నేయంగం జూచి తీవు న 

క్రీ డిటు నేయ శే లుడుగు ₹ల్వచె ధర్మువు వారిగాల్పు మీ 
యోడుటయున్‌ |ధువంబు విదురోకులు వింటిమిగాదె యేర్పడన్‌. 260 


నీయడిగినభంగిన గాం 

గెయు నడి” నట్లు వారు గెలిచి చనినయా 

రేయి కురునాథు. డాతని 

కాయన 'సెప్పినవిధంబు నభివ ర్థింతున్‌, 261 


ఖీష్ముండు దుర్యోధనున కి ట్లనియె: దొల్లి యుం బలుమాజుం 'జెప్పుదు. 

బాండవులకు వానుదేపుండు సవోయుం జె యుండు నటగుట నెయ్య 
ర ౧ | 

దియు నసాధ్యంబు లే దప్పర మేళ్వరు మవాత్వం బున్నరూ వెజీం 

గెడు వారు వెక్కం|డు లే కెటింగినచారల కాపదలు లేవు కౌంకేయు 


భీష్మపర్వము _ ద్వితీయాశ్వాసము 108 


లతని నెజింగి యాశయింతురు నీవు సరుకుసేయవు వినుము చెప్పెద 
మానససరన్సు నుత్తరపర్యతంబు న్యగ్యపదేశంబున చేవతాముని 
గంధర్వాప్యరోగణంబుళలు గొలువం గొలువుండి కమలసంభవుండు. 


మణిగణోజ్జ్వల మైన విమాన మొకటి 

యంబర౦బున6 గాంచి స ర్వాత్ము( డందు 

సన్నిహితు. డగు శుటింగి వార్ష ౦బు సంభ 

ముంబు6 దలకొన లేచి నమస్కరించి. . 268 
లోకోత్స తి స్థితివిల 

యాకలనవినోద మునిగణార్చితగుణర 

త్నాకల్పనిర్లుణాత్మక 

కోకభయాపవాపదాబి శుభకరమూ రః 264 


అని మజియు ననేక |పకారంబుల సంస్తుతించి యి ట్రని 'విన్నవించె, 


నారాయణ నీ కేంగడు 

గారవమున బుట్టి యిజ్జగము లన్నింటిన్‌ 

సారమతిం గావించితి 

నీరత్షణ వీని కెల్ల నిలు వె యుండున్‌. 266 
ఇ తటి మనుష్యభువనం 

బుత్తలపడుచున్న యది మ. దు 

ర్వ్ర_త్రముల వీవు కరుణా 

య తమతిం బుట్టవయ్య యదువంశమునన్‌. 267 


నరసఖు(డ నీవు నఖు(డును ' 

నరలోకమునన్‌ జనించి నానాచె వె 

శఛ్వరుల దెక( వీడ లుడుపుము 

ధరణీభారంబు వాయ 'బాత్సర్యమునన్‌ , 268 


అని వే(డికొని వినతుం డయి యద్లేవుని 'తోడినీడయుం బోని నర 
నామభధేయుం డగు నువోపురుషుం (జార్జి రించిన 'నన్నారాయణుండునుం 


104 


ర్‌ం 


ర, 


శ్రీమదొం[ధ్ర మపోభారతీము 
గారుణ్యార్ద కటాతంబున వీకించి యట్ల య'య్యొడుం గాక యని 
యానతిచ్చి యంత ర్థానంబు సేసిన నక్కొలువువా రెల్ల నచ్చెరువంది. 


పర మేష్టి నీవు గడుంద 

త్పరతను వినయంబు 'నీసి [పార్థించితి వె 

వ్వరొకో వీరలు నావుడు 

సరసిరువోసను(డు నెప్పె సంప్రతి మెయిన్‌. 270 


పరమమును లాదిపురు షులు 

నరనారాయణులు వీరు నా కారాధ్యుల్‌ 

నరహిత ముగ (లా స్థించితి 

ధరం బుట్టుం డనుచు దాని. దలకొనిరి దయన్‌ . 271 


ఇల( [(గీడగం బుట్టినపీ 

రల. గేవలమర్తు్యు లని సరుకు సేయని వా 

రలు సెడుదు రెజీిగి భక్తిం 

గొలచినవారలకు శుభ మగును విను. డెందుకా. 272 


అని యుజింగి చి (బవ్మా దనలోకంబున కరిగం గొలువువారలు నిజ 
స్టానంబులకుం జని రిక్కడ నీకథ నారదజామద గ్న్యవ్యాసాదులచేత 
ఏంటిం దొల్లియు మవోమునులు నిన్ను నరనారాయణులతోడివై రంబు 
వలవ దని వారించిర కాదే నీవు మదాంధుశవై మాన వైతి వింక 
వైనను గృష్టు నాశోయించి పాండవులతోడిపొత్తున మెలంగి (బదుకు 
మని చెప్పి భీష్మం డూరకుండెం గౌరవపతియు నప్పలుకులు “పెడ 
చెవులం బెళ్లై మీరు దగువారు సేయు హితోపదేళశంబు లాచరించెదళె 
యని పలికి సంజయుం డమ్మహీపతి కి ట్రనియె. 278 


భీష్ముని పంచమదివనయుద్ద క్రమము 
నం. 6-65. 1 


వేగిన€ గోరవ సేనలు 
వేగమ చై నేసి యనికి వెడలెం దీనో 


భీష్మ పర్వము క ద్వితీయాశ్వాసము 105 


ద్య|ోగత భీష్ముని ము న్నిడి 
సాగరములు మేర భప్పు చందం బొందన్‌. 274 


ఇట్లు వెడలి మకర వ్యూవాం బమర్చుకొని నిలిచె నంత బాండవులును 
శ్యేనవ్యూవాంబు గా మూహారించి రందు ముఖంబుక భీమసేనుండును 
న యనంబుల ధృష్టద్యుమ్ను కిఖండులును శిరంబుక సాత్యకియును 
గంఠంబునం గిరీటియు వామపతుంబుక విరాట |దుపదులును దక్షిణ 
పతంబున6 గెకయులును వీపున నభిమన్యు | చౌవదేయులును బుచ్చం 
బున నకుల సహాదేవవహితుం డయి యుధిష్టిరుండును నిలిచి రివ్విధం 
బున సన్నద్దంబు లయిన యుభయవ్య్యూహాంబులు మేదురతూర్యనినా 
దంబులు రోదసీకువారంబు నిండ నొండొంటిం గదిసిన. 275 


మకరవ్యూవాం బనియెడు 

మకరాలయ మపుడు దర్ప మహి మోజ్జ్వలు! డె 

మకర |కీడం జండ త 

మకరాభీలముగ౭ జొచ్చె మారుతి యధిపా. 276 


చొచ్చి పికామహుం గని యిషు (పచయంబున. గప్పె నాతుడుం 
జిచ్చున నేయి వోసినవిశేషము దోంపంగ భీము నొంచి ము 

చ్చిచ్చును నేర్చుశట్టులుగ( జేసె దదూర్జితనేన నంత వి 

వ్వచ్చుండు వచ్చి దెవ్యశరవర్గనిరగ్గళ విక్రమంబునన్‌ . 277 


భీష్మునిగర్వం బుడిపి మ 

హోవ్మలు! డై కారవేంద్రుయోధుల కె లిన్‌ 

(గీష్మాదిశ్యుని (క్రియ న 

ర్చిష్మత్త్వము సూపి యడరె సేనలు దెరలన్‌ , 2178 


అట్టి యెడ నీకొడుకు గురునిం గదిసి యతని కి ట్రనియె. 279 


పట్టి పాలాగ్చెదరు మీరు పొండుసుతుల 

నీవు ఖీష్ముండు నలిగిన దేవతలకు 

నైన మార్కొనవచ్చునే సేన నరుడు 

నొంపగా నిట్టు లొప్పరికింపం దగు నె. 280 


en 


శ్రీమదొం|ధ మహాభారతీము 
అనిన విని కుంభనంభవుండు 7" టకటం బడి యతనితో నిట్టనియె.28! 


ఎన్న(డును మున్ను వారల యేపు నోవ( 
గాన మెటు ఒము[దంబుబభోన బుటి 
(ap) యి 
వవ గొన్న ంత గొను. గాక వారి గెల 
మాకు శక్యం బె చవి గానిమాట లేఐ బ్రర్రిజి 


అను చు మొన గడచి నడచిన 

గని పొండుతనూజ నె నీక [(వాతంబుల్‌ 

గనుకని విచ్చిన సాత్యకి 
నిలజవం బిసంగ6 చాయ నస్తా9చార్యున్‌ . 208 


[దోణుండు దుర్యోధన | పేరితుండై పాండవ నైన్యంబు వై గవియుట 


సం, 6-65.21 


తాకి యు జ్వల బాణతతీ గవియించిన 
నవ్వుచు బెడిదంపు నారనములు 

గురుడు శె చేయు.వె6 గురిసిన నొచ్చియుం 
డెరలక యాతండు తీ వభంగిం 

బనంగలగం జూవి పావని యేచి గురున్నివై 
నిశి కాస్ర్రునంతతి నించి నొంచె 

నంత శల్యుండును శాంతనవుండును 
నతనికి. దోడ్పుడి యడరి భీము 


నేయ? దొడంగుటయును నే డెజ | దౌనదే 

యులును చాను. గవిని యుగ లీల 

బటురయంబు మె సుభ(దానసుకుండు దు 

ర్యారవిశిఖతతుల వారి బొదివె. 984 


కడువడితోడ నప్పుడు శిఖండి ధనుర్గుణనిన్స్వన బు షా. 

ల్లిడరంగ బాణజాలము వియ త్తటి గప్పంగ నీదు నై న్యముల్‌ 
నుడివడ భీష్ము దా(కుటయుం జూచి మనంబున నాట దానితో. 
లొడుతునె యంచు మార్కొనక పోయె దొలంగి యతండు భూవరా 


ఖీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 


కనుంగొని కురుపతి యాచా 

ర్యునిం బురికొలుపుటయు నాత'. డుద్దామగతిం 
జని కడిమి మెజయ నుజ్జ రి 
ఘ*మార్ష్శణపుంజముల రిఖండి( చెరల్చెన్‌. 


అమ్మయి? గారవులును ద 

ర్స మృ్మలరయగ డెలగుటయును బాండవబలముల్‌ 
సమ్ము ఖమున¢( దలంపడినను 

సమ్మర్జం బు[గ మయ్యె సం|గామమునన్‌ ఎ 


ధూళుల మేఘంబులు. గర 
వాలాదినిళాత పే తి వర్లాంళుతటి 
న్యాలయు గుణరవగర్దలుః 
గీలాలపువృష్టికిం దగియె నట్టియెడన్‌ . 


(పోవులు గట్టిన గుట్టపు( 

| బేవులు చేనుగుల తటచు( వీనుంగులు ర 
కావిలత వెల్లి చీరలు 

గావులు నె_ భటనికాయ కాయంబులునె_. 


నమరాంగణంబు గడుఘో 

రముగా నిభువాయగుం బోరు రభసనంబున ది 
కృుమితి వడ(కా డె( బొగడెడు 

నమరులయులి వడ ౩6 జదల నతినివిడముగాన్‌. 


అనిలజఖీష్ములు దమతమ 

"మొనలకు6 గన్నాకు లగుచు మునుకొని వడి న 
ర్థునకుంథనంభవుల [పా 

వున( జూపిరి విికమంబు భూరిబలంబున్‌ . 


భీముని దెస గాళింగో 
దామగజానీక నంగత త్వన్ఫుర ణా 
a 


107 


287 


28 


889 


£290 


ప్రల 


శ్రీమదాంధ్ర మహాభారతము 


భీమగతిం దణిమెం గురు | 
భూమీ శు(డు ఖీష్మగురులు పో కెడుబలిమిన్‌. 292 


అణిముటి నీ కుమూరవరు లతరి నందు నాబ కారివై 
నుణక రథంబులం బఆఅువ నుజ్జ్వజశె లము మేఘబ్బందముల్‌ 
గిజీకొనం గప్పిన ట్రయినం (గీడి గుణన్వన ముల్లసిల్ల నే 
0 | ౧ 0౧M 
జజ విశిఖ్యపతాన మను కీ వసమీరము 'సప్పునూపినన్‌, 59 3 


ఆరథ నివవాంబులు న 

వ్వారణములు. చెరలి మరలి వడిం బజచుటయుం 

"గొరవబల మెల్లను రణ 

శూరు(డు గాంగేయుమబువు సొచ్చె వికల మె. £94 


ఇట్లు సశ మొగతిరిగికం గని నుయోధనుండు బరవసంబునం బురి 
కొల్పి చేయి వీచుచు నగ్గలిక నడచినం గాంభోజగో పాలసింధు 
గాంధారసౌొవీర | త్రిగర్భక ళింగ|వముఖబలఫంగతు లే ళరకున్నినెంధ 
వులు దుళ్ళాననుం బుఠస్కరించుకొని యురవడించి ఖీమపార్జులం 
భొదివిన ధర్మనందనుండు వెన్నుదన్ని యవల్చివం జేదికాళకరూళ 
పాంచాల నైన్యంబులకో ధృష్టద్యుమ్న పురోగముఅగు రథిక ముఖ్యులు 
గడంగి కవిసి రప్పుడు విుదానులిందులు గాళి రాజును ,నె ంధవుండు 
థీ మసేనుని వికర్ణుండు నవా దేవులిం జిత సేనుండు శిఖండిని దుర్యోధ 
నుండు విరటునిం |దిగర్తులు నకులుని [దోణుండు చేకి కానసాత్యకు లను 
గ్భ్భవవోర్షక్యులు ధృష్టద్యుమ్నుని సౌభ|దుండు సొల్వశేకయులను థృష్థ 
కేతు ఘటోత్కచులు నీ కొడుకులం దలపడిరి యుధిస్టి రుండు దాను 
మ దేశ్వరుం చాక నిట్లు సంకుల నమరం బైన న(స్త్రకన్ర్ర సంఘట్ట 
నంబున వెడలుమంటలు మింట నడకకి మధ్యావ్నా[పచండంబు లే. 
యున్న చండకిరణుకిరణంబుల మగిడింప నరదంబులు దాంకి పడి 
పొరలు కరులును గరివాస్తాకర ణవిధ్వ_న్తంబు లగురథంబులును దురగ 
ఖురపుటవిఘట్టిత గా తు లగు పదాతులును బదాతివగానర్ష్గళ (పవోర 
ఛాళాళరక్తసిక్షంబు లగుఘోటకంబులు నై చూచుఖేచరులకు వెక్క 
సంబయ్యె నట్టియెడ, 295 


భీష్మ పర్వము = ద్వితీయాశ్వానము 


కీముని పోరుట గడు ను 

ద్దామం బె. "మెఅయుటయు( వితామవుంయడు శర 
సోమవిదారితు ( "జిసెమ 

వోమర్హోజ్కార్జు. డగుచు నతనిం జెలుచన్‌ . 


కనుగొని సాత్యకి యేనుం 
గునకు సిడులు చూపినట్టు కోపంబున థీ 
ష్మునిమీంద 6 గవిసి యుజ go 
జు 
సునిశిత భల్లంబు లేసె సురలు నుతింపన్‌ . 


అలికి యతడ నూతుశ* ( చెగ నేసిన 
నధిప వృష్వివీరు నరద మిట్టు 
నట్టు దిగిచె నప్పు డాకులగతి ఘోట 


కములు దదృులంబు గలంగ6 బక, 


మరలుపుండు పట్టుం డిట తెం 
డరదమునకు వేగ వేగ యడము సనుం డా 
తురు డ య్యెను సాత్యకి ణ్‌ 


చ్చెరం జొరు6 డను నులివు నారిసేనః జె*ంగెన్‌. 


వికలరథు. డగు నావృష్టివీరుమీంద 
నేయ నొల్లిక మీతండి యెవక మెకంగ 
జఖాహుబలమున6 జబాండవవూగ్గవావిద ళ 
నంబు సేయ. దొెడ౯౫ భూనాథముఖ్య. 


అంత వీరాటుడు లయకా 
లాంతకుండుంబో లె. బేర్చి యతిరభ పమునన్‌ 
శాంతనవుం గదిసి యేసెం 

గుంతీసుతు లలర మూడు కూరా(్త్రములన్‌ . 


ఏసి తురంగంబులనో 
నేసిన గోపించి భీష్మ. డిషువశకమునం 


109 


96 


398 


299 


£00 


801 


110 


శ్రీమదాం[ధ మహాభారతము 


"జేసె నతని ర_క్షజలో 
ద్భాసికగా తుండుగ రెండుబలములు( బొగడన్‌. 802 


అటియెడ. 808 
ల్లు 


గంగానందను' చాక నర్జునుండు వోణా నడ్డమై రాజు మె 
చ్చం చగేలీనకి యుల సిలం జని యశ్వశళ్తామ సడ్బాణవి 
౧ ౧ బి 
ధ్రాంగుం 'జేసెం గిరీటి నవ్వుచుం దదీయం బైన చాపంబు [దుం 
చెం గోదండము వే టొకండు గొని యేసెన్‌ (చౌణి "పక్కమ్ములన్‌ 


గురుసుతు బెడిదపుటంపల 

నరనారాయణులు నొచ్చిన౯ నరుకడక 

న్నరుణం బగుటయు( ద|దుచి 

వరంపరలతోన నిగిడె జబాణచయంబుల్‌. 805 


ఉఅక నరు డట్లు మైమజు 
వణువుళ్ళుగం చెసి లీల నంగము చెల్లం 
బణీయలుగం జేయ నాొతం 
డయి మెడలక మటేయు చేసె నధికరయమునన్‌, 806 


నొచ్చియు బెనంగినం గృపయును 

మెచ్చు గదిరి విపుతోడ మెయికొని పోలి 

ట్ల చ్చువడ నేటి కని వి 

వ్వచ్చుండు |గీడించి యొండువలనికి నడభెన్‌ , 807 


తదనంకరంబ. 808 


భీము డుద(గదర్చమున భీష్మునివె6 జన నడ్డ మె కురు 

[గామణి భల్ల పంచకయుగంబున నాతనిమేను సించుడున్‌ 
భీమద్భఢశుర | పచయభఖి ష్నతనుండుగ( జేసె నాతం డా 

భూమిపు నిట్లు నీదు 1పియపు!తకు లొండొరుతోడ( బోరంగన్‌. 869 


స 


కనుంగొను జనంబులు,. 810 


ఖీష్మవర్వము - ద్వితీయాళ్వానము 


చండవిరోధతిమిరమా 

రాండు లనంగ. దగిన వీరు దమలో ని ట్లు 
ద్దండత( బెనగుట ధృత రా 

ష్టుంం డవినయలోభముష్క్టరుం డగుట6 జుమీ. 


"అని 'ర ట్‌యెడ. 
రి 


కురుపతికిం జి| త నేనుండు. 

బురుమిత్తు)౦డు వేల్పు కేటిపుత్తు)ండుం (బా వై 
యురవడి( దరిమిన వారికి 

నరనందను( డెదురుపడ గుణధ్వని నె న్‌. 


పురుమిత్తు?ని చే డుజ్జ్యల 

శరముల గంగాతనూజు స_ప్రతిబాణ 
స్ఫురణమునక జిత సేనుని( 
బరమాంబకదళశకమున విపాటితు. జేసెన్‌ 


ఎన్నిశరముల నభిమన్యు. Bee దమ్ము. 
చారు నన్నియు శగముల( డరిమి చత 
నేనపుగువి త్తు? లతని సేసిరి కవోగ 

విశిఖములు నాకె భీష్ము. డవ్వీరుమేన, 


ఆతండు చిత సేనునిళశ రానన మెడ అః (దుంచి ఘోటక 


ili 


811 


812 


818 


814 


815 


[వాతము నొంచి మైమజువు [వచ్చి ళరంబులు మేన [గుచ్చియు 


ద్దాస్టితితుం డైన జూచి కర ముద్దతి రాజతనూజ వర్గమ.ల్‌ 
వే తజియంగ6 జొచ్చి పొదివెం బటుమార్గణవృష్టి నాతనిన్‌. 


ఆ సౌభ దుం డు్ముగపు 

వేసవిదావాగ్ని శుష్కువిపినమ్ము నిరా 
యాసంబుగ దరికొనుగతి 
భాసితళరశిఖలు వారిచె( బరగించెన్‌ , 


816 


817 


112 


శ్రీమదాంధ్ర మహాభారతము 


రంగ|త్పథన న్తుత్యతు 

రంగము డై తాండవాభిరతు. డగు వారులీ 

లం గడంగి పీరనృత్యము 

నంగరరంగమున( జేసి ళతులు మెచ్చన్‌. 818 


ఇట్లు పేర్చి కురుబలంబు నేర్చు నఖిమన్యుం జూచి జనితమన్యుం డై 
ళుభలకణుం డగు లత్ముణుండు. 819 


అభిమన్యు లక్ష్మణకుమారుల యుద్ధము 
నం. 6.9.80 
తలపడి నాన్న్మాస్త్రము ల 
గ్గలికం గురియుటయు నతడు కాండము లా టే 
ట్రల మెన యలుక నాతని 
లలితోర స్థృలమునం గలయ నాటించెన్‌. 820 


తెరలక లక్షుణుండు దృఢద్నివ్త శరావలి పొద్ధుపట్టినె 

దొరంగంగం జేసినం గినిసి తొ _లవాయంబుల( జంపి సారథికా 

ధరం బడ నాతం జేనె విరథశ్వము నొందియు నీదుమన్మం డు 
ద్దురగతి శక్తి వైవ నది (దుంచె మహీం[దునిమన్మం డమ్ములన్‌ . 821 
శక్తిం [దుంచి తీవసాయక వాత దేవు. 

"జేయ. దొడంగు నతనిచేతి బలుపు 

సూచి కృపుడు రాజసుతుం దన తరిచె 

నిడి తొలంగం దెచ్చె నెల్టం జూడ, 9292 


కురురాజు యోధవీరుల 

బురికొలుపుచు భిష్ము( డవుడు పోరికి నడరం 

గరి వాయ నర శర నివిడత 

ధరణి జలదని విశగగనతలముం బోలెన్‌., §28 
సాత్యకి యప్పు డేచి రజాలము చి[తలఘుస్ఫుటత్వసాం 

గత్యవి రాజమానముగం గౌరవసేకం గలంగ జేసి యొ 

ద్ధత్యమునం దనర్చిన నుదా_త్తమనస్కుండు సౌమద త్రి యా 
వుత్యభిరామవహ్ని [క్రియ నుజ్ఞ్వలు. డై వెనం చాశకె నాతనిన్‌, లిలీ4 


8] 


భీష్మవర్యము = ద్వితీయాశ్వానము 118 


తలపడి యంత్యకాలశిఖ దారుణభంగి నమేయమార్గణా 

రులు వరగించుడున్‌ భయము సొచ్చి జనా రనుతమ్ముతోడియో 
ధులు పిలుపన్న( దత్పుతులు దోర్చులదుర్దము లె పదుం|[డు శ 
గలిక నెదిర్చి యి ట్రనిరి కౌరవస త్తముతో నుద (గతన్‌ , లి2ర్‌ 


భూరి |శవను(డ యెక్క. టి 

వీరవినోదంబు సలుపు వేడుక మెయి దు 

'ర్వారత వచ్చితి మొక్కరు( 

గోరికొనుము సంగరమునకున్‌ మాలోనన్‌ , లివి 


అన విని నవ్వీ యొక్క_(డు మద, స్త్రబలంబున కోర్వం డోపినన్‌ 
సునిశితబాణముల్‌ వఅవీ సూరెల నండటు నొక్క వెట్ట యే 

పు నెజపుం డన్న నారథికపుంగవు లేయ నతండు నమ్ము లె 

ల్లను దునుమాడి వారి. జటులస్ఫురి తాంబక వృష్టి ముంచినన్‌. 27? 


పొలి వోని శార్యరేఖం 

జెల(గుచు = లతని. జేడ్పడం బెక్క_ 

ముల నొవ్వ నేపినం గడు 

నలిగి శాసనము లెల్ల నాతండు (దుంచెన్‌ | 828 


కోద 6డదళక శీఘ్ర) 

చ్చేనం బొనరించి యపుడ శిరములు వదియున్‌ 

భూదేవికి బలిగా ని 

ప్పాదించెం గార వేం|దుబలములు సెల(గన్‌ , 829 


ఇట్లు వడిన కొడుకులం గని వృష్టివీరుండు. 880 
య౧ ళం 


వగపును గోపముం గదుర వై రిబలంబు దలంకం దేరు వె 

నొగనొగ చాశయాం బఅపి నుగ్గుగ6 గారవనూతు నేసి బె 

ట్టుగ( దురగంబుఆం దునుముడు౯ వెన నాతండు నట్ల చేసె. బా 
టిగం గరచాలముల్‌ గొని వడిన్‌ దిగి సేలకు దాంటి రిద్దజున్‌ , 851 


శ్రీమదాంధ్ర మహాభారతము 
అటి సమయంబున, 
ర్తి 


వేగ మెయిది వృష్టివీరు ఖీముండు గురు 
వీరు గురువిభుండు గారవమున 

చెనుక( జనయంగం౭ దిలిచి తనతనరథము వై ( 
జెట్టికొనుచు( దొలంగ. (లీతిం జనిరి, 


అంత, 


అప రావ్హానంగతుం డగు 

తపనుం గని (పొద్దు [గుంకం దడ బేంగుదు రీ 
రిపు లని కడంగి నరు డ 

(శ్రువరంపర వజపి నీదురథికుల నెల్ల స్‌, 


నివాతులం జేయుచు వివారించుచున్నం గనుంగోని, 


“నె రింపక యే_డైఅం గురు 

వీరా గణి యికువ దేను వేలరథంబుల్‌ 
పోరికి, బురి(కొలిపిన వి 

స్ఫారగతిం గూడి కవినెం వార్థునిమీదన్‌ 


కడువెసం గవిసిన యవి గ 

వ్వడి బాణజ్వాల లడర వడి దాచాగ్నిన్‌ 
మిడుతలు వొలిసినకి్శయ. బొెడి 

పొడి యయ్యెం గురుబలంబు పొం గడ6గంగన్‌ . 


కిరణంబు లడ(గి యంతకు 

నరుణత్వము మెజయ. దరణి యపరా,దిశిరః 
న్ఫుగణను నధికరళాలం 

కరణం బొనరించుటయును గాంగేయు( జెడన్‌, 


[శాంతం బయ్యెను వావాన 
సంతానం బెల్ల నిపుడు సంధ్యాసమయం 


లలి 


లలల 


884 


885 


886 


887 


883 


899 


భీష్మవర్వము = ద్వితీయాళశ్వానము 115 


దింళట నేటికి నని సా 
లింతము గా కింక బోర లెనెఫ యున్నే 840 


అని తలంచి కుంభ “ంభ వాది యోధముఖ్యుల కణ్‌ంగించి బలంబుల( 


దివియ నియమించి. 841 


సమర కీడన లీలం 

దమక తమక తనిసి మరలి తమతమ యావా 

సములకు నరిగి రుభయనవై. 

న్యముల జనంబులును దీవియలు వెలు(గంగన్‌. లివి 


"రెండువీళ్లజనంబులు రేలు వివిధ 

వాద్యస =గీతములను సాహిత్యమధుర 

లలితగో స్టి వినోదంబులను [బమోద 
భరితు లై (పొద్దు వుత్తురు భరతమ ఖ్య, 848 


భీష్ముని షష్టదివన యుద్ధ|క్రమము 
స Til 


ఏనవనా(టిరాతి ననుటయు చెలతెల వేగునవ్వుడు ధనంజయుండు 
సేనాపతి రావించి మకరవూూవాంబు సంఘటింపు మని నియమించిన 
నఖిలజనంబులకు.( (బీతి నెళ్కాన నతం . డమ్మోవారంబు దీర్చునెడ 
దానికి: చార్గపాంచాలపతులు శిరంబును గవలు గన్నులును భీమ 
"సేనుండు దుండంబును సౌభ| ద చెపదేయఘటోత్మచులు గండస్థలం 
బులును సాత్యకిసహితుం [స యుధిస్టిరుండు. గంఠంబును ధృష్ట 
ద్యుమ్నపురస్సరంబుగా విరాటుండు వెన్నును గేకయులు వామ 
పార్శ్వంబును ధృష్ట కేతుండును గరూళపవతియును ద&ిణపార్భ్వంబును 
గుంతిభోజళతానీకులు జఘనంబును శిఖండియు నిరావంతుండును 
బుచ్చంబును నై పన్నిరి భీష్మండు దానిక [బితివ్యూవాం బూహించి 
(5”౦చవ్య్యూవాం బమర్చి యందు జంచువునం చాను గురుసవోయ్యుం 
డై నిలిచి నే తంబులం గృపగురుపుత్తు)లును మ స్తృకంబున( గ్భత 


1186 


క, 


కో 


అ 


శ్రీమదాంధ్ర మహాభారతము 


వర్శయు( గాంభోజబాహ్లీకులును గళంబున శూరసేన పరివృతుం కై 
సుయోధనుండును నురంబున సౌవీరసమేతుం డై భగదత్తుండును 
వీపున వించానువిందులును వొామపక్షంబున సుశర్మయు దశిణపకం 
బున యవనపతియు నపరభాగంబున [కుతాయురుపేతుం డై భూరి 
[శ వనుతుండును నిలిచి రి ట్లుభయ నై న్యంబులు సన్నద్ధంబు లే నడచి 


శంఖ భేరీ పముఖతూర్యనాదంబులు చనెలంగం  దలవడియెొ 
సమయంబున. 


తలకడచి నడచు! దోణుని 

యలపవు6 బలంబును నహీంవ కనిలతనయు డీ 
ట్రలమగు రోషంబునం ద 

దృలముపయిం బజ పె రథము బటువేగమునన్‌. 


కట్లు వజపిన నతనికో ల లకుం గాక, 


తనముందటి యోధులు పీజు 

సనుటయు. గుంథజు6డు గినిసి కరనవకము ఖీ 
మునీమేన నాంట నాతండు 

సునీశితభల్ల మున నతని సూతుం దునిమెన్‌. 


వావానము( చాన నడవుచు 

సావాసికత్వమున గురుండు నమరకీండో 
త్నావాము వదలక వెరి 

వ్యూవాము దల(కంగ భుజసముద్దతి( గవిచెన్‌, 


మీతం(డి (దోణునకు( దో 

2 తజీమినం గేకయులు భయాకు౯త మరు 
ద్దూ తాంబుదగ తి చదెరలంగ 
నాతతసృంజయబలంబు లణీముణి విరిగన్‌. 


అధిప భీమసేను. డడరినం గౌరవ 
న్య మతనిచేతం జూపకటు 
a 


Po 


bn 


నటి 
యు 
844 


845 


846 


847 


948 


849 


వం 


ఆ, 


వ, 


భీష్యవర్యము జ ద్వితీయాశ్వాసము ti7 


వడియ నపుడు ధరణిపతు లిద్దరును చేయి 
వీచి తణీమి రధిక వి| క్రమమున, లిక0 


ఇపవ్వ్పిధంబున ధర్మనందనదుర్యో వను లగ్గలికం బురికొలుప మొగ్గరం 

బులు రెండును గండు మి*లి తలవడియె ననిన విని ధృత రాష్టుఏండు 
ళు 

నంజయున కి ట్రనియె. తీ51 


మనబల౦బునందు మంచిమగల్‌ సాల 

గలిగి యాబలంబు గెలువలేమి 

'దెవకృతము గాదె తలంపం జోద్యము మున్న 

'యెజు6గ6 జెప్పె వీదురు. డిట్టు లగుట, ల్రికరి 


అత డెంత సొటి చెప్పిన 

మతి హితము“ గొనండు కీడు మానండు కడుదు 

ర్మతి మైన నాతనూజుండు 

మతి కర్మము 'వనుకంజనక మానునె యెందుకా. లకర 


విధిక్భతం బెవ్యరికి నుడువవచ్చు చెట్లు గా నున్నది య ట్ల య్యెడుం 
గాక యనిన నంజయుం డతని కిట్లనియె. 854 


నీతనూభవుండు నెజిగుజి యెజుంగమి 

'యెజింగియెజింగి యతని నేలచెప్ప 

నునయుపేవవలన విను నాంటిజూదంబ 

నేడు గయ్య మయ్యె నృపవ రేణ్య. లీర్‌ర్‌ 


ఇంకం బశ్చాత్తాపం బుడిగి ధీరుండ వై సమరకపకారంబు విను మట్టి 
యెడ  భీమసేనుండు భవశ్వేనాసాగరంబు పాయవడం దటిమి 
చొచ్చి దుశ్శాసనుండును దుర్విషహుండును దుర్శదుండును దుస్ఫ 
హుండును జయుండును జయ శకేనుండును వికర్ణుండును జత సేనుం 
డును సుదర్శనుండును జారుచి[తుండును సువర్ముండును దుష్కర్జుం 
డును నొక్కచో నున్నం గనుంగొని యక్కుమారులం చాంకిన 856 


118 


శ్రీమదాంధ్ర మహాభారతము 


వారలందలటు నొండొెరు. బేరుపేరం 

విలిచికొని వీడ సనుదెంచె భీము డీత. 

డొంటి యగ పడ్డ చోటన యుక్కడంగ. 

బొదివి చంపుద మని యతిస్ఫురణ నేసి. రికి 


ఉ|గ|గహములు అయ కా 

ల|గహపతి బొదువు[కియ నలఘువి[క్రమగ 

రాగ వామున ముట్టిరి రిపు 

నిగవాలంసటుని ఫీమునిం జటులగతిన్‌. లీర్‌ర 


ఇట్టు నీకొడుకులు చతురంగబలంబుతోడం జుట్టుముట్టిన వృకోద 
రుండు సంత నంబున బొదలి సారథిం గనుంగొని నీ వీరథం విచ్చట 
నిలిపికొని యుండు మని నియోగించి గద పుచ్చుకొని ధరణికి 
లంఘించి. 859 


కోవిసి యుగాంతదండధరుకె వడిం గోలు మసంగి కుంభముల్‌ 
పవుల(గం దుండముల్‌ దునియం |బక్కలు [వక్కలు గాంగ దర్పముం 
జవము బలంబు నొవ్బయగ గజంబుల (వేసిన నెత్తు లొల్మ౯గా 
నవి వడె ధాతునిర్హ రమయాచలపం క్తులం బోలి మేదినిన్‌ . 860 


అరదంబులు పొడిపొడి యై 

హరులగములు నుగ్గునూచ మె మొత్తపుంగా 

ల్వురు సిదురుప లై పడని 

ష్టురగతి వివారించె వాయునసూనుండు గదతోన్‌. 861 


వెక్కుండతోడ నిమ్మెయి 
నొక్కరుండ రథమ్ము డిగ్గి యురవడిం జని పే స 
రుక్కున. బోరుట సూడంగ 

నక్కజ మె యుండ గార వాన్వయముఖ్యాా. ల్ర62 


థీమసేను నపుడు “వక్కుబలంబులు 
పొదువు బుణి(గి [దుపదపు త్తకుండు 


భీష్మవర్వము ఇ ద్వితీయాశ్వాసము 119 


శ స్త్రగురునితోడ సరభసవృ తీ మె 
బోరిపోరి యుడిగి బుద్ది గల౦గ. 868 


భూరిరయంబున నద 

చేరు వజపఈ6 బనిచి యతశతనిశేరిపయిం ద 

తారథిన కాంచి శోకము 

గూరన్‌ గద్గదికనెలు(గు గుత్తుక( దగులన్‌. 864 


ఆరు డై. యవ్విశోకుని నడి భీము. 
డచట నున్నాడు నాయొడ లెట్లు [పాణ 
సహిత మె యుండు నత. డొక చందమైన 


నేమిగతిం బోదు నక్కట యెొజుంగ6 జెపుము. 865 
అనిన విళోకుండు ధృష్టద్యుమ్నున కిట్లనియె. 866 


గొదగొని ఛార్తరామ్ట్ర9 లతిఘోరవిధంబునం జుట్టుముట్టిన 
న్మదమున( దేరు డిగ్గి హరిణంబుల్నవె( జను సింహా మో యనకా 
గద గొని నన్ను నియ్యెడ నకంపితనుస్థితి నిల్వం బంచి బె 
ట్రిదముగ( జొచ్చి నావావపటిష్టుండు భఖీముండు వారినైన్యమున్‌ , 


అని యవ్వల చెలీంగించిన నతండు. 868 


ధృష్టద్యుమ్నుడు భీమసేనునకు 6 దోడ్పడుట 
సం, 6.72981 
కడు(వడి( జని యంతంతం 
బుడమి( బడిన కరులగములు వొరలుటకతనన్‌ 


వడముడి యరిగిన తెరు వే 
ర్పడ( గని వేవేగ రథము వణవెం గదియన్‌. 869 


ఇట్టు భీమసేను( జేరం బోయి. 870 


120 


శ్రీమదాంధ్ర మహాభారతము 
ఇదె యేను గూడ వచ్చితి 
బదిలు(డ వె పోరు మీంక బకమర్దన యా 
కదిసిన వీరుల 'నెల్లం 
గుదియించెద ననుచు గవినె గురువితతీపయిన్‌ . 871. 


అ తణి నీతనయుం డెలు( 

గెత్తి రథికవరులతోడ నిట్లను నీదు 

ర్వ్రత్తునిం బొదువుండు భీముని 

యు _త్తలపా టుడుపుకడ(క నుడుపుండు గడిమిన్‌ - 872 


అనిన విని యోధవీరులం గుమారులు నొక పెట్ట ధృష్టద్యుమ్నుం 
బొదివిన నతండు. [దోణద త్త |పమో హన చాణంబున వారి నందటి 
నిశ్చష్టి తులం చేసిన నప్పుడు దప్పిదీర్చుకొన నెడగని యనిలనందనుం 
డొక్కమడువున మధురళిళిరజలంబుల( బానంబు సేసి యుల్ల సిల్లి యా 
[దుపదపుతుం గూడికొనియె నట్ట యెడ నాచార్య్యుండు గయ్యంబు 
నేయుమునుమున ధృష్టద్వుమ్నుండు దొలంగిన శెజిపిం గదియం 
వాంచాలపకి దణిమిన నప్పు డగ్గురుండు నవ్వుచు. 878 


అస్త్రవర్గ బు గురియంగ నత(డు పూర్వ 

వై_రబంధంబుకతన దుర్వార మెన 

యతనిరోషంబు నె రింప నలవిగాక 
జడిసీ పోయిన నాతండు శంఖ మెతె. 874 


వ. ఇట్లు |దోణుండు [దుపదుం చెరల్చి ధృష్టద్యుమ్ను చనినవల నరసి తదీయ 


[ప మోవానమార్షణమూర్చితం బయినళూరలోకంబు  నాలోకించి 
కరంబు రయంబున6 బోయి. | 875 


వినుత [పకా బాణం 
బున మోవానబాణళ క్రి వో? జేసిన సం 
జనితపాిణోజ్ఞ్వలు లై 
జ యా 
యనికిం [గమ్మజం గడంగి రయో్యధవరుల్‌ , 8176 


కం 


థీష్మపర్వము - ద్వితీయాశ్వానము 


Cag 


121 


ఇవ్విధంబున నాచార్యు[పాపునం చేసి యేచి నీకొడుకులు పవన 
[దుపదుల కొడుకులనై నడరినం గని యుథిష్టిరుండు “గేకయు లేవు 
రను [చెపదేయు అను ధృష్ట కేతునిం జూచి మీ రభిమన్యుండు 
ముంగలిగా రథంబులు వజపి భీమసేన ధృష్ట్రద్యుమ్నులకు. దోడుపడుం 


డని పంచిన, 


ఆపన్నిద్దణు నై_న్యా 

టోపనమేతముగ6 గవియుడును జాంచాల 
వ్యాపాలసుతు(డు కీముడు 

నేపారిరి నీదుసేన యొనకం బడంగన్‌ . 


తదవసరంబున. 


(కందు. గయ్యంబులోన న రాతిభయద 
జాహువి[కమ నీ విట్లు పాదచారి 

వగుట వల దని కేకయునరద మెక్క 
బనిచె భీముని జబాం'చాలపతినుతుండు. 


అప్పుడు మధ్యందినమున 

నోప్పిన యినుతోడ( జాల నొరవచ్చి గురుం 
డప్పాండవబలముల్శ వై. 

చెప్ప చెరలంగురిసె శరతతిం దీ|వముగన్‌. 


కనుగొని పార్తతుం డపుడు గట్టుపకా నయి వీంక6ల దాశినం 
దునిమె నతండు తద్దనువు( దోడన పెక్కుళరంబు లేసె నా 
తనిమెయి నొండువిల్లు (దుపదకితిపాలసుతుండు [గక్కునం 
గొని శరస ప్రతిం గురిసి కోపము జెంచిన నాత. డు[గతన్‌, 


ఆవిల్లు (దుంచి రాద్రర 

స్తావేళం బొప్ప నాలుగమ్ముల రథ వా 
వోవలిని నూతు నొక్కట 

'దేవగుణము వొగడ వనుమతిం బడ నేసెన్‌. 


877 


878 


879 


881 


92 


888 


129 


శ్రీమదాం|ధ మహాభారతము 


విరథుండై యభిమన్యు శేరిపయికిన్‌ వేళంబ పాంచాలభూ 
వరనూనుం డరుగం దదీయబల మోర్వం జాల కొక్కుమ్మడిన్‌ 
మరలం చాజి నతండు వాయుసుతుండున్‌ మానింప మానింప న 
స్థ రథానీకముతోడ భీము: బొది వెన్‌ భూమీళ్వరుం డుద్దతిన్‌ , 884 


ధృష్టద్యుమ్ను(డు |దోణునితో యుద్ధము సేయుట 
సం. 6-78.97 


అంత నొం డొకసారథి యతిరయమున 

జటులవహాయముల( బూన్స6 వాంచాల నుతుండు 

దనరథమునకు [గక్కున ( జని పరా[క 

మాభిరాము(డ్లై గురున్నివె నడ ర6 బజెలుచ, 855 


ఇట్లు ధృష్టద్యుమ్నుండు గడంగి యెప్పటియట్ల కుంభస ంభవుతోడం 
చెనంగుచుండ భీమసేనుండును. 9886 


తనయరదంబు విళోకుండు 

గొని వచ్చిన నెలమి నెక్కి [కూరో త్సావాం 

బున( దను. బొదివిన దుర్యో 

ధనుమీ(ద నిశాశవిశిఖతతి నిగిడించెన్‌, 887 


కురువతి యొకనారాచం 

బురమున నా(టింప ఖీముం డు[గత నేసెన్‌ 

గురుతరశర| తయంబున 

గరములు వక్షమును నాట గెరవనాథున్‌. 888 


దాని కతండు చలింపక వృకోదరుె వివిధళశరంబు లేనె నతని 
తమ్ములు దలకడచి యాభీమ'ేనుం బట్టికొన నుత్సహించి 'యెప్పటి 
యట్ర బెట్టిదంబుగా6 గవిసినం గని యక్కుకూరుల నభఖిమన్యు చెప 
'దేయులును ధృష్ట కేతు కేకయులునుం దాంకి రట్లు వారును నమ్మా 
రుతియుం గూడి దొరుణభంగిం దజఖుముట న్రైరింపం జాలక. 889 


ఖీష్మపర్వము అ ద్వితీయాశ్వానము 198 


విటీగి భవత్సుతునివహాం 

బణ్‌ముణి( గనుకని( జనంగ ననిలనుతుం జే 

_డెజఅ నెగచి వగచె చారం 

దయు6 దనచేం జచ్చు టపుడు దప్పుటకు( గడున్‌ 890 


తమ్ముల? దోలిన నతిరౌ 

(దమ్ముగం గోపించి యన్న దలవడియెను సై 

న్యమ్ము. బురికొలిపికొని రభ 

సమ్మున ఖీమా ది యోధన౦ఘముతోడన్‌ . 891 


Uy 


పరాహ్హాసమయమున న 

పమాతీ శా తిఘోరయుద్దం బయ్యెన్‌ 

పుభయదభుజు(డు ఖీమున 

కపరిమితబలుండు గురుధ రాబీశునకున్‌. 892 


0 ర్ట 


తదవసరంబున( బొదిపి వికష్ణుండు 

జ్మిత సేనుండు జార్గుపుత్తు)మీ(దం 
గవిసిన నత(డు వికర్ణురథ్యంబు ల 

గూల్చి యాతనిపయిః గుప్పె కోల 
లిరువది నా(టింప నరదంబు డిగి ధీతి 

యూన నాత(డు చిత నేనురథము 
వె క (కొ పదిపట్టు లేవురు ఖీము 

నకు నడ్డపడి కురునాథు( చారి 
మేను నెత్తురు వజ్జుగా మెఖు(గుటమ్ము 
లేయ వారల? దలవడి యేనునార 
నముల రారాజువో నేసి సరభనముగ( 
దణీమె గాంగేయు. డరిసేన( దజియః జొచ్చె. 893 


చొచ్చి చతురంగ వితతులు 

విచ్చునటులు సేయుటయును వివ్వచ్చుండు వే 

వచ్చి తలపడిన బురికొని 

యచ్చట నిరువా(గు నట్టలాడం బోశెన్‌ , 894 


194 


పతా 


్రీమదార్యధ మహాభారతము 


ర కనదులలోన రథయాన పా[తముల్‌ 
వణపి యోధవరులు బావుబలము 
వెలయ నమర కేళి సలిపిరి ళూరత 

నేచి కడగి యోల రాని రాచి. 


895 


అుత నరుణకరణుం డన్వర్హాఖిధానుు డగుచు వచ్చిన వేగిరపడి 
వాయునం దనుండు నుయోధను నేండడ సమయింతు నను సంరంభం 
బున నతనికె నమ్ము ఖంబు గాః చేదు పజపి౨చి కదిసి [కోధ మోద ౦బులు 


మనంబుక3 బనంగొన నతనిం గను-గొని 


కడుంబెద్ద కాలంబు గాంకించి యున్న యు 
తవ మిస్టు నమకూర చైవ మిచ్చె 
గొంతివంకటపాటు. గోడ లిబన్నంబు! 
దిర్చెదం గృమ్టుంఠు దెలుప నీవు 
నకు సేయమియును సభలో నులూకుని( 
బంచి యాడించిన వరుసములును 
గక్కించి బీకంబు దక్కించుకొన నీక 
ఆగయజూడ.6 గాంచితి మగతనంబు 


గలిగి మగుడక నిలు మని పలికి యుగ 
గతి నెదురొని రథతుగంగముల నూతు( 
జంపి చాపంబు (ద్రుంచి విస్ఫార కేతు 
దండ మే డ్రె నఅక భీముండు నెలంగి, 


'వేజొకవిల్లు పుచ్చుకొను వేగము లోనన కౌరవేం[దు మెం 
దూజ వృకోదరుండు పదితూపులు పాములు పుట్టలోనికిం 
దూజినయట్లుగాం [బబలదోర్చల 'మేర్పుడ నేయ 'నెమ్ములన్‌ 


896 


గీజీన మూర్చ వచ్చి మయొజగం దఅవై. రుధిరంబు (గమ్మంగన్‌ . 898 


అట్టియెడ జయ[దథుండు రథికవరులతోడం౦ గడంగి వడముడి వై 
నడ రె నప్పుడు కృపాచార్యుండు దుర్యోధను. దనరథంబుమీందం 
బెట్టికొని తొలంగం గొనిపోయి నభిమన్యుండును (చొపదేయులును 


ఖీష్మపర్వము స్తీ ద్వితీయాశ్వాసము 125 


గేకయులను మాం తిని మీణీ నే 6ధవు ద-పడినం జి తసేనుండును 
జి తుండును జి ౪ ముండును బ్రా". + |తుండును సులోచనుండును 
నందుండును నుపన౦దుం౦ండును "రౌ దంబుగా సౌభ[దు బొదివిన 899 


బభియు. డగు పార్దపు తుండు. 

వలనేర్పడ నొకనినొకని వడి నైదైద 

ముల నేసి నొంప చారలు. 

దలంకక వెస ముంచి రన్హ్రృధారల నతనిన్‌ . 400 


నహోదరులకు నవోయత్వంబు సేయం బూని మున్ను విరథుం డై 
పోయినవాం డగుటం జేసి. 401 


తణిమి వికర్లు( డప్పు తను6 దా(కిన నాయభిమన్యు. డ్రి బి 

ట్ట విలు [దుంచి సారథి వడం దురగంబుల జావ న్‌ [కొ 
మ్మెలు(గులతోడ 6 దద్ధ్వజము మేదిని. గూలంగం చేసి యంగముల్‌ 
గిరికొన జాణముల్‌ నినిచె: గేలిమెయిం బటుదర్భ మేర్పడన్‌. 402 


ఇటు నొచ్చిన వికరుం గనుంగొని కురుక మారు లొక పెట్ల కవ్వడి 
య వ ల 
కొడుకువై నురవడించిన. 408 


ఏవురుచౌపచేయులును నేడ్డెజ నాతని కడ్డ మై తురం 

గావళి నొంచియుం బడగ లన్నియు. |దుంచియు నంపవానలం 

చేవ నెడంగ ముంచియును. జేడ్చడం జేయగ నీతనూభవుల్‌ 
వోవక వారితో మటియుం బోరిరి సిగ్గున బీర మెక్కంగన్‌, 404 


అట్ట యెడ నకులనందనుం డగుళతానీకుండు బహు పకారబాణంబుల 
వివిధ వికమకీడ నలుపుబలుపుం గనుంగొని శేకయపాం౦ంచాలపతులు 
బాసట యె చటులతరతురంగ మాతంగనస్యందనందో వాంబు లం బటపి 
కడిమి నెఖపి రిప్పరునునం |బకివీరుల నలుముటయు నప్పుడు పతం 
గుండు పళ్చిమాచల శృంగంబు మజుంగుపడుటయుం జూచి గాంగే 
యుం డంత్య కాల కాలాకృతిం గడంగి పటువిళిఖవి తానంబుల వే(డిమి 
సూపి యమ్మోవారంబు చెరల్భి తన మొనల మరల్చి కొని సమరంబు 


126 (్రీమదాంధ మహాభారతము 


సాలించి కివిరంబున కరిగెం బాండు నూనులును మేనులు వెడ వెడ 
చెమర్చ విడిదలకుం జని రని యిట్లు నంజయుం డాబివదివనంబు నావా 


వంయభబుతెజిం గెటింగించె నప్పుడు. 


క కిమ్మీరమర్లనునిశే 
నిమ్మెయి నోటారం బిక్కు లేటులు వడి ద 
ర్చ మెడలి మూర్చ మునింగియుం. 
(గ్రమ్మజం గురునాథుం జెట్లు గడంగనొ యనికిన్‌. 


వ, ఆని నకౌతుకంబుగా. బలికిన. 


ఉ. భూరితపోవి శేషవరి వూర్ల మృదు స్థిరవ్భాత్మరండవి 
సార నివానతం[త ఘనసారవిధావరమాభిరామశే 
ఖారమణీయ లోకహితకా రిమవోకరణియ ఘోరనం 
సారదు రామయావదవసాయక నిత్యఫల్మపదాయకా 


క పారాళర్య| పముఖో 
'దారమునీం[| చాంతరంగ ఛామాంతకర్వి 
స్ఫార [పథా పటల వి 
సొరోజ్ఞ gల దీపరూపతా_స్తవనీయా.,. 


మాలిని, అనురదళనలీలా వ్యాపి దీపొరళోచి 
ర్ల్లసిత పరశుగాథణాలంకృ్ళత | పొౌఢము[చా 
భ్యననమహిత బావో [పన్ఫు రఈ్మాంతివ్భాద్యా 
వానననురభివి ద్యా వాంననాదై క వెద్యా. 


గద్యము, ఇది (శ్రీమదుభయకవిమి త కొమ్ము నా మాత్యపు 
బుధారాధనవి రాజి తిక్కన సోమయాజి [పణీతం బయిన 
(శ్రీ మవోభార్తత ౦బున ఫీహ్మపర్వంబున ౦దు 
ద్వితీయాశ్వాసము, 


405 


408 


407 


48 


409 


410 


[త 


ఇచి ఇ 
శిమదాంధ మహాభారతము 
భీష్మపర్వము - తృతీయాక్వానము 


(స్రీ ౨లసనత్వగురుగా 
రివి|భమ రమ్య చాతురీస్వీకృశస 
చావ నిరుపాధి-కాన6 
దావవాకరుణా నుభావ వారివారనాథా. 1 


భీష్మ గాంధారేయుల సంవాదము 
సం. 6-17౯_8 


నః దేవా వె శంపాయునుండు జన మేజయున కి ట్టనియె. లి 


త, భండన ంబున( దనయుండు గం డడంగి 
పోక విని తీవ ఖీదంబు6 బొంది యంబి 
కాతనూభవు( డప్పు డానూత పుత్తు9 
నడి” ను_త్తరవర్తన మాదరమున. 8 


వ. అడుగుటయు నతం డతని కి టను నాంటికేయి గాంగేయుతోడ 
గాంధారేయుండు. 4 


ఆ. మనము పూంచి పట్టి మొన లేర్చికొని పోవ 
చాండురాజనుతులబలము గవిసి 
గాసి చేయునదియు( గాక నీముందటఈ 
బవనతనయుచేత భంగ పడితి 5 


క్‌, నినుం గొని గెలిచెద6 గుంతీ 
తనయుల నని యున్నతల:పు దప్పించెదు ని 


128 


శ్రీమదాంధ్ర మహాభారతము 


వనిమిషుల నైనం చేకొన 
వనీ మొన చా రింతబలియు రగు కుమి యొకో, గ 


అనిన వని నవ్వి యత డి 

భ్రను నిం తన నెల నన్ను ననీ నాయొడ లో 

మినచోటు గలదె పెఅయోా 

ధనికాయం లైన నకట తల(కచె చెపుమా 7 


పాండవుల జయింప నలవి గా దని యెప్పుడుం జెప్పుదు బైన నట లేక 
నీకు జయంబు గోరి పోరెద వగవ కుండుము. 8 


భీముని న ప్రమడివనయుద్ద|కమము 
జ్యా అ ధి 
నం. 6-77-11 


అన విని యూజిడి నీదా 

జనితసుఖం బంది రేప జనవతి యనికిం 

జనుటయు భీష్ముడు బలమె 

శ్రీను నెజ యయ దీర్చి మండలవ్యూవహాముగన్‌. 9 


అందు నడమ నరనాథుం డొవ్చి యుండెం దమ్ములు జేయం గల 
దొరలును నూరెల నిలిచి రంతం బాండవులును భండనంబునకు వెడలి 
రయ్యుధథిష్టిరుండు మన మొనలం గనుంగొని వ|జవూూవాంబు గల్పింపు 
మని సేనాపతిం బనువ నతండును ద[త్పకారంబున నైన్యంబు 
సన్నద్దంబు సేసిన నది పరబలంబు మెచ్చక తటిమి తూర్యధ్వను 
లసంగం చాక నప్పుడు  దోణుండు విరాటుని [దొణి రిఖండిని 
దుర్యోధనుండు ధృష్టద్యుమ్నుని మ్మదపతి గవలను వించానువిందులు 
యు ధామన్యుని. బెక్కంగడుకాజులు లీభత్చుని మార్కొనిరి భీమ 
సేనుండు గృతవర్శను సౌభ[దుండు చి|తసేన దుశ్శానన వికర్ణులను 
ఘటోత్కచుండు భగదత్తుని సాత్యకి యలంబునుని ధృష్ట కేతుండు 
భూరి శ వనుని "జేశ ఆనుండు గృ పాచార్యుని ఢధర్మనూనుండు (శుతా 
యువును బలువురు భూపతులు ఫీమ్మనిం దలపడి రట్టి యెడం గృష్ణు 
నితో జిష్టుం డి ట్లనియె. 10 


9] 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 129 


భీమ్మ+ డొడ్డన మేర్చిన జెడ(గు సాల ౬ 
నొప్పు గెరవయోధుల యుబ్బు మెఠఅసె 

న్భపు లనేకులు నామీద నిగిడి నేను 

జిక్కు వజచెద( జూడు మీ యుక్కు. మెజసి, 11] 


అని పలికి గొనయంబు సారించి, 12 


జననాథుల చె ( జెల్లే 

సిన వారలు నొక్కపెట్ట చెలగి ముకుందా 

రునులం బటుబాణవర ౦0 

జ యె 

బున ముంచిన నాగ్చె నీదు ప్యుతబలంబుల్‌ . 18 


అప్పు డిం|దనందనుండు గోపించి యెం|[చా(స్ర్రంబు |ప్రయోగించిన. 14 


అది యాబాణము లెల్ల మాన్ని నరనాథాంగంబులన్‌ గీజీ యు 
న్మదశుండాలవాయాళిః గూల్చి రభసోన్యాద|క్రియన్‌ నంభ్రమ 

[పద మె మందర మంబుధిం గల(చు దర్పం బొప్ప నొప్పించుడుం 
దదనీకంబులు వాటి భీష్మురథ మా ధారంబుగా నిల్చినన్‌, 15 


(త్రిగ_ర్హపతి మెద లయిన యమ్మహీపతులం చెరలి తమతమ సైన్యం 
బులు నన్న నెలవులకుం జని యొదుంగుటయు గాంగేయుండు గడం 
గుటయుం గని రాజులతో రారా జిట్టనియె. 16 


చినానమేతుం డగు నరు 

లే నొక్కండ ఫీష్ము( డడర బళలువిడిమై. దో 

౭ నడవ వలడె యింతటి 

మానినులకు నేను జూడ మరలం దగునే, "17 


అనిన విని యాఖభూపాలనికరం చాలంబునకు నూలుకొని నురనరీనూను 
నిరుగలంకులం గూడుకొనియె నప్పుడు. 18 


180 


శ్రీమదాంధ్ర మహాభారతము 


గురుడు విరాటుని కోదండ కేతుదం 
డంబుల( [దుంచె రెండ ంబిక ముల 
నతండు వెతొకవింట నాచార్యు మేనును 
నూతుని మూండేని నునికి కాస్త 
ముల నొంచి ఘోటకమ్ముల నాలుగంటనో 
నేసి చావముసిడ మెడల రెంట 
నేసిన నతండు ద న్నెనిమిదియమ్ముల 
విరథు6 జేసిన సుతునరద మెక్కి 
యతడు చానును గూడి జకాలంప వెల్రి 
ముంచుటయు(6 గుంథజుండు గోపించి దొడ్డ 
నారనం జేయ నమ్యత్స ్యనాథతనయు 
నురము వడి( గాడి వీంవున నుచ్చిపోయె, 


ఇటు [కూరనా కాచంబు బటు చాశిన. 
య లు 


విలును నమ్ములు విడుచుచు. 
లు 


దెళ్టుటయును శంఖు జూచి ధృతి గలంగి జనం 


బెల్లను జూట విరాటు(డు 
ద లడమున( బాజ విచ్చెం ద తెన్యంబుల్‌ . 
య అ 


19 


20 


21 


అట్టిసమయంబున శిఖండి గురుపుత్తు)ఫౌలంబున( బటునారాచత 
యంబు నాంటించిన నతం డలిగి యొక్క "పెట్ట "వక్కమ్ముల. 
దురంగనూత కేతు వావంబుల నుగ్గు "సేసినం బలకయు వాలునుంగొోని 
చేల కుటికి పొంచాలనందనుడు సాళువంబు చందంబునం గవిని 
యళ్వ శ్యామ యేయుబాణంబులు గృపాణంబున( [దుంచుచుం గదిసిన 


నతండు కోపించి. 


పలక వణీయలుగా జేసి యలు(గు దునిమి 
యొడల వాలంపపొది నింప నొల్ల(బోక 
[దుపదప్వుతుండు గరవాలు దునియ వైవ 
నడుమ బొడి సేసి నాచార్యనందనుండు, 


22 


తీ 


భీష్మపర్యము -_- తృతీయాశ్వానము 181 


. శిఖండియు సాత్యకిరథం బె క్కెల దదవసరంబున ధృష్టద్యుమ్నుడు. 


ధృష్టద్యుమ్నునిచే దుర్యోధనుండు విరథు6డై పోవుట 
నం. 6.78.44 


శరములు కురుపతిమీ(దం 

గురిసిన నత6 డతని మేన. (గూరా(్త్రంబుల్‌ 

సరభనమున నింసంగ స 

త్వరముగ నా[దుపదసుతుండు దచ్చాపంబున్‌ , వక్‌ 


తుండంబులు గావించి. వరి 


మజియు నొకవిల్లు గొనున 

అొఅపిన విరథుండుగ చేయ ధృతి( గరవాలం 

బుజక గొని విభుండు నేలకు 

నుణీకి యతనిమీంయ నడ శె ను[గాకృతి యె. 27 


అట్టియెడ సౌబలుండు రయంబున నెయిది యన్నరపతిం దనరథంబు 
మీందికిం దిగిచికొని పోయె సాత్యకి రములంబుకుని నలఘువిళిఖవృష్టిం 
బొదివిన నద్దనుజుం డ ర్లచం[ద్ర బాణంబున ద 'ద్చాళణాసనంబు దుండం 
బులు సేసి యంగమ్ముల వాలమ్ములు గీలించి మాయ లొనర్చి యతి 
ఘోరంబుగా? బెర్చిన _ నొళినివంళవరుం డచలుం లే యొందా(న్త్ర 
(పయోగంబున నమ్మాయ మాయించి యతని వెగడువజచిన నత(డు 
వజచజిచి పజచన నయ్యాదవసింహుండు సింహానాదంబు సేసి కురు 
బలంబులపయి౦ గవిని నప్పుడు. 28 


కృతవర్శ యేచి మారుత 

సుతుపయిం దబుముటయు నతడు నూతుని దురగ 

[పతతిం బడ నేసి మహో 
ద్దతి మార్గణమయము at దచ్గా[త ంబున్‌ . 29 


ఇట్లు విరథుండును విశిఖక్షత దేసుండునునై యతం 'డేదువెరి(గినట్లు 
నీదునుణంది యగు వృషకునరదంబుమీంది కరగ ననిలతనయుండును 


182 


శ్రీమదాంధ్ర మహాభారతము 


మన గజఘటల వె ( జటురయంబునం దనరథంబు బణిచె ననిన విని 


ఇళ్ళ అగ లి | 
ధృత రామ్ష్టు9ండు సంజయున కిట్లనీయె 


పలుగుట నొచ్చుట మన దెస( 
దజచుగ నాజెదవు పాండుతనయులబల మే 
డల దతలు(ంగక వినయగుట పలు 


మటు జెప్పెద వకట యేమిమాయ యొ తలంపన్‌. 


80 


81 


అనిన విని సంజయుం డతని కి టను మనవారు చా మోపినభంగి 
బెనంగుదురు నము[దంబు సొచ్చిన యేరులుం బోలె. చాండవసేనం 
జొచ్చి తమ దర్పంబులు మెజయ లే రది తప్పుగా. గొనరాదు నీ 
తప్పునం జాటిల్లిన చేటునకు ళోకింపం బని లేదు సమర|వకారం బవ 
ధరింపు మవంతిదేశాధికు లగు వించానువిందులం బటుబాణపరం పరలం 
గప్పి యుధామనుూం డేచి యనువిందు విరథుం జేసిన నతండు విందు 


స్యందనం బెక్కు_టయు నపాాంచాలవ ంశవరుండు. 


విందునిసారథి నొక కో 

అం దునిమిన వాహనములు గలంగంబడి పొ 
"ఇం చేరు దిగచికొని మగు 

డం దద్భల మెల్ల( దల్లడముః బీొందె వడిన్‌. 


అట్ట నంకులనమలంబున . 


భగదత్తునేనుం గడరిన 
వెగడునం బాండవుల మొనలు విజుగుటయు మవో 
నగ మేటివేగ మాంగిన 


పగిది ఘటోత్క చుండు దాని పరు విడిగించెన్‌. 


దనుశేం[దు నిలుచుట గని వై న్య మెప్పటి 
యట్టుల పురికొని యనికి. జొచ్చె 

నౌ ఘటోళ్ల చుడు జాణావళి వజపీన 
భగదత్తు. డదియెల్ల మగుడం జేసి 


లి 


84 


లీ; 


(క 


ఫీష్మపర్వము a తృతీయాశ్వాసము 188 


పటుతోమరంబులు పదునాలు గడరింప 
నవి [దుంచి జెబ్బదియమ్ము లేసి 
యనుర యార్చివం జేర్చి యాతడు విరథు. చే 
సినవాండు శ_క్తి వై చిన నతండు 
నడుమ దునుమాడి వడి. బిక్కు నారనముల 
నొంప చై త్యుండు నముచి నిలింపపతికి 
వాటినట్లోడి పాజె నబ్బలము( గడిమి 
నగ ాగ్గ్య్యతిషాధీళు డీభము( బజపి. 86 


శల్యుమీందం గవలు శరవృష్టి గురిసిన 

నగుచు విరథు జేసె నకులు నతండు 

వార లప్పు డొక్క కే రెక్కి యడరిన 

"రౌద్ర మెసంగ నొంచె మద్ర విభుండు. 87 


ధృతి బలు పొప్ప నిల్చి సవా దేవుండు ( వేళనినారసంబు [గూ 

రత నుర మాడ నేయ నది రక్తము సో(కక యుచ్చి పోవుడున్‌ 
మృతుండునుబో లె దేరిపయి మేటిమగం డగు మదమేదినీ 

పతి వడినం గలంగ నరపాలక కౌరవరాజసై న్యముల్‌. 88 


ఇట్లు మూర్భితుం డయిన శల్యుం జూచి సారథి రథంబు దొలంగందోలి 
కొని పోయికం గనుంగొని కవలు సింవానాదంబు నేసి శంఖంబులC 
బూరించి రంతం గమల చాంధవుండు దివస మధ్యో పేతుం డయ్యె 
నట్టినమయంబున యమసూనుండు [శు తాయువ్వువం దొమ్మిదియ 
మ్ములు నిగిడించిన నతండు "వాని మగిడించి నిశాతసాయకస_పకంబు 
శరింంబున [గు చ్చినం గోపించి యుధిప్పిరుండు వరావాక ర్షశళ రాసా 
రంబున వాని వకుస్థలంబు [వచ్చి వెడందవాతి యమ్మునం గేతు 
వుం దునిమిన నతండు. 89 


వెండియు 'నేడుబాణములు వే తొడి ధర్మజు నొవ్వ నేయ నా 

తండు మహో |గకోపమునం దత్తురగంబులం జంపి తద్దను 

గండము? (ద్రుంచి త_త్తనువు ర_క్రమయంబుగ జేయ వాండు శీ 

తుం డయి పాణె నీబలము దూలంగ నబ్బల ముబ్బి [కాల(గన్‌. 40 


184 


శ్రీమదాంధ్ర మహాభారతము 


చేకితానకృపాచార్యుల ద్యంద్వయుద్ధము 
సం 6-87.‘0 


చేకిళానుండు గృపుని వె శితళరములు 

గురిని నాతండు విల్లును గుజ్రములను 

[వయ్యలుగ "జేయ గద గొని రథము డిగ్గి 

సరభసంబుగ6 జని కవు విరథు: చేసీ, 41 


అయ్యాదవసింహుడు వెనుకకు లఘించి పోయినం గృపాచార్యుండు 
పచాజమ్ము లెములన గీలించటయు నతండు గదాదండంబు వైవ 
నగ్ధాతముండు తుండంబులు చేసినం జేకిళోనుండు రయంబున 
రథంబుమఘీ(దికరకరవాలంబు గొని మెజుంగు మెటిసినట్లు .వజితెం 
చిన శారద్వతుండు నిశాతకృపాణపాణిమై ధరణి జెజంగి యేడ్హైఅ 
నతనిం గవిపి నొప్పించి యకనిచేత నొచ్చె న ట్రిరువురు మూర్శిల్లి 
మేదిని (వాలిన, 42 


ఇర్రైన సుబలతనూజు.ండు 

నద్టైకం గరకర్రణుండు రయం బనంగంగగ న 

య్యిద్ద అ దవురథముల వె 
[గద్దన నిడికొని తొలంగంగా జని రధిపా, 48 


 చేదిపతి యగుభ్భష్ట్రకేతుండు భూరి శవసనునిం దొంబదితూపుల నేపారి 
"  యేసిన నొచ్చి కోపించి యాసోమవ త్త్రతనయుండు. 44 


నాన్మాస్త్రంబుల వాయముల 


మునులు దునియలుగ.: జేసి మెయి నారనముల్‌ 


వే నాటించిన నతడు శ 
శానీకునిరథము ఎవెకి నరిగం బెలుచన్‌. 45 


దుశ్శాసన వికర్ల చి[త నేనులతో సుభ చాసూనునకు మవోయుద్ధం 
బయ్యె నందు వారల నందఠఅ నాసం[కందనపౌత్తు 9౦డు 'విరథులం 


. జేసి వృకోదరు వచనంబులు దలంచి యలంచుచుండెం గాని సమ 


వ, 


థీష్మవర్యము - తృతీయాశ్వాసము 185 


యింసం డయ్యె నట్టి సమయంబున శాంతనవుండు వారిం గైకొని 
యనేక రాజరథికులతోడం గూడ నన్నరనందను సె నురవడించిన 
నాభూపతులు సలుపురు (పొఢు లగుటయు నయ్యభిమన్యు. డొక్క 
రుండు జాలుండు నగుటయుం జూచి నవ్యసాచి శారితో నిట్టనియె. 


ఉక్కు. మిగిలి జగతీశులు 

"పెక్కం[డు రయంబు మెఅయ భఖీమ్మ నహితు లై 

యొక్కటం దో౭శతెంచెద రా 

దిక్కున బోనిమ్భు రథము దీ వస్ఫురణన్‌ , శ 


అని వారలవలను సూప నచ్యుతుం డట్ర చేయం [దిగర్త రపతి దన 
మొనలకుం దలకడచి కవ్వడి మార్కొనుటయు నతండు, 49 


మీవీటిశెల్ల 'మేటివి 

నీ విట్టు గడంగి తిచట నిక్కమ పోరం 

గావలయు జుమీ యనుచు శ 

'రావృతుం గావించె నూ శవాయనహితముగన్‌, 49 


అట్టి యెడం గెరవ సి నై_న్యంబు గాండీవిె నొక్కా పెట్ట యడరినం 
వంండవ బలంబు అతనికిం దలకడచి తలపడిన సందడి కయ్యం బయ్యు 
నొ సంకందననందనుండు రాజులగములకుం గవిసి కేతనంబులు నటి 
కియు సారథి రథికరథ్యంబుల ౫ పాణంబులు వెణికియు నాతప[త్రచామ 
రంబులు ఫొడిసేసియుం జూపంబులు రూవణ( జేసనియు. వర్శంబులు 
[వచ్చియు మర్భ్శంబుల మార్షణంబులు (గుచ్చియు సర్వాంగంబులు 
నొంచియు( దలలు (దుంచియు విహరించుచుండ నవరావ్హాం బయ్యెం 
[దిగ_ర్హనాథుండు వెండియుం బేర్చి యెదిర్చిన. 50 


అతనిరథరజుకులు శ క్రసుతునీమీ(ద 

గడంగి ముప్పదియిద్దణు గవియుటయును 

నవ్వి యజువదినాలుగు నారసముల 

నక్కిరీటి యారథికుల నవని: గూల్చె, . ర 


శ్రీమదాంధ మహాభారతము 


ఇల బడిన నవాచరులం గని 

యలిగి సుళర్ముండు దాక నర్జును నతనిం 

దలకడ చి శిఖండి పభ్ళ 

తులు నిగిడిరి వారిమీద (ద్రుపదజ్జైతుల్‌ రవి 


ధనంజయుండును దనకు దుర్యోధన నై ంధవు లగ్గం వై. యున్నను 
(గేంగంటం జూచుచు గాంగేయ్యువై నడ "ఆ నప్పుడు దన్ను (దొడర 
వచ్చు శల్యు నాదరింపక ధత్మతనయుం డనితలనయమా[దీతనయ 
సహితుండై పార్టునకు చాసట యె భీష్ముని చెనకు నడ నిట్లు 
పాండవపంచకంబుతో. బెనంగు శాంతనవుం గనుంగొని కురువతి 
యును సింధురాజును బరవనంబు సేసి యప్పాండ వేయుల ౦ దా(కిన. 


శలళల్యచి[త నేనులు 

బలియుం డగు కృపునిం గూడి పొండుకుమా రా 

వలిమీ(ద6 గవిసి వాల 

ములు గురిసి రతండు సూచి మోదం బందన్‌, 64 


తదవనరంబున శిఖండి చేవ[వతున శదిగ్చిన నొండు సేయ నొల్లమి 
నాకండు కోదండంబు దుండంబులు నేసి పిటునసనం జేయుటయుం 
పాండవా[గజుండు వాని పతిజ్జావచనంబు లెత్తి చెప్పి మొగ మోడక 
యదల్చినం బురికొని యప్పాంచాలవతిసూనుండు నురనదినూను 
మార్కొ నుటయు మ[దదనాథుం డెడనాచ్చి మహోనలా(న్హ్రంబు [ప్రయో 
గించిన చానికిం దలంకక వారించి వాండును వారుణా(స్త్రం బేసిన 
నతండు త తృతివాతి గావించి గాంగేయుండును ధర్మతనయు కేతు 
చాపదండంబులు [దుంచి యార్చినం బేర్చి ఖీముండు గదగొని రథంబు 
డిగ్గి రారాజుపయిం గవీయుటయు.. దత్సమయంబునం దలమిగిలి 
జఉయ[దథుండు రౌ[దం చజెసంగ వేగంబు మెజసి మెజుంగుటమ్ము 
లేనూ అతన్నివె నడరింప నతండు సరకు సేయక శరొంబులు గద 
జడియుచుం గదిని యమ్మారుతి నింధురాజ వాయంబులం జదియ 
మోందిన నాసై ంధవుండు, రర 


ఫీష్మవర్వము - తృతీయాళ్వానేము 181 


ఉక్ళ-_6లీ యొండొకని రథం 

బెక్టుటయున్‌ దొరలు చెరలి యే డ్రెజ "నిడి రా 

దిక్టు, (పజ నిచ్చె నప్పుడు 

[గక్భనం బతి థీముమీ(ద6 గవిసెం బలుచన్‌. 56 


ఎడం జొచ్చి చిత సేనుండు 

వడముడిివె నేయ నతండు వె చెం గోపం 

బడరంగ గద నది యుగ పు( 

విడుగు|కియన్‌ మెఅసి పటిచె బిట్టుగం జవలన్‌ , ర్‌ 


అట్లు వచ్చు నాగద6 గని యచటియోధు 

లనికి తమతమమీందన యడరు ననియు. 

దలంచి యొది(గిరి రారాజు. దలంప రైరి 

[(పాణభయ మెట్టివారి. గీడ్పలుప కున్నె. 58 


అడిదము బలుకయునుం గొని 

చిడిముడి వడ కప్పుడు చిత సేనుం డుటీ కెం 

బుడమికి రథ వాయసూతుల( 

బొడిపొడి గావించెం బవనపుత్తు 9నిగదయున్‌ ; 59 


ఇట్లు చిత సేనుండు విరథుం డైన వికర్ణుం డతనిం దనరథం బిక్కిం 
చుకొని పోయె నట్ట యెడ, 60 


గంగాపు[తుండు పాండ వాగజునియుగ్యంబుల్‌ మహిం గూల్చి స 
'ర్వాంగంబుల్‌ వెస నొంప నాంతడు సమువ్యత్కోధు.డై శక్తి వై 
చెం గంపింపక [తుంచె దాత విభుండున్‌ శీ ఘంబ మా|దీనుతో 

త్తుంగస్యందన మెక్క నొంచెను సరిత్సూనుండు మా |డేయులన్‌ . 61 


తమ్ముల నొంచిన న|గజు( 

డుమ్మలికముతోడ బెరయు నుశ్సావామునం 

ద మ్మంత అ బురికొలుప(గ 

నమన నృపు లెల్ల. చాంకి రప్పుడు ఖీష్మున్‌, 62 


౭m 


శ్రీమదాంధ్ర మహాభారతము 


ఇట్లు పలువురు ధరణీకు లురవడించినం బెక్కుమృగంబులు మార్కొని 
నం జెలంగు సింగంబుచందంబున నలిశేఃగి నురనదినూనుండు వెరవు 
గలవనపాలకుండు ఆళఫః౭ంబులు ది“ [దోడు చందంబున మెజుంగు 
లడరు వెడందవాతియమ్ముల నమ్మహీళుల తలలు డొల్ల నేయుచు 
మండలచారి యె వివారించుచున్న వెజంగుపడి పాండవులు సూచు 
చుండ శిఖండికోవండ పాండి కంబు మెజయుచుం గదిసినం (గీడించి 
యతండు నృృంజయ నై న్యంబు పయిం దజిలు ఎదెన్యంబు నొందించె 
నట్టి సమయంబున. 68 


సాత్యకి యే వి ధృష్టద్యుమ్నుండును చాను 

గురునై న్యములఈ గలగుండు వెట్టి 
విందానువిందులు వనం చాంి [దువదుని 

కొడుకుగుజ్రంబు ల గూల్చుటయును 
విరథు. [హై వారితమ్మునరదంబు వె కత 

'డేంగిన ధర్మజు డెల్ల బలము 
గవియించి యిరువురం గ కొని తణీమినం 

(బజకుం 'జేవీచి రారాజు గడ6గం 
దమ్ములును భీష్ముండును ధర్శకనయు నమద 
"సేనల బొదివిన వానవనూను డడర 


[దోణిం చాతని మార్కొని బాణజాల 
విహితముగ.6 జేసె రోదపీకువార మె ని. 64 


ఇవ్విధంబున నాచార్యుం డేచిక నతనిపాపున భనక్వేనలు నెలంగి 
ఎ్ననైకొనియె నయ్యవసరంబున ధర్భ్మతనయుండు దనయలుంగు నూపిన 
నగ్గ లిక నాతని మొగ్గ రంబున మొనలు ేరసి పరునందనంబు నూవి 
యేపునం బెనంగుచుండ నినుండు దర్శనీయమండలుం డగుచు నపర 
ఇ లశిఖరగతు౨ డయ్యు నయ్యెడ నంజకెంజాయ సజయ నెత్తురు"కే 
అులపయి వడిం చేలిపోవుపీనుంగులం దివిచికొని చనుభూతభేతాళ 
నమ్మర్థంబులను సమరతల|పాంత పతితంబు లె నశవంబులం కొని 
చెలంగు నృగాలంబులరవంబులను దత్సమయం బకిఘోరం బగుటయుం 


భీష్మ పర్వము జ తృతీయాళ్వానము 189 


(దిగ ర్తపతి (ప్రముఖు లగుజగకీళుల వెగడువజచి మెజసీన నవ్య 
సాచియు సై ం0ధవాదివసుంధళాపతులం జిక్కువడం దేసి యుక్కు 


మీలిన మారుతియుం దమయన్నకుం బొడసూపి నిలిచిన నతండు 
ఎనైన్యంబుల నివర్తింప నియమించి సను న్హపరిజనపరివృతుం యె, 65 


విడిదలకుం బోయె నపుడు నీకొడుకు లెల్ల 
నావగానందనునికడ కరు! చెంచి 


బలము అన్నింటి దివియంగం బనిచి మరలి 
_ రాత్మనన్ని వేళంబుల కతండుం చారు. é6 


న ప్రమదివసరజనీసమయావసానం బగుటయు. 87 


భీమ్మని యష్టమదివస యుద్ధ క్రమము 
సం, 6.88.1 


భూపోత్తమ విను పొండు 

జ్యాపాలత నూభవులును గాెరవులును నా 

టోవంబున నంగరశే 
లీపరు లై వెడలి రుగలీలలు మెజయన్‌, 80 


అట్టి యెడం గురుపి తామవుండు గూర్మవ్య్యూహంబు దీర్చినం గనుం 
గొని ధర్మశనయుండు ధృష్టద్యుమ్ను నాలో కించి కాౌరవవ్యూనాంబు 
సూచితే దీనికి. [బతివ్యూవాం జెయ్యది దాని సంఘటింపు మనిన నతండు 


శృంగాటక వ్యూవాంబు వన్నె నిట్లు రెండ్యుసే న్యంబులు మోహరించి 


యుత్చాహ౨బులు మెజయ భేరీమృదంగా దితూర్యంబులు . మొరయం 
దలపడిన బటువే *తి|వాతపరన్చరనంఘట్టన ౦ంబులం బొగలేమి మంట 
లెగయం జటులన్యందనమాత ౦గతు రంగభటకద ౦బకంబుల గమన వే 
గంబున నెగయు పరాగపటలంబు అంబరంబునం బర(గనీక తత్తద 
నీకాచేకర కధారాసారంబు లడరి యడంగించిన నతిళౌ దంబున 
బెనంగు నాసమయంబున, 69 


(బ్రీమదొలధ మహాభారతము 

మీతం డి సింహానాద 

స్ఫీతముఖుం డగుచు నాత్మ నేన గడచినన్‌ 

భీతిం బాండవయోధ 

(వాతము మార్కొనక యొ” _వసుధాధీశా. 70 


అనిలతనూజు( డొక్కరు(డు నార్చుచు భీష్మ నెదిర్చి సూతు జం 
పిన రథ మీడ్చికొంచు' గురుబ్బందము గొందల మంద నళ్వముల్‌ 
వెనుకకు బాఖె నన్హ పృథీవీవర పాండవనేన యుచ్బె నీ 

తనయుండు భఖీముక క్రైమరం చాంకె నునాభుండు వి|కమోద్దతిన్‌ . 71 


సునాభుండు మొదలగు కురుకుమారులు భఖీమునిచే. జచ్చుట 
సం. 6-94_12 
అట్లు దాకుటయు బకాంతకు. డంత్యకా 
లాంకకుడు వోలె నలిగి బొమలు 


ముడి వడంగ నొక్క వెడందయమ్మున. దల 
నణీకి వైచి చెలుచ నవ్వె నధిప, 72 


ఇట్లు నునాభుండు వడుట గనుంగొని కోపాటోవంబునం దత్ఫ(ోదరు 
లగు నాదిత్య కేతుండును నపరాజితుండును బవ్యోశియుః బండితుం 


. డును గుండ ధారుండును విశాలాకుండుమ మహోదరుండును వృకో 


దరుె నొక్కు "పెట్ట కదిసి వెక్కువిధమ్ము లగు నమ్ములం బెక్కింట 
నొప్పించిన నప్పాండవ వీరుండు రోషాతిఖీషణుండై యేరికిం చేటి 
చూడ రాక పటుభ ల్లంబున నతిశితతుర[పముఖంబున శిత పదరంబున 
శాతకురికాముఖంబున దిప్తార్ధచం[ దాంబకంబున ఖరనా రాచ ంబున( 
(గూరభాణంబున  నక్కుమారన ప్పకంబు సమవర్తిసమీపంబున 
కనిచినం దక్కటికుమారు లుక్కు_దక్కి.  వెజంగుపడి యంతంత 
నొదె.గిన. | 78 


నాడు నభ నాడినంతయు నేండ చేయు 
నట్టు లున్నాండు మొనతల ననిలసుతుండు 


ఖీష్మపర్వము - తృతీయాశ్వానమ 141 


వీదురుః లుకులు దలకూడ వేయు నేల 
యనుచు వెజు( జూచు చుండిరి మనుజపతులు, తీ 


నీవు తనూ జుల దుర్విన 
యావేశం బుడుపవై తి వది దుద్దళలం 
గావింప నింక6 జూవక 


పోవచ్చునె వారి కనిలపుత్తు?ని చేతన్‌ 75 


అది యట్లుండ నప్పుడు నుయోధనుండు దనచుట్టు నున్న యోధ 
వీరులం గలయంగనుంగొని భీమసేను మార్కొనం బంచి ఖీష్మకడకుం 
జని శోకగద్గదకంఠుం డగుచు నతనితో ని ఖనియె. 78 


ఇమ్మెయి( గిట్టి వాయుసుతు. 'జేవునం గోలుమనంగి పొంగి నా 
తమ్ముల జంపంగా నకట తప్పక చూచెదు గాని రోషళో 

కమ్ములు లేవు తోడువడ గా దని నిల్చితొ యున్న వారు నొ 

కు మ్మడి( జావ( గోరి యిటు లూరక యుండితొ "కెరవోత్తమా. 77 


అనిన విని నదీనూనుండు దాను నెదురు ళోకించి యతని కి ట్రనియె, 78 


ఇది మున్న యేను [(దోణుండు 

విదురుండును జెప్పికదియ విన వప్పుడు బి 

ట్రదు లగుపాండుతనూజుల 

కెదు రై నిర్జింప వళమె యీకున కై_నన్‌. 79 


మనకుమారులలోన నయ్యనిలతనయు 

బారీ కగవడువాని నెవ్యారి వైనం 

గావ€6 దలకొన శకర్ణంబు గాదు మనకు 

నడల. బనిలేదు దీసికి నధిపతనయ. 80 


వీరస్వర్గము ధనము6గఈ 

బోరుము నీ వింక నొండుబుద్దు లుడుగు మే. 

బో రెద నోపిక మెయి చెగి 

పోరంగ జయ మైన దాని భోం (దోచెద మే. 81 


142 


శ్రీమదాంధ్ర మహాభారతము 
అనియె నని చెప్పిన విని వైచితవీర్యుండు, 88 


గురు.డు భీష్కుండు. గలుగంగం గురుకుమారు 
లిటు వొలిసెవరే మున్న యింతవట్లు 
ణు లు 
దల్లి యును నేను జెప్పిన బొల్ల సేసి 
౧ op) 
చానిఫల మిప్పు డాసుయోధనుండు గనియె. 88 


ఇంక నమ్మాట లాడుట గతజల సేతుబంధనంబు చానిం జాలింపు మట్టు 
కురుకుమవూరులచావు గనుంగొని గాంగేయకుంభసంభవులు పదంపడి 
యేమి సేసి రని యడుగుటయు నూతనందనుం డంబికానందనున కి 
ట్లను భీష్కుండు భయంక'రాకారుం డె మారుతిపషయిం చేరు వజపె 
నతనిం గని ధర్టనందనుండు "నీయి వీలిన ధృష్టద్యుమ్నశిఖండిసాత్య 
కులు దలకడచి యతనితోం దలపడి రంతకు మున్న దుర్యోధనుపను 
పున గవిసినరథికులమీంద౦ జేకితాన [చెపచేయసహిత౦బుగా సవ్య 
సాచి యడరె నభిమన్యుండును హాడింబుండ ను ధార రాష్ట్రంల దెనం 
దటీమి రిత్త అంగున మూండుగట్టి మొ త్తమ్ములు బెట్టిదంబు సేయ 

నబలంబులుం బోక వినంగుచుండె నటియెడ. 84 


రి 


[దోణాచార్యుండు దుపద 

తోణీశ్వరు మోవారంబు నుడివడి దివి గీ 

'ర్యాణులు గ _ర్రింపంగ బటు 

బాణపరంపర లశేక భంగుల. బజ పెన్‌. 85 


కరిఘటలు మీద ధీ శ్వుడు 

నరభసముగ నేయునారనంబుల [మో డై 

ధరం బడి రూపణినను దిన 

కరుకరముల దమము విరియుగతి దో.2చె న్భపాం 86 


ఆణీముణీ గుజ్ణపుదడముల 

కలికి కవలు రౌ|[దరసమవో (గాకృతు ల 

నటకిన నచ్చట రథములు 

వజపంగ రా దయ్యె నుభయబ౪ యోధులకున్‌ , స TU 


భీష్మ పర్వము జ తృతీయాశ్వానము 148 


నరుడు రథికజనంబు చె సరభవముగ 
చేయం గేయూరవోరత-ణా' గ్రాయశకల 
వితతీ నిల యొప్పె రాలిన వి: ధపుష్పు 


పుంజమున బొల్బు నుద్యానభూమి వోలె: 83 
అప్పు డిరావంతుండు, 89 
తురగనికరంబుతోడం 


గురు నై న్యము దజియః జొచ్చుకోల్తల నూడం 
గర మొప్పె లఘువివాంగో 
త్మరముపయిం గవియు డేగతండంబుగకిన్‌. 90 


ఆ ట్లుక్కుమి గిలి యెక్కిన యర్జుననందనుం గనుంగొని శకునితమ్ములు 
శుకుండును శర్మవంతుండును వృషకుండును నార్జవుండును గజుండును 
గవాకుండును గుజ్జిపుమొ త్తంబులతో నగ్గలిక నతనిివె వావానంబు 
లం బజపి పిజుదివియక "రాయి రాయి దాంకినట్టు దా(కి రయ్యిరు 
వా(గును విచ్శితంబుగా. బోర నయ్యార్వురు గాంధాళకుమారులు 
నయ్యి-రావంతుం బొదివి నలక ఖులవాట డొంశనపోట నొప్పించిన 
లు య యలు 
బరిగోలలపోటులు చాశినం గినిసినగంధగజంబు చంద ౦ జె. 91 


అత(డు ధని యగుట నశళ్ణంబు( దొల(గ దా 

టించి తిరిగి యాకడిందిమగల 

నారనములు పెక్కు. నా(టించి నొప్పించి 

వెగడు వజచె నురలు వెొగడుచుండ. 92 


అటియొడ. “ 98 
రు 


మునుపోటుల( బడి నొచ్చుట 

దనగుణ్లము వడిన బడక ధరణికి లంఘిం 

చెను వెపు లేక పేరు 

క్కునం బటుఖడ్ల్గంబు వెటీకికొనుచు రయమునన్‌ , 94 


144 


శ్రీమదాం|ధ మహాభారతము 


ఇట్లు భూచారి యయిన భుజగరాజదౌాహి[తుం జూచి యేచి యా 


సుబలనూనులు సుటుముటి. 95 
బట 


పొడువంగ (వేయగ నత(డుం 

గడు నుజు వగు నేర్చు కడిమికలిమిం దన వె( 

బడకుండ( గృవాణమ్మున. 

గడుంజి[తపుగతుల జడినెం గై దువు లెల్టన్‌ 96 


ఆరౌతులు వీండు గాలుమానిసి యగుటం జేసి మనకు నొప్పింప వెర 
వుగా దయ్యెడు ననుదుర్విచారంబున . ర్ట 


ఆర్వురును గడంగి వాయముల డిగి పటు 

ఖడ్గ దీ ప్త లడర గదియుటయును 

[బమరి తిరిగి వారి బం|డెండుదునియలు 

"నేసి కీడికొడుకు "సెలంగి యాళశ్చి. 98 


వెక్కుస మందుచు( గురువతి 

రక్కనుతో ననియె నియ్యురగ చౌహి[ తుం 

డొక్కుడ. మన నై న్యంబు 

ల క్కడంచుచు నున్నవాం డలంబున కం", 99 


అలంబునునిచేత నిరావంతు(డు మృతుం డగుట 
నం. 6.86.48 


అని యాతనివలన చూపినం గనుంగిని దె తేయనాథుండు. 100 


కొడంగి నడచి మాయ గావింవ నయ్యిరా 

వంతు నశ్వసేన యంతనేన 

పుట్టి వారిమీంద బురికొని తలపడి 

సమయం జేసె నదియు సమనె నధిప, 101 


0) 


ఖీష్మవర్వము - తృతీయాశ్వాసము 145 


అయి రావంతుం డొక్కరుండును బొలివోనివి|క మంబున నలంబనుని 
మార్కొని రయంబు మెజయ మెటుంగు మెజసినట్లు గవిసి కరవా 
లంబున విల్లు దునిమిన దనుజుండు వినువీథి కెగసి మాయాళరంబుల 
నతని నొప్పించినం గోపించి గగనంబునకు లంఘించి. 102 


ఘనఖడ్షంబున వానిం 

దునుమ నలంబసుండు దోడుతో నుజ్జకల యౌ 

వనరూపము (గొ_తగ( al 

కొని చెనంగం బెనంగం చార్జుకొడు కచలుం డై. 108 


జననీవంశంబున6 గల 

యనుపమమాయానుభావ మాత్మ? దలంచి శ న 
షునిచందం బగు రూపం 

బున జేర్చి యనేకనాగపుంజముతోడన్‌ . 104 


ఆడరిన చానవుండు గరుండాకృతి. గైకొని మాయతోడ లో 

పడ భుజగంబులం బొదివి పట్టి రయంబున [మింగి యస్తు చే [ 
డృ్పడు నరుపట్టి కంఠము గృపాణమునం 'దెగ్యవేయ మేదినిం 

బడి మొగ మొప్పె. బూర్జశశిభాతి వికారము లేని చెన్నునన్‌ . 105 


అంత వియత్తలం బుదా_త్తమిహీరమ ండ లమండితమధ్యం బయ్యె నని 
చెప్పిన విని ధృత రాష్ట్రం డయ్యిరావంతుండు వడినం జాండవులును 
వారి యోధవీరులును జేసిన తెజంగు సెస్సు మనవుడు సంజయు. 
డతని కిట్లనియె. 106 


తోడంబుట్టువు పొటు సూచి యలుకన్‌ దుర్వారకుంభద్గకిన్‌ 
'హైడింబుండు మవోసురేం[ దులు గ జేం్యదారూఢు నై నంగర 
[కీడాలోలతం దన్ను మీటి విలయాగ్నిం బోల దికృకమ 

ల్లాడన్‌ బెట్టుగ నార్చి చొచ్చె గురువైన్యంబున్‌ మహో గంబుగన్‌ 107 


కరమున నున్న ళూలమున6 [గమ్ము మెజుంగులు శ్మతునై న్యభీ 
కరములుగా గజాళ్యభటకాయములన్‌ గుది [గుచ్చినట్లుగా 


146 


ర, 


వం 


స 


- శ్రీమదాం[ధ మహాభారతము 


జెరువుచు వచ్చువానిం గురుసింహు.ండు సూచి మదా ంధసింధురో 
త్మరరభసాతి భీషణముగా గవిసెం బటువి క్ర మోద్దతిన్‌ 108 


వంగాధిపతియు శార్యో 

తుంగతనుం డగుచు నీనుతుం డలరంగ దై 

త్యుం గదినె గాఢమదమా 

తంగభఘటలతోడ నపుడు దారుణభంగిన్‌ . 109 


ఇట్లు దన్ను బెట్టు గిట్రన కరినిక రంబులం గని పొంగి కరచాలంబు 
గొని యడరి ఘటోత్క చుండు, 110 


కరదంతక ర్ల మ_న్తక 

చరణము ఆవి తోంపకుండు చందముగా ని 

ష్టురవి.కమ కలీవి 

న్ఫురణంబున రూపుమావె సురలు నుతింపన్‌ , 11 


ఇవ్విధంబున గజంబులు వెలిసిన గజపురనాథుండు రోషంబున నురవ 
డించి నారాచవృష్టి ముంచి వేగవ6తుండును విద్యుజ్ఞివ్వాండును 
బవ్వోశియు నను దనుజ|పథాననాయకులం | బేతపతిపురంబున కనిచి 


'యాఖీిమసేనతనయు తనువున నిశాతశరములు నించినం గోదండపాణి 


యె [కోఛాగ్ని జ్వాలలు నిగుడువడువునం బటుకాణజ్యాాలలు నిగిడించి 
కదిసి కురుపతి నవలోకించి యాఘటోత్కచుం డి టనియె. 12 


పాడియు నత్యముం గలుగు పాండుతనూజుల కీవు దొల్లి యె 
ప్పాడిమెయిన్‌ సభం గరము భంగ మొనర్చితి నాటియందలుం 
జూడగ నేడు తతృలము సూపెద నీ కని మూదలించి మె 

నాడంగ నేసె గృష్లభుజగావలిః బోలిన నారసంబులన్‌. 18 


దానికి. జల మడలక నీ 

నూనుం డాపవననూనుసూనుని మేనం 

దా నుగళరము లిరువది . 
యేను వెనం గీలుగొరలిపి నిభవురనాథా. 114 


ఖీష్మవర్యము _ తృతీయాళ్వానము కత 


అనుర కినిసి కృశాంతజివ్యాయునుబోని 

శక్తి యెత్తిన నమ్మహీశ్వరున కవుడు 

వంగపతి యడ్డ పశుటయు వానీగ జము. 

గూల వెచిన నాతండు నేల కుణికె. Ts 


ఏనుంగు వడిన నచ్చటి 

సేనలు చెరలుటయు రాజసింహుండు దన్నుం 

చాన పురికొల్సికొనిన వెజు 

వూనక చానవునియిదుర నొక్క_(డ నిలిచెన్‌. 116 


నిలిచి మవో(స్త్రం బెటమం 

టలు [(గమ్మంగం జెలుచ నేయుటయు నడుమన చె 

ర్కూలు గాంగ నేసి దిక్కులు 

నలిగులిగా నతండు సింవానాదము సేసెన్‌, HT 


ఇట్లు సేసిన విని గాంగేయుండు గురువక్షయోధవీరులం గలయం 
గనుంగొని. 118 


భీముని తనయుం డత్యు 

ద్వామగతిన్‌ రాజు. దొడరి తత్కరటిఘటా 

సోమంబు గూల్చి యాతని 

వె మారి మసంగినట్లు బలువిడిం గవిసెన్‌ . 119 


ఆఘటోత్క_ చుండు దివిజులకు దుకయుండు మీరు వేవేగ రారాజుం 
గూడికొనుం డనిన "సేనాపతి పలుకులకు గురుకృపాళ్వశ్ఞామ చిత 
సేనులు బృవాద్బల బాహ్హికావంతీనాథభూరి శవసులును నె 6ధవసోమ 
దత్తవివింశతి వికర్ణులు 'నేకోదో్యోగంబునం దమతమ యనుచరు లైన 
'యోధవీరసహ సంబులతో రథంబులు దోలికొని చని భవ_త్తనయుం 
బరి వేస్టించి హిడించాతనయుం దాకిన నతండును దై శయబలంబులం 
గొని బలిమి మెజని నిలిచి మార్కొనియె నానెండువై న్యంబులు 
నొండొోంటి "3దిర్చి పేర్చి "ఇెనంగుచుండ నాభీమసేననందనుం డాచార్య 


148 శ్రీమదాం[ధ మహాభారతము 


(వభ్ళ తులగు నాపన్నిద్దజ్న వె జవు[పశార [కూర బాణంబులు వరగింప 
నందు. 1£0 


ఘటోత్క_చుండు [దోణాచార్యపభృతులతో యుద్ధంబు సేయుట, 
సం. 6-28.25 


రో కొందట సూతులు వొలిసిరి 
కొందటీ చాపములు దునిసె(. గొంది చటుల 
స్యందనవాయా లి వడియెను 
గొందజ యంగములు [వచ్చె గురుకులముఖ్యా. 121 


వ, ఇ ట్రతిరథమవోరథులం జిక్కుపజశ్‌నరక్కనున కలిగి రయంబున 
సాధన6బులు నమకట్టికొని రభసంబున నాకుంభనంథవాది చ్యాదళ 
రథిక వరులు నొక్క పెట్టు చుట్టుముట్టి మవో(న్హ్రృజ్వాలాజాలంబులం 
జొెదివిన. 122 


ఆ. ఓర్భరాక చానవో త్తముం డంబలర 
వీథి కగసీ పోయి విపులరవము 
"సెల(గ6 జెలుచ నడరి జీమూతభంగి దు 
ర్టైాంతు ఆనం జూచి ధర్మనుతు(డు, 128 


వ. భీమనేనునితో ని ట్రనియె నిక్కడ భఖీష్ముబారిం బడిన పాంచాలబలం 
బుల( బరిపాలింపను నక్కడ నాచార్యాదుల కగపడ్డ ఘటోత్క్మచుం 
గావను వలసి యున్నయది యివ్వలనం గవ్వడి గలండు నీ వవ్వలనికి 
వేగంబ యరుగు మనిన సింపానాదంబు సేయుచు. 124 


క. -కారవబలములు సుడివడ 
మారుతి గవియుటయు మెజుసి మార్కొని కురుధా 
(త్రీరమణు. డర్టచం[దా 
'కారళరము దొడిగి ధనువు [గక్కునం దుని మెన్‌. 125 


తే. తునిమి తోడన |క్రొవ్వా(డి దొడ్డనార 
నంబు ఖభీమునివకు స్థ ఎలంబు దూణి 


వ 


ఖీష్మవర్వము - తృతీయాశ్వాసము 149 


నేయుటయు సోల6 గని [చెపదేయు లడరః 
గడె సౌభ!దు(డును ఘటోత్కచుండుం గలనె, 126 


ఇట్లు దండీ నొచ్చిన( బాండుపౌ తులు నీపుత్తు)ని డె నొక్క పెట్ట 
మిష్క టం బగుకోపంబునం గవిసిన. 127 


కని కృప జాపి కా దిరథిక | పకరంబు గడంగి వారి మా 

ర్కొని “వెశంగంగ చేత్‌ కడు. [గూరత నేచిన మారుతాత్మజుం 
జెనసి గురుండు ర్క్తపకిషికునిం జేసిన నాతం డలి యా 

తని నొకనారసంబున నుద( గత మూర్భ మునుంగ నేసినన్‌, 128 


ధను రాచార్యునిం జూచి త తనయుండున్‌ ధా (తీళుండున్‌ భీము మా 
ర్కొని రాతం డెలనవ్వు చెన్నుగ గచాఘోరాకృ్ళతిం చేరు డి 

గిన యాలోనన తేటి (దోణుండు గడంగం జూచి తో డై కృపా 
దినికాయంబు( గడంగి వాయుసుక్నువై 6 దివ్యాసన్ర్రముల్‌ నింప6గన్‌ 


ఏపున హిడింబనుతు(డును 

[చౌపదిపుత్తు9లు సుభ దతనయు:డుం గోపో 

ద్దీపితు లె వారలంయా 

టోవముం గుదియించి రతిపటు[పదరములన్‌, 180 


అప్పు డనూపభూపాలుండును భీమసేనసఖిత్వళోలుండు నగు నీలుండు 
నళ్వశ్ఞామం దొడరి నొచ్చినం గని ఘటోత్కచుండు. 181 


తలపడి యగ్గురునందను: 

జలమున నొప్పింప గురు(డు నసరభనముగ ను 

జ ఏల బాణావృతు( జేసిన 

జ 

బలమటి దనుజుండు మాయం బన్నె6 గుపితు( డె. 182 


ఇవ్విధంబున హిడింబానూనుండు సేసినమాయం జేసి, 188 


గురుడు మొదలై నయాప 
న్నిరువురుం గురుపతియు నొవ్వనేటులం బడి చె 


150 


శ్రీమదాంధ్ర మహాభారతము 
త్తురు దొర్య సోలి నంగర 
ధరణిం బడినట్లు దో(చెం దక్పేనలకున్‌ . 184 


కను(గొని నె న్యముల్‌ విణిగి [కందుకొనన్‌ వినం కార నాపగా 
తనయుండు సేన నాగి యివి చై_త్యులమాయలుగాని బొంకు బొం 
కని యెలులాత్తి చెప్పంగ భయంబున నమ్మకపోయె నట్లువో 

యిన జను దెంచె. గెౌరవమహీళు(డు దీనత భీష్ముపాలికిన్‌ . 185 


వచ్చి యిట్లనియె. 186 


నీవును [దోణు(డు గలుగం 

గా వై రులచేత నేను గష్ట్ర పడితింగా 

చే వారితోడ. దలపడి 

ఇావొంజెను విజయ మొండె సంపాదింతున్‌ . 187 


అన విని నవ్వి పాండవులయంతటివారికి గాక నీకు మా 

ర్కొన నగు నయ్య యిప్పరును కుత్సితవర్తన మిట్టి దున్దరం 

బునం దగులావు సేయ మముబోంటులు లేరె చలంబు డింపు మీ 

వని పతితోడ( జెప్పి నరిదాత్మజు( డప్పుడు [ప్రాభవంబునన్‌. 1868 


భగదత్తు నాలోకించి, 189 


దనుజు లొనరించు మాయలు 

నిను జేరవు వారి గెలుతు నీ విపుడ యీ 

జనపతి మెచ్చ6గ నా దై 
త్యుని గెలువుము నీదు సేనతో నడరి వడిన్‌. 140 


అనినం (కాగ్జో్యతిసపతి మటికుగండు గావున నమ్మాటకుం బొంగి 
సింగం బడరిన చందంబున నార్చి స్ముపతీక ౦బు నెక్కి సేనా 
సమేతుం డై, 141 


పరగి తోంతెంచు పొండవబలముమీ,ద. 
గవియుటయు నంతనంత6 గెరవులమూంక 


ఫీవ్మవర్వము - తృతీయాళ్వానము 151 


మరలి యేశ్పుడ. జూచి యమ్మాట యపుడు 
నిజముగా గొని యోజికి నిగిడ మగుడ. 142 


ఇ ట్టుభయనై న్యంబులుం దలపడీన సందడికయ్యంబున నపశఠాహ్హం బగు 
చునుండ, 148 


నగపతియు: బోనిగజ పతిం 

దగ నేడ్రెర నెక్కి [పబల ద్రైత్యబలముతే 

నిగుడంగ ఘటోత్కచుం డా 

భగదత్తునిమీద గవిసెం జార్జి వముఖ్యా. 144 


తదవసరంబున వృకోదరుం డరదంబు రయంబు మెణయ నయ్యభిమన్యు 
(చౌపదేయ[పమాఖులుం చానును పహైడింబునకుం దోడై కడంగ 
నట్టియెడ. 145 


పొదివి పలుపు రేయః బొడువ (వేయంగ థగ 

దత్తుదింతి ర_కథార లొ ప్పె( 

జెలువు ెట్టిగాంగ "జేవులు నెలయేజు 

లున్నతాచలమున నురలునట్టు, 146 


శూలంబున మాడింబు(డు 
గాలాకృతితోడ వెవంగా నది పొడి యొ 
'రాలెడునట్టుగ మగంటిమి 


(వాలిన భగదత్తుం జేసె వడి భల్లమునన్‌ న 147 


జ కసి యార్చి వెండియు 148 


థీముహారుల గూల్చి “పేర్చి సౌభ(చాది 
'యోధవరుల నెల్లి నుజక తటచు 


. టంపవాన౦. దడిపి వాయరథభటసమూ 


వాంబు6 జంపి సమదవాస్తి( బఅపి, 149 


శ్రీమదాంధ్ర మహాభారతము 


మందరము మవోంభోనిధి 

యందు. దిరుగునట్టు పాండవానీకములో 

నం దిరిగి నుపతీక మ 

మందగతిం జంపె. జెక్కు_ మాతంగములన్‌. 150 


అలిగి దశార్జాధీకుండు 

గొలివెను భగదత్తుమీవం |గూర గజము ను 

జ్ఞులము లగు నతనితోమర 

ములతాంకున నది చలించి మొగతిరిగ్గ వెసన్‌. 151 


ఇవ్విధంబునం బోరు భగదత్తుం గనుంగొని గండుమిగిలి కురు విభుండు 
గురు కృపాది 'యోధవీర నమేతంబుగా. , దణిమినం దమబలంబులు 
గోలావాలబహుళంబు లగుటయుం బాండవా|గజుండు పార్థపాంచాల 
పురస్సరుం డై యవ్వలనికిం [గెౌవ్వలరం గోలఅ "సేసె నట్టి సమ 
యంబుక, 152 


ము? అర్జును( డిరావంతు(డు చచ్చుట భీమనిచే విని దుఃఖించుటి :. 


సం, 6..92_1 


నరు(డు ధనుర్గుణరావ 
స్ఫురణంబును దేవద త్తభూరిరవము నం 

బరము పగిలింప నానా 

ళరములం గురునై న్యసరభసత్యం బుడివెన్‌. 168 


అపుడు సేరి భీము డతనికి భుజగేం[ద 

కన్యకాసుతుండు గలనం బడుట 

నల్ల 'జఉప్పుటయును నడలి యెచ్చట నని 

యడిగి యతడు నూప నచటి కరిగి. 1564 


దనుజఖండితుండయి పడియున్న యయ్యిరావంతు శరీరంబు గనుంగోని 
యాధనంజయుండు. 165 


క్‌, 


క 


భీష్మపర్వము - తృతీయాశ్వానము 158 


ఘనతర శోక వేగమున( గన్నుల నీళులు నించి యానుయో 

ధను నవినీతియుం బిదప ధర్మతనూజుండు సంధి గోరి వ 

ల్మినతగవుం గడంగి యనికిం దలకొన్న నిజోద్యమ బు. దో 
చిన విధి. డిట్టుచున్‌ వినుతి సేయుచు రోయుచునుండె నయ్యెడన్‌ . 1౯6 


ఇట్లు పుతళోకానలసంత ప చిత్తుం డగు సవ్యసాచిం జూచి గోవిందుండు 
మందస్మితంబు "నేసిన. 157 


కొని యతడు చలిసి నీచే 

వినినది యిది మున్ను దీని విడిచితి నహిభం 

జన తేరు నడపు కురుబల 

వినిపొతనపాటవమున వివారించుటకున్‌ . 158 


అని బలికినం బద్భ్మ'నాభుండు రథంబు రయంబున మన మొనవయిం 
బణిపం బార్జుండు పటుజాణసరంపరలు వరగింప భగదతుండును 
గృపాచార్యుండును (దిగ రపశియును ఖీమ్మం గూడుకొని యా |క్రీడి 
'నెదిర్చిరి సాత్యకి యడరినం గృతవర్శ బాహ్లీకులు మార్కొనిరి 
మారుతి గవిసినం గుంభసంభవుండు దలపడియె నతని [పావున 'నేపు 
మిగిలి నీవు త్త కు లాబకమర్దను మర్చింపం గడంగి కవిసిన, 159 


గురునంపవెల్లి నాయగుచు 

సరభసముగ వారిమీద శరవర్షంబుల్‌ 

గురియుచు వారలయమ్ముల. 

"దెరలక ఖీముండు పటుగ తిన్యందను. షే. 160 


సమర క్రీడ నలిపి కురుకుమారులు దొరగించు నారాచధారల నొచ్చి 
యాజ్యధారా కాంతుం డై డన యర్శ్చిష్మంతుండును ౦బోలె మండి 
యుద్దండకోదండ నై నైపుణ్యంబు సూవీనం గుండఖథేదియు ననా 
ధృష్యుండును గనకధ్వజుండును విరావియు సుబాహుండును దీర్భ 
లోచనుండును దీర్గ రృని[దం బొందిరి వెజవారు వెజచజచఛి విటిగి పజ చిన 
నజంబుల వెనుకొను వృకంబు విధంబున వృకోదరుండు దోర్విలానంబు 
మెబిసె నప్పుడు [పొద్దు[గుంకుచుండ నీ చెద్దకొడుకు బలుమొనలం 


కో 


క 


శ్రీమదాంధ్ర మహాభారతము 


బురికొల్సి కొని చలంబున గోల్తల 'నేసినం గాంకేయవ్యూనాంబులు 


నభినవో తావాంబునం బోక పెనంగిన. 


ధరణి నెత్తుటం దోంగి యాభకణకాయ 

శ స్ర్రుఖండ జాలంబుల. జాలం బొొలిచె( 
బలుచశాకుండ6 గుంకుమ మలి పెప్కు. 
"తెజంగు తొడవులు దొడిగిన తెజవవోలె. 


అంత. 


తిమిరము గవిసిన( జాండవ 
సమికియు( గౌరవులు రణము సాలించి నివా 
సములకు6 దగ జని రయ్య 

ప్రమయామిని నుదిత పటువిషాదుం డగుచున్‌. 


కురువిభు(డు నగరు సొచ్చియు( 

జొరమిన గాంధారవిభుని నూతతనూజుం 
ద్వరితముగ (6 విలువు మని యా 

తురతం బలుమాణు( జెప్పె దుళ్ళాననుకోన్‌, 


161 


ids 


t68 


[టో 


165 


చెప్పిన నతండు వాకిం గూర్చికొని వచ్చుటయు నేకాఠతంబున నమ్మ హీ 
కాంతుండు వారలతో నిట్ణనియె గాం గేయగురు కృ పాశ్వ శామలు 
మధ్యస్థు ల. పొండవబలంబులం జెటిచునట్టి సంరంభంబునకుం జెరరు 
మన సేనలు నానా(టికి సన్నంబులె సమయుచువచ్చెనేమి సేయంగల 


వార మనిన విని రాభేయుండు రణ కీడాలంపటుం డై. 


నరనాథ యింక భీష్ముని 

దురమునకుం దేకు మేను దోర్చలవిభవో 
ద్దురతం బాండుకుమారో 

త్మరముం దక్సేనలన్‌ మదం బడంగింతున్‌. 


అని పలికిన విని దుళ్శా 


_ సను గనుగొని మనము వోయి శాంతనవునిభం 


166 


167 


ఖీష్మపర్వము స్ట తృతీయాశ్వాసము 155 


డన ముడిసి వత్త మని చె "| 
ప్పి నరేం్యదుండు వీండుకొ ల్పె( బెజవారి. దగన్‌. 168 


వ. ఇట్లు కోర్గసౌబలుల నిజనివా గంబులకుం బోనంబనిచి బహు| పకా రసౌరభ 


సంచాసితంబు లగుజలంబుల జలకం వాడి సరమనురథిచంద నాను 


" లేవంబులను జీగిశీనాంబరసరిధానంబులను మవానీయ మాల్యాభర 


ణంబులను | బస్ఫీతమణిమయభూవణధారణంబులను దగ నలంకృతుం 
జై తమ్ములుం దగు వారలుం బరి వేష్టింప( బరిమళ పరంపరాఖానిత 
నూతన తై లధారాభి మేక పదీపితంబు అయిన కరదీపికానవా |సంబులు 
'వెలుంగ వేతహాస్తులు దొలంగు తొలంగుం డని నందడి నెడ6 గలుగ 
జడియ వందిసందోవాంబులు నంకీ _రనంబులు సేయ మాగధమంజుల 
గానంబులు వీనులం బొరయం జాఠకపఠనరవంబుల మనంబు రంజిల్ల 
రమణీయరత్నఖచితం బగు రథం బెక్కి_ మందమందగమనంబున 
మందాకినీనందనుమందిరంబు సేరం జని తదీయద్వారంబునం దేరు 
డిగ్గి దుశ్శాననుముం జేయి కరతలంబున నవలంబించి యల్లన నడచి 
యుచిత(పకారంబునం | బవేళించి యప్పితామహుపాద ంబులకుం (బళా 
మంబులు సేసి తత్పీఠసమీపంబున సమంచితకన కానన: బున నతం డనుప 
నాసీనుం డై చేతులు మొగిచి యమ్మనుజపతి యతనితో ని ట్లనియె. 


నిను ము న్నెంతయు నమ్మి పాండవుల యుస్మేషంబు నేం, జీరికిం 

గొన నీపోరెడుచందముల్‌ దెలియ బెక్కుల్‌ సూచితిం జేరి చే 

రి నయం బిచ్చుచు నొంప నూలొనక వారిం బట్టి పొలార్చి దొం 
ల 

డన నేరం గురుముఖ్య యింక నిట నీవాలంబు సాలింపవే. 170 


అనిమొన దేవదానవుల కై నను మార్కొన రాదు నిన్ను నేం 
డెనిమిదినాళ్ళు లయ నమయింపవు నొంపవు సవ్యసాచి న 

ప్పని యటు లుండనిమ్ము నిను. (జార్థన సేసెద నింతవట్టు నా 
చనవున( బోవ నిచ్చి నృపస_త్తమ పోరికిం గర్హుం బంపవే. 171 


అనవుడు. 172 


156 


శ్రీమదాంధ్ర మహాభారతము 


అమ్మాట మనమునకు వా 

ల మె తా(కుటయు భీష్ముం డత్యంతవిషా 

దమ్మున నించుకవడి మౌ 

నమ్ము దగం చాల్చియుండె నతవదనుం జై. 178 


పదంపడి నిట్టూర్చు నిగిడించి మొగం బెగయించి భూపాలు నాలో 
కించి 174 


తలకొని నీకుం (బాణం 


బులు డొాంపక యోపినట్టు పోర నిమ్మెం 
బలుక.6 దగుసె యక్కట నా 
వలనం గల భక్తి యెల్ల వమ్మునం గలయన్‌ . 175 


అని పలికి యలుక వొడమి వెండియు. 176 


కాల్చండే మవానీయఖాండ వం బిందుని 
నమరగణంబుతో పఏముఖుం జేసి 
బహుదివ్యళర ములు వడయలా యెక్కటి 
బవరాన మెప్పించి శివునిచేత 
గంధర్వలకు నోడి కర్లుండు నీకమ్ము 
లునుజబాణ విడిపించికొనంజె నిన్ను 
నిను నను (దోణు నాతనిపుతు( గృపుం గర్లు 
గెలిచి విరాటుగోవులం గొనండె 
తక్కు వెక్కు లెడల( బెక్కం|డ నేమేమి 
నేసి వినమె యట్టి ఇట్టి నిన్ని 
దినము లిట్లు దొడరి పెనంగియు నీచేత 
చేడు వినగ వలనె వేండిపలుకు. 177 


తగనిపని యని తలంపక 

పగగొంటి వజేయు లైన పొండుసుతులతో. 

"దిగి యింక నీవు రణమున 

మగంటిమి వాటింపు రిత్తమాటల నగునే, | 178 


భీష్మపర్యము అ తృతీయాశ్వాసము 157 
అని మజేయును. 19 


గొ ండీవి గెలువ శాదు శి 

ఖండిని జంపంగ నాకు( గాదు ఏనుము న 

న్నొండుమగలు మార్కొనినం 

జెండుదు ను[గముగ మున్న చెప్పితి నీకున్‌. 180 


ఏనును నాదళమున [దుప 

దానీక విరా టనై న్యయాదవబలనం 

తానములతోడ6 బెనలెవం 

బూను(డు మీ కెల్ల జాండుపుత్రుల “గెలువన్‌ . 181 


నడికిరేయి వచ్చి నను నొవ్వం బలికినం 

గలుగునయ్య జయము గడంగి నీవు 

నడవు మనికి నెల్లి నాేతిం బలువు సూ 

చెదవుగాక వేయి సెప్ప నేల, 182 


అనిన |వియమంది నగరికిం 

జని పతి సుఖాని|ద సేసి నముచితనమయం 

బున మేలు కాంచి కయ్యం 

బున కాయిత మయ్యె మేను వొంగారంగన్‌. 188 


ఇట్లు నన్నద్దుం డయి బలంబుతో వెడలి నీవు తుండు భీష్మ నుపల 
వించి భూపతి|పకరంబులతో ని ట్రనియె. 184 


భీష్ముని నవమదివస యుద్ధము 
సం 695-1 


ఇతడు పొంఛచాలు రాదిగ నెల్లి బలము. 

జంపి పాండుతనూజుల సమరభూమి 

గెలువ గలవా(డ నని రాతి వలి౩ నేడు 

దజీమి మనలావుం జేవయు మెజయవలయు, 186 


158 


శ్రీమదాంధ్ర మహాభారతము 


అని యాడు తులువమాటలు 

విని వీభత్సంబు సిగ్గు విపులవిషాదం 

బును నొక్క పెట్ట పుట్టంగ 

ననిమిషతటినీత నూజు. డతిదుఃఖితు. డ్రై, 186 


ఇ 


తన్నుం చాన యుపళమించుకొని యున్నం గనుంగొని కౌరవేళ్వరుం 
డతని క న్నెలింగినవాం డై దుశ్శావనునితో ని ట్రనియె 187 


మన మెల్ల ( దిళామనాుునొ 

ద్దన యుండుద మదియు. గా కితనిముందట. బి 

టన వలయు శ|తుబలమ 

రను లిరువదిరెండు వేల రథములవారిన్‌ . 188 


అని నియోగించిన నతం డట చేసె నద్దరణీళుండు గురుకృపా 
శ్వశామల నాలోకించి గాంగేయుం జూపి సత్య|వతుం డగు నీతండు 
శిఖండి మన మెత్తి విడియునాండ చెప్పుట మీరణుంగుదుర కాదె 
యన్నీచునకు గోచరంబు గాకుండ నిమ్మవోనుభాపుం బొదివి 
కొని రావలయు ననిన వారలు నట్లకాక యని రయ్యమరనదీ 
నూనుండు నర్వతోభ | దవ్య్యూవాం బొనశ్చె నందు. గృ పా చార్యకృత 
వర్మశ ల్యళకు నిసుదఠిణ నై ంధవులును గురుకుమారులుం చానును 
ముందట నిలిచె. దదనుమతిం గుంభసంభవభూరి శ్రవోభగదత్తులు వల 
పటను సోమద త్త [దోణవు[త వించానువిందులు చాపటను వాలాయుధా 
లంబున [శు తాయువులు వెనుకను [దిగ _ర[పకరపరివృతుం డై జన 
నాథుండు నడుమను నీలిచి రంతకు మున్న కాంతకేయులు సైన్య 
సమేతంబుగా వెడలి రట్టియెడ నర్జునుండు మనమొగ్గరంబు నూచి 
ధృష్టద్యుమ్నున కి ట్లనియె 189 


కంచు గాంగేయు నతని చక్కటి కీఖండీ( 
చెటు మీతని మన మెల. బిండుగటి 
ట గా లు 
పొదివికొని వత్త మీవ్విధంబునకు6 దగ ద 
శంబుగా మోవారింపు బలంబు నెల్ల, 190 


వ, 


భీష్మపర్వము = ద్వితీయాశ్వాసము 159 


అనన విని యతం డట్ట చేయుదు నని సాత్యకివిరాటులు వలపటను 
నభిమన్యు పాంచాల కేకయులు చాపటను నకులసవాచదేవ|[చౌపదేయ 
పురస్సరుం జైన యుధిష్టిరుండు నడుమను జేకితానకుంతిభోజులు 
వెను“ నుంగా నొనర్చి య గభాగంబున రిఖండి నునిచి యతని కలంకుల 
డాసి భీమ సేనఘటోత్కచు లొక్కవలనను బార్జుండు. చాను నొక్క 
దిక్కునను నిలిచి తక్కినయోధవీరుల గలయం జేర్చి గట్టిమొనగా 
నమరె ని ట్లుభయనై న్యంబులుం బన్ని భేరీభా ,+కారళ ంఖాదినిస్వన 
గ రాస్ఫూ ర్టిత బహూ శంబుగా నొండొంటిం చాల నట్టిసమయంబున. 191 


చెంగట నభిమన్యుండు పి 

శంగతురంగ|పచారచంచ।| దథుం లై 

పొంగి మనదిక్కు| పజమీ: 

దం గవిసెం జిచ్చు దూది దరికొనుమాడ్కిన్‌. 192 


ఇట్లు గవిసి, 


'మజసీ మండలచాగి యె కొణి” (దెప్పి 

నట్టు గురుక్భ్ళపసీ ంధురాజాదు లైన 

'యోధవీరులు వెశడంద నులివు మిగిలి 

తరువంబడున బ్ది| కియ "నేన దిరుగం బడ(గ. i94 


ఇట్లు మాటులేక తజుముచున్న సౌభదుం గనుంగొని కారవపతి 
యలంబునుతో ని టనియె వీ(డు శెండవయర్దునుం డై మనబలంబుల( 
గలంచుచున్న వా. డర్జుననందను నెదురొన నీవకాని మాటు లే 
'దేము పాండవుల కడ్డపడి యెదము సీపు వీనిం బొదివి భంజింపుము, 195 


అలంబను(డు దుర్యోధన | పేరితుం డై యభిమన్యుని పై ( గవియుట 


నం. 6. 86_24 


అనపుడు నతండు దుర్దమ 

దనుజావలి మున్ను గా(గ6 దజిమెం గుంతీ 

తనయబలము గారాకులు 

చినుగాలిం దూలునట్టు ీతిం జెదంన్‌. 198 


180 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉ. అప్పుడు _కొపదేయులు రయంబున నడ్డము సొచ్చి దై.త్యులం 
గుప్పలుగా మహిం బెలుచం గూల్సిన చానవనాథు( డమ్ములం 
గప్పె6 గడంగి వారల నఖండ పఠా[కమలీల వారు వా 
డొప్పలి తేరికూబరమ యూంతగ (వాలంగ నేసి యార్చినన్‌. 197 


క. అఆలోనన శెప్పరి లయ 
కాలుండును6 బోలె నసురగన్నుల నిప్పుల్‌ 
రాల(గ వారలనీడములు 
నేలం బడవేసి చాపనికరము [దుంచెన్‌ , 198 


క్‌ 


[తుంచి నప్వుచు. 199 


శే. ఒకనినొకని నై చై దు మహో గథాను 
ర్మాన్త్రముల నేసి నొంచిన నతనిమదము 
సొంపు సోదరవ్యథయును జూచి యడ? 


నప్పు డాతనిచె నుభ|చాత్మజుండు. 800 
వ. అప్పు డుభయ నై న్యంబుల వారును "వెజ(గంది 201 


ర దనుజు(డు మాయాధికు6 డ 
ర్డున తనయు(డు దివ్యశరధరుం డెట్టగునో 
యనుచుండ (గ నయ్యిరువురు 
నని సేసిరి వృత వాసవాక్ళశి దోంపన్‌. 202 


= ఇత రేతరళ రకృత థో 
ణిత ధారలు నిగుడ నపుడు నిర్భర చాక 
ద్యుతు లడర(6 బొెలుచు నళముల 
గతిం బొలిచిరి వారల పకంపోన్నతు గ 203 


కః దను జేళ్వరుండు మాయం 
బొనరించిన6 దమము గవిని భూనాయక ఫ 
ల్లునసుతు(డు భాస్మరాంబక 
మున వలు గొనరించె నుభనమూవాము వొగడన్‌, 204 


క్‌, 


11] 


ఫీష్మపర్యము _ తృతీయాళ్వానము 161 


అసుర 'వెండియు( బెక్కు మాయలు ఘటింప 

శ|కపౌత్తుండు దివ్యా న్ర్రజాల మడరం 

“జేసి యన్నింటి నడ(6గింవ చెలగి నొంప 

రథము డిగి పాణి బెలుచ నారాకనుండు. 205 


రక్కను(డు విటిగినం గడు 

నుక్కున సౌభ దు. డడరునురవడి గని న 

ల్లిక్కులం బజచెం దమలో. 

జిక్కువడుచు. గౌర వేం్యదునేనలు ఖీతిన్‌. 2-6 


అప్పుడు వెక్కం|[డు రథికులతోడం గూడి గాంగేయుం డభిమన్యు 
పయిం గవిసిన. 207 


అత (డు దానికి. దల(కక యందటికును 

నన్నిరూపు లై పోరంగ నర్జునుండు 

సరభసంబుగ భీషమ్మువై నురవడింవ( 

బొంగి యిరువా.గు నిరువుర( బొదివె బెకసి. 208 


అట్టి సంకులనమరంబున నభిమన్యుువె నడరు కృపాచార్యుం చా(కి 
సాత్యకి 'బెడిదంపునారనంబు లేసిన వాని నన్నింటిని నళ్వశ్రామ తునిమి 
యతని వీల్లు (దుంచినం గోపించి. £09 


ఆ సాత్యకి "వేజటొకవి 

ల్లానురగతి "నెత్తి యు[గమగునారాచం 

చేసిన నాతడు కేతు 

వ్యాసక్తుం డయ్యె మూర్చ వచ్చి నలందా. 210 


ఆలోనన తెలిసి మెటు(గు 

వాలికతూ పాతం డతని వతము నడుమం 

గీలించి సిడము [గక్కున 

నేలం బడ నేసి యార్చ నింగి వడంకన్‌ , 211 


162 శ్రీమదాంధ్ర మహాభారతము _ 


వ. 'దానికిం గినిసి శినిమనుమండు పొగరు మిగులు నారాచనిచయంబులల 
బొదివిన నళ్వళ్రామ రాహ్యుగస్తుం డగు ను[గగభ _స్తియుంబోలె వైనం 
గనుంగాని, 212 


క, |దోణాచార్యుండు సుత 
[తాణపరత్వమున( గృషుతమ్ముని దె న 
తీణోద్దతిం గవియుడు గీ F 
'ర్వాణాధిపసుతుండు వచ్చి వడి చెడ జొచ్చెన్‌. 218 


చ. అనవుడు నాంబికేయపనుథాధిపు( డిట్టను | దోణుం డాత్మ న 
ర్హునునకు గూర్చు నాతడు గురుం గని యంతయు భక్తి సేయు వా 
రని దమలోన నట్లు వెన నప్పుడు దార్కొని యెట్లు వోరిరో 
వినం గల చేర్చడం జెపుమ విశుతభంగిగ నాకు సంజయా. 214 


వ, అనిన నా సూతనందనుం డతనికి ట్రనియె. 215 


క. శూత్రము దలకొని సంగర 
ఛాతికి 'నేతెంచి గురులు దం|డులు దమ్ముల్‌ 
పౌత్తు౦లు శిష్యులు మామలు 
పుత్తు) లనం గలదె తొడరి పోరనవలయున్‌ , 216 


అర్జును(డు [దోణాచార్యులతో యుద్ధము సేయుట 
నం. 6-92-4 


వ. వినుము. 217 


ఫీ, అర్జునుం డడరి (దోణాచార్యు మూడు నా 
రనముల నేసి యు[గంపుటంప 
వెల్లువ వజపిన వెగడొంద కాత6 డా 
తని మేన దూపులు దటుచు గాంగ 
వాంటించె నంత భూనాథుండు పురికొల్చ. 
గాం (దిగర్తులు గురు, గడచి కవియ 


భీష్మపర్వము - తృతీయాశ్వానము 108 


నరు జేచి వాయుబాణమ్మున నమ్మైొన. 
దూలింప( గుంభజు శైలళరము 218 


ఇవెచి యుడుప నలిగి వానవి నారాచ 
వర్ష మున (దిగ ర్రవరుని వు[త 
చయము దెళలుచుటయు జనవతి కృపళల్య 


జాపహ్లికులును( దాను( బార్జుం దాక. 


అట్టు చాకుటయు వారల నళండు గన్నెరాకమ్ముల ౦ జీకాకువలణిచె నట్టు 
గురుండు మొదలై న యందఅకును నా ధనంజయు పోరు దలమునుక 
లయ్యె గురువితామవహుండు ధర్మసూతి యున్న తిట్ట కుణికి తలలు 
చెండాడ శకుని భూరి|శవనులు గవల(దలవడిరి కళింగవతియును 
భగదత్తుండును నిభసేనలతోడం దొడరి భీమసేనుం బొదివిన. 219 


గిరి డిగు కేనరిచాడ్చున 

నరదము డిగి భమితవటుగ దాభీలత నా 

కరువలిపట్ట యు గవిసిన( 

గరులు6 'దెరలె. బవనధూతఘనపం క్రి గతిన్‌, 220 


[5 ందుకొని యిట్లు మాతంగఘటలు విలుగ నె 
నా [శు తాయువుం (ాగ్గ్య్యతి షాధి పతియు. 

బోక నిలిచి యమ్మారుతపుత్తు )జోడు. 

దనువు( జించిరి వివిధ్యాన్త్రతతులు వజపి. 221 


అప్పుడు గాంగేయుండు సేయు చారుణ రణంబు ధర్భ్మాపు[తునకు 
భరం బైన నతం డెలుంగె.త్తి పేరుపేరం బిలిచి చేయి వీచిన నా కళింగ 
నాథ భగదత్తుల విడిచి యపుడుగజచుచు. 929 


కలయంయం గరములం జరణం 

బుల నురమున ళోణితంబు బోరనం దొరంగం 
దరి రనంగిన నడ మామిడి 

చెలువునం బటతెంచె ధీమసేనుం డచటికిన్‌, 9౨8 


164 


వ, 


అ 


శ్రీమదాంధ్ర మహాభారతము 


అంత కుమున్న ధృష్టద్యుమ్ను శిఖండి విరాట[దుపదులు ధర్మన ందనున 
కడ్డపడి భీష్మ వై నడరి బహు పకార విశిఖంబుల వెగడు పఅచిన 
నతం డలిగి ?ఖండి నేయ నొల్లక యమ్మువ్వురును మూంజేసి వాడి 
తూపుల నేసిన చా వీరరథికులు వుశాగ్ని|తయంబునుం బోలెం 
(బజ్వలించి బాణజ్వాలలు నిగిడించి యతని నొప్పించిరి వృకోదరుం 
డర్దెేపం గవియుటం గనుంగొని కేకయగణ శ్రై నేయ | చొపదేయులు 
గూడుకొని కవిసినం గ"రవసేనం జేయంగల మేటిమగ లెల్లను మిన్నేటి 
కొడుకునకుం దలకడచి వారీం దలపడిన నిరుబెజంగుల దొరలును 
బలంబులును నొక్కుమ్మడిం [గందుకొన బెరసి పోట్లాడుచుండం జండ 
రళ్శి వినువీథి చక్క సగంబునకుం జనుదెంచె నట్టియెడ. 224 


రథములను సామజముల.: దురంగమముల 

నుజిక 'నెతు శుజుల నీంది తజియ నడచి 

పోరి రేటును (వేటును బోటు నొక్క 

యలవిం జలయంగ నుభయనై న్యముల వారు. 225 


అప్పుడు మన బలంబులజనంబులు 2268 


ధృతశాష్ట్రండును బుత్తులు 

నతిలోభంబున. [బిజాతయము సేసిరి ధ 

ర శ్రిత నూజు గాలువవచ్చునె 

మతి లేరై రీంక నేటిమాటలు మనకున్‌. 297 


అనుచు వగచు పలుకు లాలించు ఖీష్మూది 

'యోధవరులతో నుయోధనుండు 

చెన(టిమాట లేమి వినియెద రనిన వా 

రదియు నదియు విననియట్ర పోల. 228 


పరా|కమ| కీడలు నలుపుచుండి రాసందడికయ్యంబునం గిమ్మీరమర్ద 
నుండు గదపండువు నేయుచుండె నప్పుడు, 229 


వ, 


భీష్మపర్వము _ తృతీయాళ్వాసము 165 


నరభనముగ సారథి దన 
యరదము 'దెచ్చుటయు కి న్మె యతని కితళర 
న్ఫుర ణావరిణతి బాప్లికు 


విరథుం గావించె నుఠలు వినుతింపంగన్‌. 990 


చిత సేనుండు సౌభదుం జితజాణ 

పాతమున నొంచి యార్చినం వాండుపౌ తుం 

డతనిసారథిం బడ నేసి. యంత6బోక 

తురగముల. జంపి యాతని [తుళ్లడంచె. 281 


అకు, మారుండును దుర్ముఖునిరథం బెక్కం చాంచాలపతి గుంభ 
సంభవువై నడరి యతని మేన నానా(స్త్రంబులు నించిన. 282 


[దోణుండు గోపించి తను 

(క్రాణం బఠువుళ్లు సేసి తనువున రాజ 

'ద్చాణంబులు (గు చ్చిన నం 

&ణబలుం డై యతండు సిగ్గణి తొల(ాన్‌. 988 


తణీమి సుళర్ముండు చాం!ి యర్జును నొంచి 
కృష్ణువె నమ్ములు గీలుగొలుప 

నలిగి యన్నరు(డు వాలంపకాలువలోలి 
నడరించుటయు వాని యఖలబలము¢ 

'జేతిన మెటలను చేరుకోలల (వేసి 
యంకుళంబుల నూ:టి యతిరయమున 

వావానంబుల. దోలు వారును విండ్రును 
బలకలు వై చుచు బరచువారు 

నైన మీతం(డి |క్రీడివె నడర నడుమ: 

జొచ్చె సాత్యకి యన్నదీసుకుండు శక్తి 

వైవ మెయి వాల్చి యది పట్టి వై చె మగుడ 

నాత డా భీష్ము. డెడ6 దునుమాడె నధిప, 284 


ఇట్లు (తుంచి. విలిగ్‌ 


166 


వ, 


(శ్రీమదాం[ధ మహాభారతము 


అలోనన మెయి. దొమ్మిది 

'వాలమ్ములు నాట బాండవ వ్యూవాము శుం 

డాల రథఘోటనుభటా 

ఖీశలం దల కడచి పొదివె భీష్ముని నంతన్‌. 986 


దుర్యోధనుండుశకుని దుశ్శాసనుల భీష్మ నకు సహాయులుగా బంపుట 


సరుకే 012! 


కని కెరవవతి దుళ్ళా 

సనుతో ని ట్రనియె: గంశుం శాంతనపున్నివై 

ఘన సేన [దోశె జని కై 

కొను డీవును సౌబలుండు నకుంఠితవృ త్తిన్‌ , £87 


అనవుడు నయ్యిరువురు న 

పునం గదియుడు జూచి ధర్మపుత్తు్రుడు మాదీ 

తనయులు నడరిన దుర్యో 

ధను డపుడు తురంగ మాయుతము. బురికొలిపెన్‌, 288 


ఆపదివేవురు నెజచఛావుతులు నొక పెట శకునిదుళ్ళాసనులకుం దలకడచి 
'యెొక్కినం బాండ వబలంబు మహామత్స్యన మూవావివోరంబునం 
గలంగు మడువునుంబో ల నంతోభించినం గోపించి కౌంతేయా[గజుం 
డును గవళును వివిధవికిఖపరంపరలు  వరగింప ముందటికాళ్లు 
దునిసిన (మొగ్గతిలంబడియును 'మోరలు పజీయ లన నెటివప్పం 
గూలియు గుండియ లవిసిన నెగసి శెడసియు వాలు (దెప్విన 
వలియం బాజియు నాళ్వికులు నేల కొజగినం జెనంటి దిరిగియు ననేక 
ఘోటకంబులు రూపణీన నేవణి యత్తురంగని కరంబు లేటమొగంబు 
నడి చెదరి కనుకనిం బణచిన, 289 


ఛేరీశంఖాదిరవ 

స్ఫారత నప్పాండుపు తబల మేచుటయుం 

గారవపతి శల్యునితో 

గారవమున నిట్టు లనియె. గడు దీనుం డె. 940 


బా స 


క 


వం 


ఖీష్మవర్వము - తృతీయాశ్వాసము 167 


చెలివిరిసీ వచ్చు జలనిధి 

పొలుపునం దోగెంచు ధర్మపు తుని బలుగో 

ల్తల నిలువరింప నీ వొక 

చెలియలికట్ట వయి మమ్ము. జేకొను మిచటన్‌. బి41 


అనుడు నత(డు పాండవా గజు( గవలను 

దా€కి విపులబజాహుదర్చ మొప్ప 

నారసముల. బొదివి మారిమసంగిన 

టయిన( జూచి నరుండు ననిలసుతుండు. 242 


ఒక్కటం గడంగి శల్యుని 

బెక్కమ్ముల నొంచుటయును ఖీష్మ దోణుల్‌ 

(గక్కునం ద౭ణీ మిన నయ్యిరు 

దిక్కుల నై న్యములు నత్యుదీర్ణత బెర'సెవ్‌ . 248 


. ఇట్లు గలయలా బరసి యపరావ్హాంబున నుభయ చతురంగమథనం 


బగు |పధనంబు చెల్లి నట్టియెడ ఫీష్మగీప్మాదిత్యుండు వేడీ మిగిలి 
వా(డి మెజనీన నారనంబు లను కిరణంబుల పరగించి. 244 


పం|డెంట బం|డెంట( బాండవా[గజుని థీ 
ముని మా [దికొడుకుల మూట మూంట 
నేడింట 'నేడింట నేచి సాత్యకిని ధృ 
ష్టద్యుమ్ను నొప్పించి సమదవృ త్తి 
నార్చిన మాత్స్యపాండ్యానీకములును సో 
మక వరూథినియును మగధబలము. 
గాళ నె న్యంబుం గరూశసేనయు నొక్క 
"పెట్ట రయంబున భీష్ముమీ(ంద 


నురవడించిన బాండవోత్కరముః గృష్షు 

తమ్ము జాంచాలనందను సమ్ముఖమున 

కడరనీ కాగి యందజ కన్నిీకూ పు 

లే మవోరణ మొనరించె న(స్త్రగురు(డు. D4 


160 


వ. 


(శ్రీమదాంధ్ర మహాభారతము 


ఇాంతినవుం డనేకబలనంతతి నుద్భట శాగ్యసారదు 

సైాంత పఠా కమన్ఫురణ చాంకి సముజ నలశాతసాయక 

© జి 

[(కాంతపరీత నిర్మథిత కంపికపొతితమూ రిం "దేసి య 
త్యంతరయంబునం దనరథంబుగతుల్‌ మెజయం [బదీపు (డై... 246 


గజరాజోజ్జ విలభంటికావళి( దుర ౦గ [పన్ఫురత్కికిణీ 

[వజముం గావాళ దుందిభి పభృతితూర్య[ శేణులన్‌ నుందర 
ధ్వజఘంటాతతులన్‌ శ రాననగుణ(వాతంభు దున్మాడి ధ 
ర్మజసేనాతతి ముంపం జేసె బటుదోర్షర్వం బఖర్వంబుగన్‌ . 247 


ఇట్లు బల్లిదుం డయి మల్రడిగొని మార్కొను మగలు లేక మదంబునం 
బొంగి గాంగేయుడు పొండవేయులు వెజగుపడి యుండ మణీ 
యునుం గడంగి దుర్వారంబు లగు దివ్యా(న్ర్రంబులు దీటుకొల్చి యే 
దిక్కు నూచినం చాన యై రధికులను వోస్తికులను నాశ్వికులనుం 
దునిమిన గంధసింధుర[కీడనంబున [మోడుపడిన యుద్యాన ౦బు 
చందంబున నగుచున్న చోట్లును గాలుబలంబులం గనువుకొట్టిన గాలు 
చేయి తల డొక్క యని 'యేజుపాటు లేక వండం దణీ గినయ ట్లున్న 
'యెడలును చెక్కు. దెజు ౦గుల చప్పుళ్లు నిగుడ రథచయంబు నవయ 
వంబులుం గరిహాయనికరంబుల యెమ్ములు విలుగం గార్చిచ్చు 
పొదివిన వెదురుటడవి తెజింగునం దో(చుపట్లును దజచు గొడుగులు" 
విటతాటనంబు సేసినం బెనుగాలిం జిక్సు వడిన కుసుమిత కాశ వనంబునుం 
బోలు చక్కట్లును బవురత్న మయముకుటాది భూషణ [వజంబు వివిధ 
వర్షచామర జాతంబు నటీకిపడవె చినం (బబలోద్దతలులాయలులి కం 
బయి కమల కై రవోత్సలాకీర్ణం బగుకొలని ననుకరించు (పదేశంబును 
నై పాండవనై న్యంబులు చై_న్యంబు నొందియు.(6 గలగుండుగొనియు 
బెండువడియు( గలంగం బాణీయు( దొలంగం చెరలియుం గోలావాొల 
బహుళంబు లగుటం గనుంగొని గోవిందుండు. 248 


అర్జున చూచితే మనక బలావళి నెల్లం గలంచు చున్న వా. 

డూర్జి తళార్యసంపదయు ను[గభుజాబల వె భవంబు వి 
న్ఫూర్డితవి|కమోద్ధతియు జూపె నదీసుతుం డిట్టిచోట నీ 
దుర్ణయదర్పవి[భమము దోంపంగం కేయక యున్మి యొప్పునే.. 249 


తే, 


భీష్మపర్యము - తృతీయాశ్వాసము 169 
అనిన వివ్యచ్చుండు విణారడోలాయ త్రం బగు చితంబుతోడ నిరుత్చా 


వుం డై యున్నం జూచి వెన్నుం డతనికి ఫీనియె. 2£0 


మును మత్స్య నాథునగ రం 
బున సంజయుతోడ నీవు పొంగుచు బె టా 
డినమాట లెల్ల మణచిన 


నిను నగరే రథికవరు లనింద్యచరి[ శా. 251 
అనుటయు నర్జునుండు. వరల 


సకలబంధుజనుల6 జంపి కెౌరవహీన 

మైన రాజ్యమహిమ యేను బడసి 

యనభ యేమి సుకృత మాచరించినవా(డ 

నగుదు మనసు గొలుపద య్యే ననికి, వ్‌ర్‌లీ 


అయిన నీతో నప్పటప్పటి కేటిమాటలు గలవు మిన్నేటికొడుకుం బడ వై 
చెదం చేరు నడపు మనుటయు నా రాయణుండు నదినందను స్యందనంబు 
నకు సమ్ముఖంబుగా రథ్యమ్ములం ద్య్భరితగతి నడపినం చెరలి నెన్యం 
బులు గూడికొని గాంగేయుపయిం గవియ నతండు నెలంగి మహ్మో(న్త్ర 
నికరంబులు నిగిడించి యబ్బలంబు నిలువరించి సింవానాదంబు చేసి 25 


ఖరనా రాచవరంపరో గనివాతిన్‌ గాండీవి యంగంబు లా 

తురతం బొందంగ నేసి బాణమయగా తుం చేసి గోవిందు ని 
ష్టురలీలం దుఠగంబులం బటుశరస్ఫూ తా న్యముల్‌ గాగ న 

త్వరుం డై యేసి రథంబు గూడ బొదెవె౯ వాలంప మొ త్తంబునన్‌ .2ిఫర్‌ 


అప్పుడు. 256 


వీలువోయి రథ్యంబులు మాటు మొగము 

వడిన6 చా నెచ్చి యుండియు. దడవి శారి 

నూలుకొనం జెసి తజీమిన (వాలి తీవ 

భల్ల మున (గడీ ఖీషు శని విల్లు దునిమె, 257 


170 


వ. 


మ, 


శ్రీమదాంధ్ర మహాభారతము 
అతం డొండొకవి ల్లెత్తిన 
నతిరయముశన నదియు: తునువు నొతం డెరా 
శతమఖనందన యనుచును 
ధృతి "వేటొళకవింట శరతతిం బరం.గించిన్‌. 


ఆ బెట్ట వంపుటంపణ 

చే వీభత్సుండు నొచ్చి చేక్ప్చడి మణియుం 
దా బంటుతనమ పటుజా 

వాబలముగ( బోరుచుండె నంగము దూలన్‌. 


వివ్వచ్చునొవ్వు నెంశయు( 

(గొవ్వున భీష్యుండు గడంగుకో ల్రలయుం ద 
'క్కవ్వరు నాతని జేరక 

దవ్వుల నిల్బుటయు జూచి తనచి త్తమునన్‌ , 


చారుణరోషం బడరంగ 
నారాయణు( డపుడు నైరణం దొజ'గి వెసం. 
చేరినొగల( బగ్గము లిడి 
[కూరత మునికోల యెత్తికొని యిల కుటికెన్‌ . 


శ్రీకృష్ణుడు రథంబు డిగి భీమ్మనివైకి బోవుట 
నం. 6.102.52 


ఇట్లు లంఘించి, 


ధరణీచ[కము [గక్కునం గదల దిగ్గంతావళ |శేణి కం 
ధరముల్‌ _మొగ్గ (బడకా దిశావనలయ ముత్మ ౦పంబు గా నీబలం 
బురులంచాజి గ ఖీష్మువై. గవిసె "రాదో చేకమ్సుం బూచి ఖే 
చరలోకంబును సంచలింప హరి చంచ ద్చావముఘో రాక్ళతిన్‌ , 


లలితపీతాంబరంబు విలాస మొప్ప 
సింవానాదోద్భటం బగుచెలువుతోడ 


258 


259 


260 


261 


262 


268 


వ, 


భీష్మవర్వము క తృతీయాశ్వాసము 171 


మెటుంగు వెలుగును గర్జ్దయు మజయ వచ్చు 
కారుమొగి లన. గృమ్హనాకార మొప్పె. 264 


అట్లియెడ. 265 


బలుజీవము వోయిన వెలు 

'వెలం బాజుచు నీదు యోధపవీరులు పొలినెం 

బొలిసె నదె ఖీష్ము( డనుచును 

గలంగం బడి యజ్లు లెత్తి కనుంగొనుచుండన్‌ . 266 


కను(గొని థభీష్ము(డుల్హము వికానము నొంద(గ నల్ల నవ్వి యి 

టను జను దెమ్ము వేగము నువోత్మ వికస్వరపుండరీకలో 

చన యిది లెన్స నా కిచట శాళ్వతమైనయశంబు నచ్చట 

న్వినుతికి నెక్కుసద్గతియు నీదయం "జేకుజం జేయు మిష్టమున్‌. 267 


అని పలుకునంత జంభాంతకనూనుండు సరభనంబుగా రథంబు డిగ 
నుణీకి వెన్నుని వెనుక నెయిది కరంబుల. [గుచ్చి పట్టిన నతండును 
దిగిచికొని వెండియుం బోవం బోవం బడియడుగులకొలంది నా 
కాంతెయుండు పద స్టైర్యంబును బాహువీర్యంబును మెజయ మహీ 


తలం బూని మెట్టి నిలువంబట్టి నిట్టూర్చు నిగిడించుచు నద్దనుజ 
మర్షనునితో నిట్లనియె. 268 


కయ్యము సేయ నేనని యకల్శవ బుద్ది |బకిజ్జ సేసి నీ 

వియ్యెడ6 దప్పిశేని జగ మే మను నించుకసేవు పోరులకా 

డయ్యుట దప్పె నాపయిం గడంగిన భీష్మ నిపాటు నూతు రా 

వయ్య రథంబుమీ.ది కిటు లా[శితమానము విటి ( బుత్తు రే, £69 


అని [పార్థించినం బార్భుపలుకులకుం [బియం బంది ముకుందుం డూరక 
మర్ల నయ్యిరువురు "నెక్కిన యరదంబు శిఖరద్వయనుందరం లైన 
శ లంబునుంబో లె. బొలిచి నిలిచినం [బళయకాల ఛై రవరవం బగు 
వారిదంబు కరణి గర్జిల్దుచు. బటునా రాచ పటలాసారంబు నిగిడించి 
వారల వెగడు వజచి యచ్చట నొండొరుల మెచ్చక యజిమి తణిమిన 


172 


శ్రీమదాం[ధ మహాభారతము 


వైరుల రూపుమాపి భీష్ముండు ీషణాకారుం తె. పరిశాంతులైన 
కృష్ణా ర్హునులును ధీతు లగు థీమనేన స పముఖులును జేయునది లేక 
చూచుచుండం కాంచాలబలంబుల బారినమరునప్పుడు బలుమానిసి 
చలిచీమల గాలం జముకు చందంబు దో(చె నయ్యవనరంబున, 270 


తా న_స్తశిఖరి మఖువడ( 

బోనియపుడు పొండురాజపు త్తి విరాజ 

శన పొడ వడ(గు ననుక్నవ 

నో నలినా పుండు [గుంశకె నుర్వీనాథా. 271 


అట్టి యె ధర్మతనయు డతిఘోరం బగు పం ధ్యాసమయ ౦బునం బంక" 


నిర్మగ్నయెన గోవునుం బోలె నున్న నిజసేకంజూచి యొక్కింతసే 
చింతా[కాంతుం డై యప్పటికిం దిగుచుబయు కర్ణంబుగాం దలంచి 
తగు వారల నెల్లిం దివియ నియమించి. 272 


గాంగేయుచేత నెంతయు 

భంగ పడితి మనుచు వగ చువార్థాదులు ద 

న్నుం గొలిచి చనంగ విడిదల 

కుం గడువిన్న నయి పోయె గురువంశనిధీ, 278 


ఇట్లు పాండవవ్య్యూవాంబు లోవాటించి పోయినం చారును దమ 
బలంబుల6 దివియ నియమించి. 274 


ఎలమి నమస్మరించుచు నహీనపరా[ కమభంగు లేర్పుడం 

బలికి యుదా తృ వాక్యముల (బస్తుతి "సేయుచు భీష్మ నందలు 
న్బలసి భవ త నూజులు మనంబులు నిండి ముదంబు మోములకా 

వెలి విరియంగ నేంగిరి నవీశవిభూకి నివానభూమికిన్‌. 275 


ఇట్లు ధర్మాతనయుండు దొమ్మిదవనా(టి బవరంబున బెండువడి యా 
నిశాసమయంబునందు రవాన్య[పకారంబున, 276 
మనమున విషాద మడరయగ 

ననుజుల( గూర్చికొని దానవాంతకునదనం 


భీష్మపర్వము - తృతీయాశ్వానము 178 


బునకుం జనీ యి టను నొ 


తనితో నాత్మీయకార్యదళ "దెలియుటకున్‌ . 277 


కార్చిచ్చు గవిసి మృగతతి 

నేర్చుకరణి నే(డు భీష్ము డేచినకడిమిం 

'బేర్ని మననేనం బొదివె శ 

రార్చుల నవ్వీరుం గన్నులారం గంటే. 278 


మన'వా రెవ్యరు నోర్వ రాతనికి దుర్భానంబునం జేసి యే 

మును గార్య స్థితి గాన _నైతి ఏను సిర్మూలంబుగా( బోర జ 
చ్చిన సా మాజ్యము కొన్న యట్లగునె నిక్చింతంబునం గాననం 
బునకుం బోయెద. దమ్ములం గొని తపఃపూజ్యుండ నై యుండెదన్‌, 


మున్నును నేం గారణముగ 

నన్నియిడుమ లనుభవించి రనుజులు వీరిం 

గన్నారం జూతుం గాని జ 

గన్నుత థీష్మునకు( గోలుగా నీ జాలన్‌, 280 


నీకు మాదెన ననుగ్రవాంబు గలదేని కయ్యంబు దక్కి ధర్మవిరోధంబు 


గాకుండునట్ట యొక్క తెరువు సెప్పు మని సకరుణంబుగా. బలికిన విని 
శారి సాంత్వనవచనంబుల ననునయించి యతని కి ట్లనియె. 281 


నత్య| వతిజ్ఞు(ఢవు నీ 

వత వ్రద్భుత బావువీర్యు లనుజన్ములు చౌ 

ర్లత్యము గల్లునె నీకు న 

మాత్య్యుండ నె యేను 'రాజ్యమహిమ నొనర్హున్‌ . 282 


వగవంగ నేటికి? చార్జుండు 

"చెగువకు( జొరకున్న భీష్ముం చెగం జూచి వెనం 

బగ యడంగించెద నన్నున్‌ 

మగిడింపక చూచుచుండు మనుజాధీశా, 288 


174 


శ్రీమదాంధ్ర మహాభారతము 


నఖు(డు నంబంధి కిష్యుండు సవ్యసాచి 
నాకు నతనికి వై యేను నరవ రేణ్య 
కూర్చిమెై నిత్తు. గండలు గోని యైన 


.నరయ నాతండు నాయెడ నట్టి వా(డ, 924 


ఉపఫ్లావ్య బున నితండు నంజయుతో నాడిన మాటలకు నులూకుండు 
వచ్చినప్పు డతని పలుకులం బుట్టిన బెట్టదంపు(దనంబునకుం దగినయంత 
నాకుం జేయనలయు నేను ని "రెంజెడలం బక్కులు వలికిశవాండ 
మీకిరువురకు నొండొరువుల పలుకులు పరిపాలించుట సమయం బయి 
యుండు ననిన వసుదేవనందనునకు ధర్మునందనుం డి ట్రనియె. 283 


కయ్యము సేయక తగుసా 


వోయ్యము 'నీేయ6 గలవా(డ నని పలికితి ని 


న్నియ్యెడ నేం బొంకింతునె 
దయ్యము నా కేల యిట్టి దైన్యము చెక్చెన్‌. 266 


చాకు దేవ[వతునకు నొ క్ష. సమయంబు గల ద మృవోత్తుండు కౌరవులకు 
నయి కయ్యంబు సేయుటకును చాకు హితం బగు కార్యంబు బుర్ధిం 
దలకొనుటకుం బూనినవా( డతండు నాకు రాజ్యం బొనంగు నని పలికి 
నఖేదంబుగా ని ట్రనియె. 21 || 


అకట తం|డి నచ్చిన ంతనుండియు మమ్ము 

నరసి [పోచినట్టి యను(గుదాత6 

జంప మది దలంచుతెంపు నూచితె రాజ 

ధర్మ మీంత | కూరకర్శు మగునె, 288 


అనవుడు. 289 


విని మురాంతకు. డితండు శాంతనవుకడకు 

నరుగ(6 జూచినవా( డని యాత్కు 'నెజీంగి 

[కమ్మరంగ నేకెంశెదుగాక యనిన 

యన్నదీసూను తొంటి వాక్యములు దలంచి, య వం0 


శ rr 


వ, 


pm 


భీష్మవర్వము - తృతీయాళ్వానము 175 
అజాతళ [తున కి ట్లనియె. 291 


=: ధర్మరాజు రహన్య[పకారంబున భీష్మునియొద్దకు. బోవుటి := 
సం. రి=105్‌ఎ్‌ 0 


నీతలంపు లెస్స నీవు ము న్ననినట్ల 

"కాక భీష్మం డలుక గదిరి పోర 

జక్క జూచెనేని ళ[తువుల్‌ వొలియరె 

యిప్పు డతనిపాలి కే;గు మధివ. 292 


నీవు ద న్నడిగిన నిజవధోపాయం బ 
వళ్యంబు( జెప్పు 'దేవ్మవతుండు 
మనము రవాన్యవర్శనమున నందఆ 
మ్మును జని యమ్మవోత్మునకు భి 
నెరంగి తెల్టంబుగ హితకార్యగతి విన 
యంబు మె (తాకించి యడిగి యతని 
సదయమం(తోప దేళంబున నెగడుద 
మని యిట్టు వారి నిశ్చయంబు సేయ 
నయ్యజాతళ [తు డనుజులు నతండును 
దాను సౌమ్య వేషధర ణ మొప్ప 
నతినిగూఢవృత్తి నాపగానుతు మంది 
రమున కరిగి సముచితముగం జొచ్చి. 29 


అతనిం గాంచి యధికభ క్రిం (బ_న్తవన పూర్వకంబుగా. దత్పొాదంబు 
లకుం [బణమిల్రిన నతం డ త్యాద రంబున( 'బీరువేర చార అందట 
సేమంబు లడిగి యి ట్రనియె. 294 


ఇచ్చటికి మీర లందటు 

వచ్చినవని యేమి యేది వలసిన నడుగుం 

డిచ్చెర దుష్కర మైనను 

కెచ్చెరం దలకొని ఘటింపం చేసెద? దీతిన్‌, 295 


176 


శ్రీమదాం|ధ మహాభారతము 


అని తెలి వొందిన మొగంబుతో నడిగిన దీనాననుం డగుచు ధర్మసూనుం 


డతని కి టనియె. 
య 


మా కమ్మెయి సా[మాజ్యము 

"నేకులు నెబ్బంగి బహుళ 'నేనోత్సాద 
వ్యాకులత రాక తక్కు_ం 

చేకొని య_త్రెఅంగు కరుణం "జెప్పంగవలయున్‌ , 


అనవుడు నేం బెనంగంగ మీ 

కనఘా నే న్యతయంబు నగు సా(మాజ్యం 
బును గా నేరదు గావున 

నను నిర్జింవంగ శోభనము లెల్ల నగున్‌. 


అని పలికిన శాంతనవునకుం గౌంలేయాగజుం డి ట్రనియె. 


చిచ్చజకన్ను మూసికొని చేతి తిళూలము డాంచి లీలమై 
వచ్చిన రుదుచందమున [వాలుదు వీ వనిలోన( నోర్వంగా 
వచ్చునె నిన్ను నెట్టిమగచారికి నీకృప నా కయింపంా 


వచ్చితి మెవ్విధి౯ "గలువవచ్చు మవోత్మ యెజుంగం "జప్ప వే. 


అనుటయు ని ట్రను గంగా 

తనయుడు నీ చెప్పినట్ల తథ్యం బది న 
న్ననిమిములు గెలుతుశే చే 

ధను వుండ(గ వినుము తద్విధము దేటవడన్‌. 


ఇట్టివానిం/గ నన్ను మీ Tెటి(గి యిచటి 
కిందలును వచ్చి యక్కటా యిట్లు లడుగ 
మీకు. (బయ యైన కార్యంబు 'మెయికొనంగ. 
గనుటకంబెను నుకృతంయు గలదె నాకు, 


298 


297 


298 


299 


£00 


801 


802 


సీ నాయుధవ్యాపారంబువలన నుదాసీనత్వంబు సొందిన నన్ను జయింప 
సమకూరు జోడు వుచ్చినవానిని గైదువు బెట్టిన వానిని సీడంబు డించిన 


12] 


భీష్మ పర్వము జ తృతీయాశ్యానము 177 


వానిని నంగనను నంగనావూర్వుని నంగనాభిధానునిం. దలచీర వీడిన 
వానిని (భాతృహీనుని నవ్వుతకునిం గని యేటుం బోటుం దక్కి 
నమరంబు సేయ మానుదు మజియు నొక్క] వతంబు పూనిన బాడం 
బుట్టినప్పుడు లేక నడుమ దైవం బిచ్చిన పురుషత్వంబు గలవానితోడ( 
గయ్యంబు సేయంగావున మీకు నొక్క యుపాయంబు సెప్పెద 
(దుపదు నపత్యం బై న శిఖండి యట్టివా డగుట మీ రెరుంగుదుత కాబె 
విశేషించి ముందటి పుట్టువున నంగన యగుట వాని కదురేయకుండుదు 
నర్జునుండు వానిం బురస్కరించుకొని వచ్చి యే నేయుట. మానిన 
యెడ నొప్పించి పడవై చునది పదంపడి బంధుమితులగు ఛార్త౦), 
రాష్ట్రల గెలుచుట సుకరం బగు నిది చాపను వేను బవిచినట్ట చేయుం 
డని సవ్భాదయంబుగా+ చెప్పిన నట్లు చేవ[వతునిచేత ననుజ్జాతులై. 
వార లతనికి నమస్కరించి వీడ్కొని విడిదలకుం బోవుచున్న సమయం 
బున వీభత్సుండు., 808 


సురనదీనుతుండు పరలోకగతి నికి 

శంచుటకును చాను గృతకవ్భ తిం 

జంపవలయుటకును నవిపొదమాననుం 

డగుచు నిటు అనియె నచ్యుతునకు, 804 


గురుని. గృత్మపజ్జుని ధ 
ర్శరతు వ యోవృద్దు లోకమాన్యు దయాళుకా న 
సురతటినీనుతు వంచన. 

బురుషోత్తమ చంపబుద్ది పుట్టదు నాకున్‌.  లి05 


నన్ను( వాంసుకేళి నున్న నర్శిలి నెత్తి 

మేనిదూళి దనదుమేను వొరయః 

(వీతి( "గౌయగిలించి మా తం|డిగుణము ల 

గించి కన్నునీరు నించు నతడు. 806 


అకట తండి లేని మము నమ్మయిం 'బెంచిన తాత నిమ్మెయిం 
| దెక్కొ నంగా దతండు సముదీర్లభుజాబల శార్యశాలి యొ 
ణా వై యా 


178 


శ్రీమదాంధ్ర మహాభారతము 


యిక్కడి సేన( జక్క డిచె 'నేనియు( జూతున కాక ధర్శముం 
దక్కుట కోర్యం జాలుదు'నె ధర్భ్మజుత ములు [కూరకర్ము లే. 807 


అనిన విని కృపం డా జిషున £ టనియె. 8(8 
దం ద ఆ) 


[కూరత కోర్చి యించుకయు రోయక ఎనెకొని యెల్లభంగులకా 
వై_రుల( జంపి భూ|పజకు పర్టనముం గలిగించి పాడిమె( 

గో రరి గొందు సద్వరయము గోరి యొనర్చుట రాజధర్మవి 
సారముగా బలారికి వచన్పతి నెప్పుట య।|వసిద్ద మె. ల(9 


అని మొన నోర్తు ఖీష్యు నని యాడిన నీదగు పూన్మి_ లోక మె 

ల్లిను వినియుండ.6గా నిటు చలం బడలం౦ జన దెట్టు లెన( జం 

పన తగు రాజధర్మపరిపాలన గా కిది [కూరకర్య మె 

నిను విధి పంచె శాంతనవునిం 'బిగటార్పంగ వేయు నేటికిన్‌. 810 


అనుటయు. |గీడి యిట్టు లను నా దువదాత్మజుజన్మ మాపగా 
తనయవ ధార్థ మం (డదియు. దప్ప దతండును వాని నేయ. డే 

ను నతని నేయుచందమున నూల్కొని యన్య్యుల నేయుచుండు వా 
డనితరవధ్యకాయుం డగు నాయన దాం బడనేయు నుగతన్‌. 11 


అనవుడు నవ్వి కవ్వడికిం గమలనాభుం డి ట్లనియె. ల్‌! ద 


నీ వొకరుండు దక్కంగ ననింద్యపరా[కమళాలి భీష్మునిం 

జావ(గ నేయ నెవ్వండును జాలండు నీఠతల( వెన్నిభంగులకా 
దైవము చూపువో లె( దుదిదా6కు నె యవ్విధ మిట్టు లుండంగా6 
[దోవంగ వచ్చునే యెటులు [దోచిన బోవదు చూచియుండుమీ. 818 


అని పలికిన విని యతం డట్ర గాక యప్పటికి "నె ట్రయిన న ట్ర య్యెడు 
నని యర్జునుం డియ్యకోనిన గోవిందుండును ధర్భనంద నాదులుం 
[(బమోదంబు నొంది రివ్విధంబున శిబిరంబున కరిగి పాండవులు వుండరీ 
కాకుని నిజనివానంబున కనిచి తమతమ నికేతంబులకుం జని యా 
రాతి సుఖనిద్ర సేసి రని చెప్పిన సంజయునకు ధృతరాష్ట్రం 
డి ట్లనియె, 814 


భీష్మపర్వము అ తృతీయాశ్వానము 179 


పాండునుతు లేమిభంగి 8 

ఖండిం గూర్చికొని యాపగానుతువైను 

దండగతి నడచి కటు [ప 

(A) య 

చండతతో నమరశేలి నలిపిరి కెపుమా. 815 


భీమ్మని దశమ దివనయుద్ధాను[ క్రమము 


సం. 6.1(4.2 


అనుటయు నా సూతనందనుం డతని కిట్లను సూర్యోదయ సమయం 
బున వాండునూనులు సేనాసమేతు ల వెడలి మోవారించునప్పుడు 
ముందట శిఖండిని నిలిపి యతని ఆలంకుల భీమార్జునులు వెనుక నభథి 
మన్యు [చొపచేయులును వారి యిరువంకలం 'జీకితాన్నశై నేయులును 
నట వీజుంద ధృష్టద్యుమ్నూ దిపాంచాలకుమారుల ము న్నిడుకొని 
కవల నుభయపార్శ్వంబులం బెట్టికొని యుథివ్పిరుండును వీరి నూరెలం 
బొదివికొని విరాట[దుపదమ' ఖు లగు పృధ్వీవతులును గెకయపంచక 
ధృష్టశేతులును నిలిచి ర క్రెజంగున గట్టి మోవారంబు దీర్చుకొని నడచి 
రంతకు మున్న మనవారును వెడలి భీష్మం డ[గభాగంబున నుల్లిసిల్లి 
నీకుమారు లమ్మవోత్ముం బరివేస్టింపం గుంభసంభవతత్సంభవులుం 
ద&ిణవామభాగ ంబులను బృహదృల కాంభో జముఖ్యు లైన మహీ 
వతు లమ్మను జిం దుచుట్టును [దిగర్తు అపరభాగంబునను బన్ని బలు 
మొన యమర్చుకొనీ (తోచి నడచి రి ట్లిరువాగును గవిసి వివిధతూర్య 
నకానంబులు నింగిముట్ట నొండొంటిం దా(కిన, § 6 


సమరం బప్పుడు దనుజులు 

నమరులునుం జెనగు చందమై తోంపంగం భూ 

రమణ ఏను మేమి నెప్పుడు 

జముపురమున నగ్గలంపునందడి యయ్యిన్‌ 817 


అట్టియెడ, 818 
కోవ లుచ్దానుప ళా క మనస్ఫురణ యె గౌరవ్యనైై న్యంబు సి 
క్కువడం కేయ(గ ఖీమపార్జులును aay కొమ్మంచు నొక్కుమ్మడిం 


180 (క్రీమదాంధ మహాభారతము 


గవియం బాండవసేన యుబ్బి యడరంగా( జూచి కల్పాంత భి 
రవభీమాకృతి నేచి ఖీష్కుండు శర[వాతంబు గుప్పించినన్‌, 819 


ఆ, కాలుకాలు పెన(గి కాలుబలంబులు 
నొడ్డగెడవుగా రథోత్మ_రంటు 
(మొగ్గతిలంగ గుజ్రములు చేల య[దువ మా 
తంగఘటలు గూ లె. ద శ్రణంబ, 820 


క్ల, కనుగొని శిఖండి వెస మో 
ర్కొని భీష్ముని se మూడు [కూరా (న్ర్రములం 
గని యతండు మరల చూడ క 
తేని నుద్దేశించి పలికి దరవోనముతోన్‌. 821 


ఉ ఎవ్యత నేని ధాత సృజియించెం దగన్‌ మగవాని గాంగ నా 
కొవ్వమి. చేసి యట్టనిను నుగ్భలి నేయ(గ నొల్ల నాపయిం 
[గొ వ్వెసలార నీవు శరకోటి వెనం బరగించిశేని నే 
నవ్వుదు గాని కోపము మనంబున బుట్టదు సూ శిఖండినీ, 822 


వ. అనినం గోపించి శిఖండియు నళని కి ట్రనియె. 828 


క్‌, "గెలిచితి రాజుల 'నెల్లను 
బలియుం డగుపరకురాము। పతివీరుండ వె 
యలవుకలిమి నెజపిన నీ 
చలము బలము నాకు జూప. జాలవు కంయు. 824 


క, ఏయు మొకనేర్పుమెైని 
శుయక' కీడించి యరుగు మెట్టయినను ను 
త్నాయకముల నిను గూ లెద 
జూ యొవ్వత నైతి నేమి నూచెదు నన్నున్‌. 826 


ర్‌ం నం డెమ్మెయి నైనను నీ 
ఫోడిమి నెడం ధోన తపిలి పొదువుదు నిన్నున్‌ 


ర్‌ం 


థీష్మప ర్వము - తృతీయాశ్వాసము 181 


వాండిమగం డనుట యుడువుదు 
వేడిమి సొంపెనంగ న(న్ర్రువిద్య "మెజయుదున్‌ , 826 


అనుచు మణియు నయిదమ్ము లేసె నప్పలుకులు విని ఫల్లునుం డాత్మ 
గతంబున నే(డు శిఖండిచందంబు వింత యయి యున్న యది నదినంద 
నుండు సమయుటకు సమయం జై నదె వదతోత్సావాంబున నేచి పలికెం 
గావలయు నని యూహించి యుపోదృలంబుగా నతని కి ట్లనియె. 827 


అర్జునుండు శిఖండికి( [బోత్సాహంబు గలిగించి భీష్మ వైం గవియించుట 
సం. 6-104-51 


ఇట్టు లాడి పిదప "శేమియుం జేయంగ 
జాల కున్న మనల జగము నవ్వు 

నేను గలుగ నిన్ను నెవ్వరి కేమియు. 
“జేయ'రాదు భీమ్మ నేయు మడరి. 828 


అనియె నప్పుడు గాంగేయుండు దొలంగి పాంచాల బలంబువై €దణిీ 
మినం 'ెజుపీ గని పాండవబలంబులు గాండీవి మున్ను గా గవిసినం గిర 


వసేన చెరలి మరలినం జూచి కురురాజు సురనదీనూనుతోడ నీవు గలుగ 


మన నైన్యంబు దైన్యంబు నొంద నగునే యనవుడు 'రాళాజుతో 


నతండు. 829 


మును పదివేవురం జంపుదు 

నని యిచ్చినజాన వచ్చె నవనీశ్వర' నీ 
మనిచినబుణంబు దీర్చితి 

విను లా విటమీ(ద( దజుంగువిధ మై తోంచెన్‌ , 880 


నేంటిభంగి సూడ నృపవర పాండవు 
లొంజె నన్ను వారి నొండె నేను 
సమయం జేత గలుగు నమసెదరే యొక 
మర్త్యుచేత వా రన్నుర్యబలులు. 881 


182 


శ్రీమదాంధ్ర మహాభారతము 


ఐనను నాచేకి బలుపు నూడుమీ యని పలికి పేరి పటుత రశ రార్చులం 
[బచండనరనాథయూథంబులం బొదివికొని పాండవులకుం 'దేజీ చూడ 
రాక నిర్ణూమద వానన్వభావుం డన పితామహు[పాపున భవతు యులు 
శ[తుబలంబుల బడలునడం జేయం దొడంగిన వారిం గనుంగొవి. లికిని 


పాండ వేయమాత్స్యపా౭ంచాలయాదవ 

పాండ్య కేకయాదిబలము లెక్క 

'మొగిన [తోవ నీదుమొనలు మార్కొనుటయు 

నపుడు పోరు ఘోర మయ్య నధిప, 888 


అట్టి యెడ నర్హునుండు శిఖండి నాలోకించి. 884 


నీవు ఖీష్మున కలికినం బోవ చేను 

గలుగ వెజ వేల యతన్నివె 6 గవియు మెయిది 

కొని మదియజాణంబుల. గుపష్పంగూర 

బఅపి కూల్చెద నీకని. బటురయమున, 835 


అనిన నాతనిపలుకులు విని యెలుంగా త్రి ధృష్టద్యుమ్నుడు, 886 


మన యోధు లందబును శాం 

తనవుని వెం దజుముం డిం[ద్రతనయు(డు గలుగన్‌ 

మన మతనేకి శంకింపంగం 

బని లే దని పలికి యార్చి బలువిడి నడరెన్‌. 887 


అప్పుడు ధర్మజఖీమనకులసవాదేవులును సుభ దాతనయ।[ చౌపచేయు 
లును [దుపదవిఠాటులును సాత్యకిచేకితానధృష్ట్ర కేతు కేకయమాగధథు 
లును మణియునుం జేయంగలదొరలు నొక్క చెట్ల బెట్ట డరిన నిక్కడ 
గురుపుతభూరి శవసులును గృతవర్శకృపకాంభో జపతులును వికర్ణ 
దుర్ముఖవివింశ విచి తసేనులును లోనైనయోధులు చేవవతునకుం 
దలకడచి వారిం దలపడి రిట్లు మందాకినీనందనుపయిం ' గవియు 
పాండవసై నికులును నతని కడ్డుపడు కారవ్యవీరులును జాచునెడ 
సురల కనిమిష తంబు సార్థకం బయ్యె నయ్యవనర ౦బున, కః 888 


భీష్మపర్వము = తృతీయాశ్వాసము 


మొనసి శిఖండిని ము న్నిడి 

కొని యురవడిం దఅుము స్‌ వెన దుళ్ళా 
నను డడ్డపడి యః ఖింగిన 

వననిధికిని వేలవోలె వనుధాధీశా. 


ఇటు నిలువరించి, 
౧ 


ఇరువురం గ్భృష్టుల 'నాతం 
డిరువదిబలునారముల నేసెం గోంధ 
స్ఫురితుః డయి నొంచెం (గీడియు 
నరనాయక యతని నూఖునారాచములన్‌ 


అతడు నొచ్చియు నా(టించె నై_దుతూపు 
లిం|దనుతుఫాలమున నాతం జేచి విల్లు 
దునిమి పెళ్టేయం దలతక దుస్ఫసేను( 
డన్యధనువున నిరువదేనమ్ము లేసె, 


ఆతూవులు నటణీకి పరి 
సీతం బగు నారసంబు పృథుతరవ క్ష 
స్ఫ్యూతంబు "నేనీ విజయుడు 


నీతనయుని మూర్చ వుచ్చె నిష్టురవృ త్తిన్‌ . 
ఇట్టు దుళ్ళాననుండు సోలి వాలుటయు. 


సారథి యరదము భీష్ముని 

శేరి వెనుక ౩గిచె నంత. చెలివెంది ధృతి 
స్ఫారుం డగు నీకుమాము డు 
చారగతిన్‌ మగిడి వచ్చి తాం |గీడిన్‌, 


188 


889 


840 


841 


842 


848 


844 


845 


తదవనరంబున సాత్యకితో నలంబుసభగదత్తులును నభిమన్యుతో సుదతి. 
ణుండును విరాట్టదుపదు9తో నశళ్వతామయు నవాచేవునితోం గృపా 
చార్యుండును నకులునితో విశర్జుండును ఘటోత్కచచునితో దుర్శుఖుం 


184 


(శ్రీమదాంధ మహాభారతము 


డును థఖీమసేనుతో భూరి శవసుండును జేకితానుతో. జ్మితసేనుండును 
ధర్మునందనుతో నః న్ర్రగురుండును దలవడిన బెట్టి దం బగు బవరం బయ్యె 
నం దిరుదెజంగుల యోధులు న నోోన్యధ్వజభంజనంబును బరస్పర 
తురగవాననంబును నితరేతర సూతనిపొతనంబును మిథఃకోదండ ఖండ 
నంబును జేయుచుండం బటుతరశరనంపాతనంపాొదితశ ంపాజాల కాధీ 
లంబును ఫీషణగుణరణనగర్దాస్ఫూర్ది తంబును రక్ష ధారాసారఘోరం 
బును నగు నవూర్య పర్ణ న్యసమయంబు దో(చె నప్పుడు గయ్యాంబుకల 
రూపంతయుం గనుంగొనుటకు మింటి| కేవ నున్న వరవు గాదను పరు 
సున సవితృండు సగమి 6టికిం జనుదెంచె నట్టియెడ. 846 


పటుదుళ్ళాసన బాణపండ్తి నతిదర్పస్ఫూర్తిమై [ద్రుంచి యు 
త్మటకోపానలదీ ప్రవ క్తు?6 డగుచున్‌ గాండీవి పెళ్టయుడుం 
(దుటితజ్యాలతి కాధనుర్ద్వజు(డు నిర్ణూ నాఖిలాంగుండు నె 

రటదళ్వం బగుశేరితో నత(డు సం|తాసంబునం వాజీనన్‌ , 847 


ఫల్గునుండు ఖీష్టుముందటి బలము నెల్లి య 

జటులరథవల్గనుం డయి చంపుచున్న.( 

జూచి [దోణుండు గుణరవస్ఫురణఘార్ష 

రోదసీభాగు. డగుచు మార్కొన. గడంగి. _ 848 


(చోణాచార్యు లశ్యత్థామను భీమ్మనకు సహాయముగా బంపుట 
నం, 6-108-1 


ఆక్కడ నడచినం గాంశేయా[గజుండు తోడన తవిలి నేనాసమేతం 
బుగా నడ్డపడి పోనీక వినంగుచుండ నక్కు_ ంభసంభవుండు, 849 


అప్పుడు (కోధమునం గను 
నిప్పులు రాలంగం దనకు నజసంగడ మై 


'యొప్పినతనయున కి ట్లని 


చెప్పెం దచళత్కాఅగతివి శేషము లెల్లన్‌ i | 850 


క 


ఫీష్మపర్వము అ తృతీయాశ్వానము 185 


తడ(బడె దివ్యవాణముల తం[తము మం[తము దప్పెడుం గడు 
న్వడకెడుం జాపదండము మనంబును నాకు వశంబు గాదు వీ 
డ్వడియెడు. ఇయు లంగము గడంక దొజంగెడు నేంటిభంగిం గ 
వ్వడి తనపూన్కిి దిర్చుట (ధువం బని బుద్ధి జనించెం బు|తకా. 51 


అతనిమును మటు తల యెత్తి చూడుము, 553 


కూ లెడు గుజ్జంబులు ధర 

[(వాలెడు నేనుంగులు. గడయు రథములు నై యా 
ఖీలయుగాంతసముద్భృట 

కాలపురోభాగ రేఖ గాన నయ్యెన్‌. లిర్‌లీ 


అదియునుం గాక. 854 


అడరి కురునేన్నవె [గద్ద లాడ జొచ్చెం 

బడుచునున్నవి యుల్క లిక్కడ వినంగ 

వచ్చె నతిరూవభంగి శివారుతంబు 

లాపగానందనునకు. గీ డావహిల్లు. లీక్‌ర 


యుధిప్టిరు మొగ ంబునం [గోధం బగ్గలం జై తో(చుచున్నయది [చెప 
'దేయ నకుల సహదేవనహితుం డయి తబుము నతని మిగిలి నాకు 
రా రాదు నీవు దేవ వతుపాలిం బోయి యతని చాపట వలపటం 
(నాపై నిలువు మిది ([పాణంబులు డాంచు సమయంబు గా దని పలికి 
పనిచిన నళ్వ తామ యుద్దామగతిం జనియె నక్కడ భీమసేనుండు. ల56 


నరుం జేచి శిఖండి. బుర 

సృరుగా౬ గొని యపుడు భీష్ముసమయింపంగ స 

త్వరుం డగుటకు6 దగ రణత 

త్చరు6 డై కురునేనమీందం దజిమెం బెలుచన్‌ . 857 


ఇట్లు దణీమి గాంగేయుముందటిబలంబులం జారినసమరం దొడంగిన 
భగద _తకృపకృతవర్శశల్యనై ంధవచి త్ర సేన దుర్శర్ష ణవించానువింద 


186 


శ్రీమదాంధ్ర మహాభారతము 


వికర్ణులు పదుం[డు నొక్క- పెట్ట ఫీమునిఎ బొదివి నానా(న్త్రునంతానం 
బుల నొప్పించిన నొచ్చియుం జలింపక పోరు నమ్మారుతిం గనుగొని 
|కీడి తోడై తణీయ నుజీకి ధనువుల తునియలను చాణంబుల పణజియలను 
గెతుచ్చ త ) చామరంబుల చెక్కలను భూషణంబులపొళ్లను బుడమీం 
గప్పినం జూచి నుయోధనుండు సుళ ర్మాదిభూపాలకుల నాలోకించి 
యా ఖీమార్దునులం దా(క నియోగించిన, 859 
ముందటిపదుం[డు నాన్ఫపు 

లందలునుం గూడి పెన.గి యయ్యికువురచే 

తం దూలపోవం జొచ్చిన. 

|గందుగ బలుమొనల నెల్లం గవియం బనిచెన్‌ . 859 


ఇవ్విధంబున బెక్కు.మొనలు పయింబడిన నయ్యిరువురకు. బోరు 
థరం బగుట యెటీింగి సౌభద్రసాత్యకి ప్రముఖు అగు రథికజనంబులు 
స్టైన్యోపేశంబు గాం [దోచి యేచిన. 880 


పాండవబలములయతు ర 

ద్దండపరా[కమము సూచి దర్చోద్దత వే 

దండముల. గనిన కేసరి 

చండత ఖీష్ముండు వొదివె శరనఖరములన్‌ , 881 


డొ ల్లెడుసూతులు? బెలుచం 

చైశ్లిడు తురగ ముళుంగా నతి కూరగతిం 

జెల్లేయుచు సత్వరముగ 

నెల్లెడలం దాన యగుచు నే_ెఅ( నోచిఇెన్‌; 862 


ఇట్లు వెద్దయుం|భొొద్దు వివారించి యపరావ్హాం బగుటయు నతం డాత్మ 
౧ ది ౧ ణం 
గతంబున. 868 


ఉ_త్తమత[తియుల నెల్లి ను[గవృత్తి 

నేడు పదినాళ్ల గోల నానిశితశరచ 

యముల. గూల్చితి వేసరినట్టు లయ్యె 

మేనితోడి పొత్తిం కిట మాను టొప్పు. 864 


cm 


భీష్మపర్వము త తృతీయాశ్వాసము 187 


అని తలంచి తొలంగి బలంబులం చెరల్సికొనుచు3 గయ్యంబు చేయు 
చందంబునం గాంకేయా[గజుం గదిసి య ల్లన యతనితో ని ట్రనియె. 


జనియిం చినంతను౭డియు 

జనతతులం (గూరవృ త్తి. జంపుచునుండం 

జనియెం గాలము విసివితి 

ననఘా యే నింక జాల నాసుళవిధికిన్‌. 866 


మీరు నాహితంబు గోరుదునేని 9 
ఖండి మున్నుగాంగం గడ(గి యంశ 
వటు వారు నొక్క పెట కాం బి (బడి 
లు అ త్‌ 
యేయుం డింకం దడవు సేయనలదు. 867 


అని పలికి సమర్మపకారంబునం దేరు (గేళ్లు దోలి పాంచాలబలంబుల 
పయి నడశె నప్పు డజాతశ తుండు సమీపవర్హి యగు ధృష్టద్యుమ్ను 
నాలో కించి. 888 


దేవ వతుపలుకులు విం 

చు వేగమ పనుపు మొక్కటింగం దజుమంగ యో 

ధావళి నెల్లను థీము6డు 

నీవును నరుతోడ( గూడి నిగుడుండు పెలుచన్‌ , 869 


అనవుడు నతండు 870 


మాత్స్య కె కేయాది మను జేందులకుం జేయ 
గలయట్టి యోధవీరులకుం జేయి 

సూపి మరున్నదీసూను_వె6 గవియింప 
బవనజపార్గుల [పాపుకలిమి 

వెజ పేది యందు దజుమం. గెరవపతి 
తమ్ములు దొరలును చాను( చాత. 

గడచి తాంకినం బోరు ఘన మయ్య నప్పుడు 
సౌభ దు. డమ్మహీళ్వరుని నొంచె 


180 


శే, 


శ్రీమదాంధ మహాభారతము 


[దోణశనయుండు శై నేయు కాణమయథ 

రీరుం గావించెం జేదీళ పౌరవు లన 

మాన వికను లై యొప్ప మారు తాత్మ 

జుండు రారాజు నేని కపిండు( జది పె. 871 


మటియు నందు నిందును మం దాకినీనందనుపయిం |దోవను నతనిం 
గావను గడంగిన నైనికు లనేకులు నానా పకాంబుల వివిధాయుధం 
బులం బెనంగుచుండ 872 


"మొనసి మృగేంద్రు మృగేంగదుండు 
చెనయంజను పగిది నరుండు శ్రీ ఘగతి౯ా శాం 


తనవుపయి( గవియ దుశ్శా 
నను: డడ్డము సొచ్చె దేవనంఘము వొగడన్‌, 878 


అతని కప్పు డెదుర నమన నెవ్వరు 


జాల చెరి సవ్యసాచి యొకయడ 


నిశిత విశిఖపం క్రి నిగిడించి నొప్పించి 


యొత్తి ఖీష్టు వెనుక కొదుంగం జేసే 874 
శదవవరంబున సరభనంబున. 875 


భగదత్తుని నాక వ్వడి 

వెగ డొంద(గ6 జేసి యతని వెల్లేనుంగుం గెం 

పుగం చేసిన నాతండును 

నిగిడెం చాంచాల మేదినీపళిమీందన్‌ . 878 


ఆఖండ లనందనుండును శిఖండిం దణీమి తెజపి సూపి చేవ వతునేయు 
మని పురికొలిపె నంత. 877 


మన యోధ(పకరము శాం 
తనవుం దలకడచి యత్యుద (గత నయ్య 

రును బొదివె నతం డలిగినం 

'బెనుగాలిం దూలు మొగిలిపిండును బో లెన్‌, $78 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 189 
(తూలె) నట్టు దూలిన. 879 


అట్టి యెడ శిఖండి యావగానుతుమీ(ద 

వాలుటమ్ము లేయ వాని నేయ 

నొల్ల కత(డు గెలని యోధపవీళావళి 

నేయుచుండె శార్య మెసనంక మెనంగ. 880 


నరు(డు కిఖండిం దణీమిన 

శరము లతండు ఖీష్మునుర భుజామధ్యమునం 

గురియంగ నవ్వుచు నుంజెం 

గరి యం[తజలంబు దొరంగ(గా నున్న |కియన్‌ . 86! 


ఇట్లు చేవ[వతుండు కిఖండి యేయుట సరకుసేయక యతం డగ్గ మైన 
నేయక సాయక ౦బులు నవ్యసాచివయి నిగిడింప మగిడి దుళ్ళాననుండు 
గడంగి కవ్వడీ వెగడుపడునంత కయ్యంబు న నొచ్చి పొసినం గౌరవ 
పతి గనుంగొని యెలుంగు సూపి చేయి వీచి వురికొల్పినం గళింగ 
మాళవచాహ్లికవిదేవాశూర సేన | పముఖబలంబులు బలమర్గనుతనయు 
చెసకుం గవిసిన. ఫీరిల్లీ 


అతడు దివ్యా(న్ర్రృజాలంబు నతిశయంబు 
సూపీ చతురంగబలముల రూపు మావి 
యుజక తణీమి కిఖండికి. 'దెజపవీ నూవ 
వా(డితూపులు భీష్ము వె వాడు నినిచె 888 


ఆ సమయంబునం గృపళల్యవివింశతివికర్థుఖం గూర్చికొని పేర్చి దుళ్ళా 
సనుండు శాంతనవున కడ్డపడినం జార్జుం డ య్యేవురను విరథులం 
"జేసిన. 834 


కురుపతియు ననుజవర్గము( 

బరమ కోధమునం చెంపు బలుపును మెజయన్‌ 

సురనాథనందనుని్నిపె 

నురవడి( |దోచుటయు నేన ల్యుగత నడరెన్‌, ఫక్‌ 


190 


శ్రీమదాంధ్ర మహాభారతము 


పాండవబలములు దలపడి 

భండన మొనరింప న|గ భాగ ంబున ను 

ద్దండత( బోరెడు మనుమల 

తండము గని మెచ్చి యప్ప్పితావహుండు వెసన్‌. 886 


అరిబలంబువె నొక్క దివ్యాన్ర్ర మయ 
దలంచి యరిం బోని తిగిచి యుద [గవృ త్తి 
గవిసీ ముందట నున్న శిఖండిచూడ్కి 


దొడరుటయు. దాల్మిమై. చెగ యుడిపె నధిప. 887 
అంత. 888 
సోమకమాత్స్య పముఖో 


దామ బలము లేచి పెలుచ6 దజుముటయును నం 
(గామతలము సేనాంగ 
సోమాంగమయంబు వ్‌ స దుర్దాంతగతిన్‌ . 889 


సేనల నిమ్మెయి భీష్ముడు 
దినత6 బొందింప నలిగి ధీరత్వము వీ 
రానీకం బగ్గింప శ 


శానీకుం డెదిర్చె నతని నాసురభంగిన్‌ , 890 


విరటుతమ్ము.( డగు శతానీకుండు భీమ్మ నిచే( జచ్చుట 
సం. 6=11లి-24 


ఇట్లు దా(కి విరటుతమ్ముండు వాలమ్ముల నొప్పించినం గోపించి. 891 


విల్లుం గెతువు( (ద్రుంచి సూతు వెన నుర్విం గూల్చి రథ్యంబులకా 
డొల్లం ద్మీవత నేసి యాతడు భుజాటోపంబు శార్యంబు శో 

ఖిల్లన్‌ వై_చిన శ_క్రియుం దునిమియాఖీలద్యుతి పస్ఫుర 

దృల్లం బొక్క టి భీష్ము. డేసి నణకెం దన్మ స్తకం బుగగతన్‌. లిల్లి 


ఖీష్మపర్వము న తృతీయాశ్వానము 191 
ఇవ్విధంబున శతానీకుం జంపిన. §r8 


మొన లెల్ల విటుగ మధ్యం 

దినమున యినుమాడ్కి_ బయల చేజోనిధి శం 

తనుసూను డొప్పె నప్పుడు 

గనుంగొని యి ట్రసియె శారి గాండివితోడన్‌ . 894 
మన మోవారములు చెడి కను 

కని. బాఅెడు నిప్పు డాపగానుతునకు [గ 

క్కున నీవు మార్కొనక త 

క్క్‌న( గార్యము దప్పు బొదివి ఇలువుము కడంకన్‌ . 895 


అనిన విని యతండు రథరథ్యసారథిషహితంబుగా సురనదీన ందను 
నమంద మార్షణపుంజంబునం బొదివె కిఖండియుం జేరి నారొచంబుల 
నొప్పించిన బేవవతుండు వాని నేయనొల్లని సందున నానవ్యసాచి 
యతని విల్లు దునిమి పెలేయుచున్నం జూచి సైరింపక శలశల్య 
కృపకృత వర్శచి త్ర సేనభూరిక్రవః| పభృతివీ*లో కం బతిలోకంబుగ 
దివ్యా(న్ర్రుజాలంబులు నెజపుచు నేయుచు ఫీష్మున కడ్డపడుండు 
దలకడవుం డను నెలుంగులు నింగిముట్ట బలనమేతంబుగా నడరినం గని 
సమీరన ందన సాత్యకిసౌభ (దవిఠాట[దువద ఘటోత్క_ చ| పముఖ యోధ 
వర్గం బనర్గళభంగిం దయిమం ద వైనృన్యంబులు గూడుకొని కవిసిన 
దివిజదానవనంపాత సమయసమరం బయ్య నందు బురందర నంద 
నుండు మన నేనికుల కందణ కన్నీరూపు లయి యొం[దవారుణా 
-గ్నేయాది మవోశరంబులం చెరల్బుచు సురథితుం డైన శిఖండిం బురి 
కొల్పికొని మీ తండి నేయించుచు నతం డెన్నీ విం డ్రైత్తిన నన్నింటిం 
దోడోన తునుమాడుచుండె చా|గీడ్మివె నతం డుగళ క్తి నుపయోగింప 
నదియునుం [దుంచి నూతునిం గేతనంబునుం గూల్చిన, 893 


మనమున ఫీష్ముం డి ట్లని వితర్కి_ంచు( జాం 
డవుల నాయొక్క. వింటన కడంగి 
ఛాలువనే వీరికి. గృష్టుండు [పాపు గా 
కున్న నింకదియటులు ండనిమ్ము 
(A) Cle 


192 


(శ్రీమదాంధ్ర మహాభారతము 


కృష్ణు దోడుగ గొని కీడ్చడి వీరలు 
వచ్చిన జెప్పితి వధవిధంబు 

సమర ముపేతించి శాంతిమె నుండెద 
నడచిపా శేటికి ననగ నెజి6గి 


చదల సుర లెట్లు మే లిది సమ్మతంబు 

మాకు నని |పీకిమైెం జెప్పుమాట లాత( 

డొక్క-రుండును వినియె నేనొక(శు వింటి 

మునిమవోనుఖావంబున మనుజనాథ. 897 


తదవసరంబున సూవ్య్మజలశీకరళిశిరంబగు మారుతంబు మరు తటినీ 
తనయుమీ(ద సుడినె సురదుందుభులు [మోసెం గుసుమవర్ష ౦బులు 
గురిని నవియు నన్యగో చర బు లయ్యె నిట్లు నిశ్చయించియు నమ్మ 
వోత్ముం డూరకున్న లని కొకభంగియె తోంచు ననీ తలంచి. 898 


ఒక్కవి లక్కు పెట్టంగ నుఆఅక వెసి 
య ట్రై 
ఖండి పటుమార్గణంబుబలం గడ(6౧ యేయ 
నతడు మినిమిీంతుండును గామి కల్ల నవ్వీ 
సట "పె దనయమ్ము లతన్మివె ఫల్లునుండు. 999 


శాంతనవుండును సముల్లాసంబున "నేసిన, త్మీ౦00 


నరుండు దనమీంద6 దొరంలగెడు 

శరములు వారించి యతని చాపం బధిక 

త్వరితగతి( |దుంచి యతిని ” 
ష్టురనారాచంబు దనువు సొర 'నేయుటయున్‌ . 401 


తమకుం దమయోధవరులకును వారింపం జేరం జెనయం గొలడీ 
“కాక వెల్లివిరిసిన శరనిధిభంగిం బొంగినవివ్వచ్చు వెజ;:గుపడి చూచుచుం 
దమ్న విడువక కెలంకుల నున్న నీకొడుకులం గలయం గనుగొని మీ 
తండి రారాజుతో నిట్లనియె. 402 


రైతా 


13] 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 198 


అని దేవానురకోటి కైనను నశక్యం బిమ్మవోవీరు మా 

ర్కొన వీ. డలిన మర్యు లేయెదు రుడారుం డైన యీ|క్రీడి ద 
కిన నిప్పాండవవై న్య మింతయును [మగ్గింపంగ నేం జాలుదున్‌ 
విను సత్యం బిది వీనివింటి కెదురున్‌ వి ల్లై_త్తలేం డెవ్వండున్‌ , 408 


అనునెడ శిఖండిచాపము 
'వెనుకం దనవిల్లు నిల్చి వెస నాతం డే . 
సినభంగిగ నరు జేసెను 
జన నాయక దొడ్డనారసంబుల భీష్మున్‌. 404 


ఆప్పుడు దేవ[వతుండు దుళ్ళాసను నాలోకించి. 406 


అశనికల్పము లివి యర్దును జాణముల్‌ 
గాని శిఖండివి గావు సుమ్ము 
కర్కటిగర్భంబు కరణి గా[తము (వచ్చె 
నిట్టివి వీనికి నెందు6 గలవు 
[బహ్మాదండంబులపాటి యె మర్శంబు 
లిట్టు నోనా(టునే యితనిచేత 
జముదూత లట్ర [(పొణముల వెలొర్చుంగ 
సీదుపదాత్మజు, జెన్నం జేనె 
దృఢ విము క్తములును దీపాక్ళతులు లత్యు 
శుద్దిమంతములును సునికితములు 
నై_ననారసనంబు లతనివి గాక యీ 
తనివి యగునె యెవ్విధమున( జూడ. 408 


అనుచు. బటుళ క్రి నప్పా 

రుని వె_చిన నది యతండు తునుమాడుచు శాం 

తనవు(డు వాలుం బలకయు. 

గొని యరదము డిగ్గి. జూచుకొల (దిం 'బెలుచన్‌ . 407 


పసి యారెంటి( దునియలు చేసి యెలుంగు 

నూపి యే నుండ వెజపేల నాపగాత 

నూజుం బొదువుండు మీ రని యోజం జెప్పె 

శకతనయుండు తన యోధజనుల కెల్లి. 408 


అప్పలుకు లాక ర్థించి. 49 


194 


వ, 


(శ్రీమదాం|ధ మహాభారతము 


వఏయు(డు పొడువుం డడ వుండు 

(వేయు డనుచు వారు జావ్నావీతనయు. గడున్‌ 

డాయుడు మన నై నికులుం 

గో యని తల పడ్డం బోరు ఘోరం బయ్యెన్‌. 410 


అప్పుడు. త్తే] 


వసి గాండీవి కురుసేన నెగువ నతని 

వారు వేజలువక ఫీష్మునిం జరీ యొడల 

(వేళ "జెడ లేనియట్లుగ వివిధభంగి 

నిమ్వర్మాస్త్రశ(న్ర్రంబుల నినిచి రధిప. 412 


భీష్మండు శరతల్పగతు( డగుట 


అంత నంశుమంతుండు శాంతుం డగుచు వచ్చె నట్టియెడం గదిసి 


కవ్వడి గాం గేయు వై. [గూర నాఠాచనికరంబులు నిగిడించి పడం 
(దోచిన, 418 


తూర్పుతల గాగ నీనుతు 

లేర్పడ( గనుంగొనుచు నుండ నిల కంపింపన్‌ 

దర్బో జ్వలు డా భీష్ముం డ 

హార్చతి యస్తాది చేరునట్లుగం బడియెన్‌ . 414 


తనుపు ధరం భొందకుండ(గం దల్పభంగి 
శరము లూ(తయె పొలుపారె నరవ ేణ 
యట్లు శరతల్పగతు డగు నమ్మవోను 
భావు చేవ[వతుని 'దేనభావ మొందె. A415 


అనిమిషు లప్పుచూచి మృతుః డ య్యెడు నక్కట దశిణకాయనం 
బున గృతపుణ్యు. డంచు వగ: బొందిన ఖీష్ము6 డెటీంగి వారికి 
టను నురలార కాలగతి నాత్మ: దలంచియ కాచె మేనిలో 
నునిచినవాండ6 [బాణముల నుమ్మలికింపకు( డించుకేనియున్‌ . 416 


సత్యవతీ రవావాం బొనర్భుటకు మాతం|డి మెచ్చి యవధ్యత్వంబును 
స్వ చ్చందమరణంబును నిచ్చినవాండు కావున( దద్వర పథావంభున 


em 


వం 


ఫీష్మవర్వము _ తృతీయాశ్యానము 195 


నావధంబున కే నొడంబడక కానేర దయ్యుం [జాణంబులు నావళంబ 
యనిన విని వారలు నంతోషించి రానమయంబున భాగిరథివనువుశం 
గొందబు మునివరులు పాంనరూవంబుల నమ్మవోత్మునకు దకిణా 
యనం బిజింగింపం జనుదెంచి యకండు తెలిసియునికి నతనిచేత 
నెటింగి [ప్రియం బంది యేగి రట్టియెక దుర్యోధనుండు పుచ్చిన 
దుళ్ళాసనుండు కుంభనంభవుపాలికిం బోయి ఫీష్ముపాటు చెప్పిన 
నతండు మూర్చిలి యొక్కెంత తేటి దీనాననుం డగుచు నమ్మహీ నాథు 
కడకుం జనియె నయ్యవసరంబున. 417 


పాండ వేయులు మాత్స్యపాంచాలయాదవ 
నహితంబుగా సంత సమున( బొదలి 
రాదెస బొబ్బలు నార్చులు బవుతూర్య 
కోటియు. జలం” నీకొడుకుగమియు 
నీదిక్కుదొరలును నెలుగ త్తి యేడ్వంగ 
నంబరచరుల వోవోరవంబు 
లులియంగ రోదసి గలయంతవట్టును 
ఘనళ బ్రమయ మయ్యె మనుజనాథ 


కాలు సే యామ్బ్పటలు లేక కన్నుంగవల 

ను లొలుకంగ. జిత్తంబు అలడ(ల బాండు 

సూమనుశతి( జూచు చుండిరి కాని యించు 

కయును గడ(గరు మనవారు కయ్యమునకు. 418 


తదవనరంబున నంబరమణి యపరరత్నాకరంబు సొచ్చె ననిన విని 
ధృత రాష్ట9ండు సంజయున కి ట్టనియె. 419 


నాయుల్ల మరయ నినుమో 

బాయో కా కిట్లు రూపక విన నోర్చెన్‌ 

సాయకనముదయఖరభవ 

దీయవచనచయము గవియుదేరం దిరమె. 420 


ఇంక నేమేనియుం జెప్ప గొటంత కలదే యనుటయు నానూతనంద 
నుండి ట్లను నప్పుడు కౌరవులుం దారును దమవారును మైమణువు 
లూడ్చి యాయుధంబులు వెట్టి గాంగేయుకడకుం జోయిరి కౌంతే 
యులు నట బంధుమి[తసహితు అయి యచటికిం జనిరి ధనంజయుం 


190 


శ్రీమదాంధ్ర మహాభారతము 


డొక్కరుండును ధనువ్వూణి ర యె యురిగా ని ట్ల య్యురు దెఅింగుల వార 
లుం దత్కాల [వశాంతస్వాంతు లె యన్యోన్యవివయరోవంబులు 
దక్కి తన్నుం బరి వేస్టించినం గులగురుం డగు నమ్మందాకినీనందనుండు 
వారి నభినండించి కొరిపించికొని యుండ, 421 


తనకు. (గీదల యని భవ త్రనయులకు నె 

యింగ(6౬ జెప్పిన వారు కడంగి మెత్తం 

దనము గల తలగడలు చే బనుచుటయును 

జూచి చిలటునవ్వుతో నవ్యసాచిం బిలిచె. 422 


పిలుచుటయు నత(డు జాప్పము 

లొలుక6(ంగ గాండివము చెట్టి యొయ్యెన చనినం 

దలగడతూపులు సెజ్జకు 

నలవడం బెట్టు మని భీష్ము6. డాతని( బనిచెన్‌, 428 


ఇట్లు పనిచినం జార్జుం డట్ల చేయుదు నని గాండివంబు వుచ్చికొని 
మణియు ననుజ్జ గొని షష వా. లభిమం[తించి పెడతల( 
దాక య త్తి పట్టుకొని పుంఖంబులు భూమి మోచి నిలుచునట్టుగా 
"నేసినం వ్యా పీతుండై. తల్పంబునకుం దగిన యువపభధానంబు "పెట్టి 
తని యతనిం గొనియాడి సకలపా తులను ధా (తీ ప పతులను 
నవలోకించి. 424 


రవిః గొల్చి యుత్తరాయణ 

మవునంతకు నంపపాన్నునం దిట్లు మహో 

త్సవలీల నిలుతు నాకీ 

దివనంబుల( 'జేయవలయు దృఢరత తగన్‌, 425 


అలయ కరయ నోపిన వా 

రలు |గక్కున( బరిఘతోడి [ప్రాకారం బి 

ట్ర లముగ. గావింపు6 డనుడు. 

దలకొని నీనుకులు. బాండుతనయులు భకిన్‌. 428 


అశెజం గాచరింపనుం చాత్పర్యాంబున రకింపనుం దమతమయందు? 
దగిన వారల నియోగించి రంత జికిత్సకులు వచ్చి శల్యచికిత్స చేసెద 
మని తొడంగిన గాంగేయుండు వారించి నారి కథిమ తాగర్ధ ంబు లొోనర౦గి 


ఆ, 


ఖభీవ్మవర్వము - తృతీయాళ్వానము 197 


వీడుకొల్చె' తార త్త పవీణంబు అగు పా[తంబు లమ్మవోత్మునకు 
వినోదంబు (సలుపుచుండె నట్టియెడ నా దేవ [వతుండు నీళ్లు (చావ 
నడిగినం దనుపారునీ రనేకులు కొనివచ్చిన నతండు, 427 


వినుడు శళరతల్పగతుండ నై యునికిం జేసి 

యన౦సలిలంబు సేవింప ననుచిత౦బు 

నాకు. 'దేజోమయా న్హ్రవి న్యాసవిధి 5 

ముళ్టితం బైన భూజల మొకండు దక్కు, 498 


అనుటయు. గెరవులును వెజ(గుపడి యున్న౦ గవ్వడిం గనుంగొని 
గాంగేయుండు. 429 


శర వేదన సర్వాంగము 

నెరియ(గ నా కిపుడు 'వెదవు లెండెడుం దృష్టా 

భర ముడుపం దగిన నీళులు 

విరవునం దే నేర్తు వీవ వే శె మ్మనఘా. 480 


అనిన నట్ట కాక రని యతం డతనికిం |బదకీణంబు చేసి కేజోమయం 
బయిన మార్గణంబు పర్షన్యమం[_తాభిమం తిత ంబు6 గావించి మహీత 
లంబు గాడ సిన భాసురచ్భాయం బగు తోయంబు ధారారూపంబున 
దివ్యగంధరసో పేతం బయి యొగసిన, 481 


"కౌరవులు (పక ంపగాఢ విన్మయు 96 
పాండునుతులు వారిబలము నుబ్బి 


యార్చి సంకు లొత్సి 'రొాజలంబుల నమ్మ 
వోత్ముం దృప్తుంజేనె నర్జునుండు. 482 


ఇట్లు తృప్తి 6 బొంది మందాకినీనందనుండు పురందరనందనున 
క్రి బ్రనియె. 488 
నారదుచేత నిన్ను మునినాథులిం గాంగ నెటింగి యుండుదున్‌ 
శారియు నీవు గూడిన నసాధ్యము లెవ్వియు లేవు దర్పదు 
ర్వారుండ వైన నీవలనివై రము కీడని చెప్పం జెప్ప నీ 

కౌరవరాజు మాన(డు తెగం చెడు గా కిట మీంద భీముచేన్‌,. 484 
అని పలికి దీనమానసుం డగు చున్న భవత్సూనుతో నిట్లనియె. లిక్‌ 


నరు. డత్యద్భుశవిక్రముం డతని కా నారాయణుం డాప్తు(డె 
వ్వరికిన్‌ వీరీ జయింపరాదు నమరావ ష్టంభముం దక్కి ధ 


శ్రీమదాంధ్ర మహాభారతము 


ర్మరతుం డైన యజాతళ (తునకు నింద(పస్థ షు మ్మర్ధణాో 
జర్యమం బొందుము మీరు కొంద అయినం జాకున్న నీ కొప్పబే. 488 


అని పలికి యూశకుండ్‌నం గారవపాండవులును మాటు సలుకక 
యతనికి నమన్కరించి నిజనివానంబులకుం జని రట్టు చను నెడ 
గోవిందుండు "కెౌంతేయా[గజుం గనుంగొని 487 


సురలకు నజయ్యుం డగునీ 

సురసరిదాత్మజుని గెలువ జొప్పడునే యొ 

వ్వరి వైన నద్భుకావవా 

పరికరు లగుమీకు. దక్క బౌరవముఖ్యా. 488 


అనుటయు నత డిట్లను నే 

మన(గా నొకమానిసుల మె య్మపతివాతవీ 

రుని నిన్ను( బడసి యింతటి 

పనులకు( జూలితిమి గాక భకాధీనా. 489 


కర్ణుడు భీష్మునియొద్దకు, టోయి వినతుం డగుట 


అనియి ట్రయ్యిరువురు నొండొరులం [బళంసించుచు నఖిలజనపరివృతు 
లె శివిరంబుల కర్‌గిరి తదనంతరంబ కర్గుండు గాంగేయుకడకుం 
బోయి భ క్రివినయంబులు తో(పం బాద[పణామం జాచరించి. 440 


అలుక తక్కి నన్ను నధికవాత్సల్యశీ 

తలము కాగ జూచి తగినమాట 

లాడ వే మవోత్మ యనుటయు నాతండు 

గారవమున నతని జేర బిలిచి, 441 


జక్క కరంబు మలంచి కె(గిలించుకొని యచ్చట నున్న రతకాది 
జనంబుల నవులం బోవం బనిచి యతనితో ని ట్లనియె. 442 


నీదెనం గోపింతునె కుల 

భేదముగా* బలుకుటయును బిడ్డల "జెలుపం 

గా దని కినియుదు లేదన 

రా దల(తును నిన్ను నిష్టురంపుం బలుకులన్‌. 448 


అది శిత గాని రోషంబు గా దట్టుం గాక, శీడకీ 


భీష్మపర్వము - తృతీయాశ్వానము 199. 


నీయుదయము _దైవికగ 

రాయ _త్రము నీకు మర్త్య లసదృతులు కౌం 

కెయు(డవు కాని విను కా 

కేయుండవు కావు నీవు ధీరవిచారా. 445 


ఇది కృష్ణడై ్రపాయనుండు నాకు చేకాంతంబున నెజింగించె నేనును 
భవదీయ  శేజోవిశేషంబువలననుం గనుంగొనియుండుదు( బాండు 
తనయుండ వగుటంకేసి నీయెడ వాత్సల్యంబ కాని మాత్సర్యంబు 
లే దొక్కాటి చెప్పెద విను మేను గురుపాండవుల్నవె రం బుడిపి పుచ్చితి 
నప్పాండ వేయు లజయ్యు ల|పమేయుం డగు కృష్ణుండు వారికి విఖే 
యుండు కావున వారలతోడివిరోధం బొప్పదు నీవును నొండుదలంపు 
దక్కి యశ్షాంకేయులం గలిని యుండు మనినం గర్డుం డతని కీ 
ట్టనియె. 446 


కౌంతేయుండ నగుదు నిది 

యంతయు దొల్లి యును వింటి నార్యులచే ని 

ట్రింతయు నెజీంగినం గుంతీ 

నంళానము తోడిపొత్తు జనునే “నాకున్‌, 447 


వారు మవోబలుల్‌ వారియు వారికి. [బాపు కలండు వారలన్‌ 
బోర జయింపరామియును బుద్ది నెజుంగుదు నైనం గౌరవ 
జ్యారమణుండు చేయు తగుమన్నన లెల్ల. దలంచి చూచినన్‌ 
భూరివివేక యే విడిచి పోవుట ధర్ముమె వీరకర్మ మే. 448 


ఆదియునుం గాక. 449 


మాటలు పెక్కు లాడి యనుమానము లేక నభం గడంగి ప 

ల్మాటు( బరాభవించితి. జలంబునం బాండవకోటి కెప్పుడుం 

కేటు దలంచి యేబలువు చేసితి వైరము నాకు నింక నీ 

వీటికి వారివీటికిని వెక్క_న మయ్యెడు కయ్య మొప్పగున్‌ , 450 


"డె చాధీవము నర్వమున్‌ మనమతిం దస్పింపంగా వచ్చునే 

నీ వింకన్‌ నను నొండు పల్మక పరానీకంబువె ( బంపు మ 
క్సేవాధర్మము నిర్వహించెద బలో క్చేకంబు లో కంబునం 

భావింపళా వివారించెదన్‌ మురరివుం జార్భుం దలంకించెదన్‌. 451 


200 


(శ్రీమదా ౦ ధ మహాభారతము 


అన విని భీమం డిట్టు లను నంతకు( జాలు ెజుంగ నే నుయోా 
ధనునకు నెవ్హ నీదుభుజదర్నమ కాదె నవోయ మెద్ది యా 

తనికి, [బియంబు చానిన యుదా_త్రమతిం దగ నాచరింపు నీ 
మనమున సంతసిల్లు మనుమానము దక్కు_ మనుజ్హ యిచ్చితిన్‌. 4క2 


అని తెలి వెంది పలికిన చేవ[వతుబంధు భావంబునకుం బరమానందంబు 
నొంది రాధేయుండును నిజనివానంబునకుం జనియె నని నంజయుండు 
ధృత రాష్ట్రనకుం 'జెప్పె నని జన మేజయునకు వై శంపాయనుండు 
నెపుటయు, 458 


మర్గి త తాపసంకలనమంజులనాము దురంతదుర్ణశా 
కర్టమలేపనిర్హ రణ కారికృపాొమృతపూరకర్శసం 
మర్గనిరాసక రత సమత్యపరిస్ఫుటరూపథావ నా 


నిర్దశిశారివర్గమవోనీయ మవోరమణీయ వెభవా. 454 
భసితవరణాగ చే*లా 

లసిత( శ్రీ వత్సలలితలాంఛనపింఛ 

[పన్భమరరుచిశ బలోరగ 

విసృమరదీధితికలాప వేన్టిత మౌళీ, 455 


మాలిని, తరణరహితవృ క్రీ (గావ్యాభ కి [పవృ శ్తీ 


కరణగమన లీలా గాఢకారుణంకీలా 
స్మర ణకుభదమూ ర్తి మధ్యరశ్శి_ పవ రీ 
చరణవినమదిం| చా సంత తానందసాం|చా. 456 


గద్యము. ఇది (శ్రీమదుభయకవిమి త్త) కొమ్మనామాత్యపు త్తి 


బుధారాధనవిరాజి తిక్కనసోమయాజి పణీతం బయిన 
(శ్రీమవోభారతంబున భీష్మ పర్వంబునందు 
నర్వంబును తృతీయాశ్వానము. 


్రీమదాంధమహాభారతమునందలి ఫీష్మపర్వము నమా ప్తము 


